వాశ్చాత్య నాబాత్యవిమర్శ 
నర ర 


వడలి మందేశ్యరరావు 


తెలుగు బశబదాలయం 
పబ్లిక్‌ గార్డెన్స్‌, నాంపల్లి 
హెదరాబాద్‌-500004 





hee. సలల 18224 
పాశ్చాత్య సాహిత్యవిమర్శ 
చరిత్ర - సిద్దాంతాలు 


వడలి మందేశ్వరరావు = 





పబ్లిక్‌ గార్డెన్స్‌, నాంపల్లి ' 
హైడరాబాద్‌-500004 


PASCHATHYA SAHITYA VIMARSA - CHARITRA - SIDHANTHALU 
By: VADALI MANDESWARA RAO. 


"హైదరాబాదు 


© తెలుగు విశ్వవిద్యాలయం 
(వ్రచురణ నంఖ్య - 151 
వ్రతులు : 2000 
(ప్రథమ ముద్రణ : 1994 


వెల: రూ. 48/- . య ¥ 
(CC ణం 
పేనే 
(ప్రతులకు : 
రిజిస్టార్‌, 
తెలుగు విశ్వవిద్యాలయం, 
వబ్లిక్‌ గార్డెన్స్‌, 


'హౌదరాబాదు - 500 004. 


ము[దణ 

ఫ్రిన్‌ఫాన్‌ ప్రింటర్స్‌, 

బాగ్‌ అంబర్‌పేట్‌, 
హైదరాబాదు - 500 013. 
© : 614507. 


ముందు మాట 


ఆచార్య పేర్వారం జగన్నాథం 5 తెలుగు విశ్వవిద్యాలయం 
ఉపాధ్యక్షులు హౌదరాబాదు 


ఆధునిక వేవంచంలో ఏ దేశమూ ఇతర దేశాలతో సాంన్కృతిక 
రాజకీయాది నంబంధాలు లేక విడివడి ఉండాలని వాంఛించదు. ఏ దేశంలో 
ఎట్టి సాంన్కృతిక వివవం వచ్చినా, దానీ వ్రభావం ఇతర దేశాల మోద 
వడుతూనే ఉంటుంది. విజ్ఞాన శాన్త్రం లోనూ, సాంకేతిక విద్య లోనూ ఏ 
దేశమయినా, ఆ దేశపు శాన్రజ్ఞుల " వరిశోధనలతో తృప్పివడ లేదు. ఇతర 


దేశాల లోని వరిశోధనా ఫలితాలను. అందుబాటులోకి తలా 
లనుకుంటుంది. 


అలాగే ఏ సాహిత్యమూ కూడా గిరి గీనుకొని కూర్చోలేదు. వెనుకటి 
రోజులలో నంన్కృతం భారతీయ భాషలన్నింటినీ నంవన్నం చేసింది. 
నంనృతంలో జరిగిన సాహిత్య శాన చర్చ అన్ని ప్రాంతీయ భామల వారికీ 
అందుబాటులో ఉండేది. ఇరుగు పొరుగు భాషలతో ఆదాన వ్రదానా 
లుండేవి. ప 
కాని ఇవ్పుడు ఇరుగు పొరుగు భాషలలోనే గాక, వ్రవంచంలో 
ఏమూల ఎట్టి నూత్న సాహిత్య (ప్రక్రియ వచ్చినా, సిద్ధాంతం వచ్చినా, అది 
వెంటనే మన దృష్టికి వస్తోంది. దానిని గురించి “అధ్యయనం చేయ 
బూనుకుంటున్నాము. అది మన సాహిత్య నంవ్రదాయంలో ఇముడు 
తుందా, మన సాహిత్యాన్ని ప్రభావితం చేయగలదా, అని ఆలోచిన్తున్నాము. 
అది ప్రతీకాత్మకత అయినా, అధివాన్తవికత అయినా, స్త్రీవాద మైనా, దానిని 
దూరంగా ఉంచడం అశక్యమవుతోంది. 


ఈ ధోరణులన్నింటినీ మన కవులు, సాహితీ వరులు తమ. రచనలలో 
వ్రతిబింబింవచేయడానికి, వాని ప్రభావాన్ని అనుశీలించడానికి, వాని 


వెనుకనున్న సిద్ధాంతాలను అర్థం చేనుకోవాలి. వ్రన్తుతం వ్రవంచ మంతా 
(వధానంగా పోశ్చాత్య సాహీత్య స లోనవుతోంది. ఆ 
సాహిత్యాన్ని అనుశీలించడ మంపే, ఆసాహిత్య నృష్టికి కారణమైన 
విమర్శక సిదాంతాలను గురించి ఆలోచించడ మన్న “మూట. అంతే 
పాశ్చాత్య సాహీత్య విమర్శ చరిత్రను, సిద్దాంతాలను అధ్యయనం చేయాలి. 


దీనితో బాటు ప్రాచ్య పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతాల తులనాత్మక 
అధ్యయనం కూడా అవనర మవుతుంది. తెలుగు విశ్చవిద్యాలయం దినిని 
గుర్తించి, అట్టి అధ్యయనాన్ని ప్రోత్సావా వరుస్తోంది. దానికి అవనరమైన 
గంథాలకోనేం అన్వేషిస్తోంది. అట్టి గ్రంథాలు తెలుగులో కూడా రావాలని 
ఆకాంక్షిస్తోంది. ఆవయత్నంలో 'భాగంగా పాశ్చాత్య విమర్శ ధోరణుల 
గురించీ, సాహిత్య సిద్దాంతాల గురించీ, తెలుగులో ఒక (గంథం రచింవ 
వలసిందని నువ్రసిద్ధ సాహితీ వేత్త, ఆంధ్రాంగ్ల భాషల్లో వండితుడూ అయిన 
శ్రీ వడలి మందేశ్వరరావు గారిని కోరినాము వారు దయతో మా కోరికను. 
రం అతి తక్కువ వ్యవధిలో ఈ (గంథాన్ని రచించి న నారు న 

శ్రీ మందేశ్వరరావు గారు ఇది వరకే తెలుగులో "అనుశీలన" 
“సాహిత్యం - విమర్శ" "సాహిత్య తత్త్వ వివేచన" "ఇది కల్పవృక్షము" 
“శిల్పి నన్నయ" వంటి సాహిత్య విమర్శ es ప్రచురించి ఉత్తమ: 
విమర్శకులుగా ఖ్యాతి గాంచినారు. _. 

ఈ గ్రంథము ప్లేటో నుంచి 1990 వరకూ వచ్చిన వ్రధాన పాశ్చాత్య 
విమర్శ ధోరణులనూ, సిద్దాంతాలనూ వివరిస్తోంది. దానితో బాటు 
అక్కడక్కడ విషయానికి వ్రన్తుతమైన భారతీయాలంకారిక దృక్పథాన్ని 
కూడా ' జ్ఞప్తికి తెస్తోంది. అందుచేత తెలుగు విశ్వవిద్యాలయం దీనిని 
చ్రచురింవే "వూనుకొన్నది. ఇది ఈ విశ్వవిదాకాలయానికే కాక, అన్ని 
విశ్వవిద్యాలయాలలోని . సాహిత్య విద్యార్థులకూ, వరిశోధకులకూ, ' 
_ సాహితీపరులకూ, ఉపయుక్తంగా. ఉంటుందని భావిను వున్నాను. ఈ 


నందర్భంగా రచయిత శ్రీ వడలి మందేశ్వరరావు గారికి ధన్యవాదములు 
నమక పతా _ 





పేర్వారం జగన్నాథ (ఇ 





ప్రస్తావన 


పాశ్చాత్య సాహిత్యంతో మనకున్న వరిచయం నుమారు రెండువందల 
యేండ్ల నాటిది. (క్రితం శతాబ్దం ఉత్తరార్థం నుంచీ దీని ప్రభావం భారతీయ 
నృజనాత్మక సాహిత్యం మోద విన్పవ్షంగా కనిపిన్తుంది. ఈ శతాబ్ద మందలి 
కాల్పనిక యుగంలోని కవులందరూ ఆంగ్ల రొమాంటిక్‌ కవుల “గాఢమైన 
| వరిచయాన్ని వాంఛించిన వారే. 1935 తర్వాత తెలుగు సాహిత్య న్వరూవ 
న్వభావాలలో తీవ్రమైన మార్పులు వచ్చాయి. ఒక వంక కాల్పనిక 
సాహిత్యానికి వ్రతిన్పర్థిగా అభ్యుదయ కవితా ధోరణి వచ్చింది. దీనికి వెనుక 
ఒక అంతర్జాతీయ భూమిక ఉంది. దీనికి నమాంతరంగా పాశ్చాత్య 
దేశాలలోని ఇతర సాహిత్య రీతులు - అధివాన్తవికత వంటివి కూడా తెలుగు 
_ సాహిత్యంలోకి. తొంగిచూసాయి: నవల, చిన్నకథ: మున్నగు వానిని 
“పాశ్చాత్య సాహిత్యం ప్రభావితం చేసింది. అక్కడ నుండి "చైతన్య స్రవంతి' 
నుండి "స్త్రీవాదం' వరకు వివిధ పల! తెలుగు సాహిత్యంలోకి 
వ్రవేశిన్తూనే ఉన్నాయి. 


ఇంతటి తెలుగు సాహిత్యం ఇలా 'వుట్లుకొని వన్తూంటే దీనికి కొంత 
సిద్ధాంత బలం కూడా ఉండాలి. దానిని 'చేకూర్చేది సాహిత్య విమర్శ. 
అందుచేత తెలుగు సాహిత్య విమర్శ కూడా పాశ్చాత్య సాహిత్య విమర్శ 
భావానికి లోనవడం తవృని నరి అయింది. తొలుదొల్తగా కట్టమంచి 
రామలింగా రెడ్డిగారి "కవిత్వ తత్త్వవిచారం'. లో పాశ్చాత్య సాహిత్య 
విమర్శ ప్రభావం కనబడుతుంది. ఆయన భావనాశక్తి ప్రాముఖ్యాన్ని 
. గుర్తించారు. తెలుగు సాహిత్య విమర్శలో ఆయన చెవ్పకనే పాండిత్యం 
కన్న భావుకత ముఖ్యమైన దన్న భావాన్ని కల్పించారు. | 


తర్వాత పాశ్చాత్య సాహిత్య విమర్శతో dns ఆ విమర్శను 
బాగా అవగావాన లోకి తెచ్చుకొని, ఆచరణలో ' దానిని చూపిన 
కొద్దిమందిలో శ్రీ) పాలగుమ్మి వద్మరాజు గారిని "పేర్కొనాలి. 1942 


ప్రాంతాన కవిత్వం - వైచిత్రి అన్న వ్యానం లో షేక్స్‌పియర్‌ 129 వ 
సోనెట్‌ను ఆయన వ్యాఖ్యానించిన తీరు లోనూ, నమకాలీన ఐ.ఎ. రిచర్డ్స్‌ 
‘Principles of Literary Criticism’ ను ఆయన అర్థం చేనుకొన్న 
తీరులోనూ, తెలుగు సాహిత్య విమర్శ పాశ్చాత్య విమర్శతో జత కట్టడం 
కనబడుతుంది. దురదృష్ట వశాత్తు ఆయన సాహిత్య విమర్శలో వ్రాయ 
దగినంత వ్రాయలేదు. తర్వాత పాశ్చాత్య సాహిత్య విమర్శ దృక్పథాలను 
మనకు వరిచయం చేసిన వారు ఆర్‌. ఎన్‌. నుదర్శనం గారు. ఆంధ్రసాహిత్య 
విమర్శ మోద ఆంగ్ల ప్రభావాన్ని వరిశీలించిన వారు జి.వి. నుబవ్మాణ్యం 
గారు. ఇటీవల పాశ్చాత్య సౌందర్య శాస్తాన్ని గురించి వర్యాలోచన చేసిన 
వారు ముదిగొండ వీరభద్రయ్య గారు. అలాగే మరికొందరు. 


అయితే. ఈకృషి నరిపోయినట్టు కనబడలేదు. పాశ్చాత్య, సాహిత్య 
సిద్ధాంతాలు విడివిడిగా అక్కడక్కడ మనకు వివరింవ బడుతున్నాయి కాని 
అవి క్రమోన్మీలన మెలా అవుతున్నాయో అవగావాన లోకి రావడంలేదు. . 
ప్లేటో నుంచి, అరిస్టాటిల్‌ నుంచి, అభినవ విమర్శకుల వరకూ - వినిర్మాణ 
కత వరకూ - చూస్తే, ఆయా కాలాలలో, ఆయా వరిస్థితులకు 
విమర్శకుడు తన దృక్పథాన్ని, సిద్ధాంతాలను, ఎలా నర్దుబాటు 
చేనుకుంటున్నాడో తెలున్సుంది. నియోప్పాటినిజమ్‌ కాలంలో సాహిత్యాన్ని 
చూసిన వద్ధతిలో ఒకానొక తాతి వ్ర్వికత కనబడుతుంది. సాహిత్యాన్ని 
నిరసించిన 'వ్యూరిటన్లను (వ్రతిఘటించ వలసినవ్వుడు కావ్యంలో నై నెతిక 
విలువలు పరిరక్షింప బడతాయని సాహిత్య విమర్శకులు 
నిరూపింవబూనుకున్నారు. నియో క్లాసిసినులు నంవ్రదాయ బలంతో 
సాహిత్యనృష్టిని చేన్తున్నామన్నారు, కాని రొమాంటిసిజానికీ (గ్రీక్‌ కళా 
సాహిత్య నంవ్రదాయం ప్రాణవ్రదమైనదే. కళ కళ కోనమే అన్నా, కళలో 
వాన్తవికత కావాలన్నా, అది ప్రతీకాత్మకంగా ఉండాలన్నా, అన్నింటికీ 
_ మూలకందంగా ఆశించిన సాహిత్య తత్త్వంలో సారూవ్యముంటుంది. ఈ 
ధోరణులన్నింటినీ అర్థంచేనుకోవలసిన అవనరమెంతో ఉంది. అవి ఒకదాని 


నుండి మరొకటి, ఒకదాని నరనన మరొకటి, ఎలా వుట్టుకొని వచ్చాయో, 

చూడవలసి ఉంటుంది. ఈ వని ఇంతవరకూ జరగక పోవడానికి కారణం 

పాశ్చాత్య సాహిత్య విమర్శ చరిత్రకూ - సిద్ధాంతాలకూ గల నంబంధం 
విన్సష్టం కాక పోవడం. ఆ లోపాన్ని తీర్చడానికి ఇందులో' ప్రయత్నం 
జరిగింది. 


మరొక ముఖ్యమైన విషయం : పాశ్చాత్య సాహిత్య విమర్శ ఇంత 
వివులంగా, ఏవుగా పెరిగి ఉంటి, భారతీయ ఆలంకారికుల, విమర్శకుల 
కృషి ఇన్నివందల యేండ్లనుంచి ఏదిశగా ఉన్న దన్న ఆలోచన కల్గడం 
_నవాజం. అరిస్తాటిల్‌ భరతుడూ - ఇద్దరూ - రూవకాన్ని ఆధారంగా 
చేనుకొనే సాహిత్య గ్రంథాలను వ్రాసారు. ఇర్వురి దృష్టిలోనూ రూవకము 
' నమష్టి కళే. అరిస్తాటిల్‌ నాటకాన్ని గురించి వ్రాసిన అంశాలనే తర్వాతి 
పాశ్చాత్య సాహిత్య విమర్శకులు ఇతర (వక్రియలకూ అన్వయించారు. 
అలాగే భారతీయ ఆలంకారికులు భరతుని నాట్యశాన్తంలోని అంశాలను 
కావ్యాలన్నింటికీ అన్వయింవ చేసారు. పాశ్చాత్య దేశాలలో చీకటి 
యుగాలలో వునరుజ్జీవన కాలం వరకూ సాహిత్య శాన వురోగతి 
కుంటువడగా, నరిగా అవ్వుడే రనగంగాధర కర్త వరకూ, భారతీయ 
అలంకారశాన్రం త్వరితగతిని వురోగమించింది. కావ్య శరీరాన్ని గురించీ, 
అలంకారాలను గురించీ, గుణాలను గురించీ, ఆత్మను గురించి, చర్చలూ, 
వాదోవవాదాలు అత్యుత్తమ స్థాయిలో సాగాయి. అందులో ముఖ్యమైన 
అంశాలయిన అలంకారము, ధ్వని, వకోక్తి, వ్రతిభ వంటి అంశాలు అంతకు 
ముందు మనక మనకగా పాశ్చాత్య సాహిత్య విమర్శ చరిత్రలో 
కనబడుతున్నా, వాని ప్రాముఖ్యాన్ని ఇటీవలి విమర్శకులే చర్చించారు. 
పాశ్చాత్యుల విమర్శలో వినవచ్చే అనుకరణ మనోరంజన, ఉవదేశము 
మున్నగు అంశాలేవీ భారతీయాలంకారిలకు నూత్నమైనవి కావు. అయితే 
వాని నన్నింటినీ నేటి యుగవు అధునాతన వద్దతులలో వునర్వ్యాఖ్యానించి 
సాహితీ వ్రతులందరికీ. అందుబాటులో నుండేటట్టు చేయాలి. సి.డి. 


నరసింవాయ్య గారి వంటి వారు అట్టి కార్యక్రమాన్నే చేవట్టారు. ఆయా 
ఆంశాలన్నీ ఇందులో వ్రకరణాన్ని బట్టి న్గూలంగా చర్చించబడ్డాయి. 


సాహిత్య విమర్శకూ జీవితచరిత్రకూ ఉన్ననంబంధం, సాహిత్యంలో 
వాన్తవికత, ప్రాకృతిక వాదం, మనన్తత్వం మున్నగునవి నిన్నా, నేడూ 
సాహిత్య విమర్శలో వ్రవేశించిన అంశాలు. వానిని భారతీయ విమర్శకు 
లంది వుచ్చుకోవడ మంత కష్టమైన వని కాదు. 
ఇందులోని ప్లేటో, అరిస్టాటిల్‌ మొద వ్యాసాలు "సాధన లోనూ, 
'వొరేనో మోద వ్యానం 'ఆలుగు' వత్రికలోనూ, “లాంగినన్‌ ” మోద 
వా్యానం ' వాజ్మయి' లోనూ వచ్చాయి. ఆయా వథత్రికాధివతుల సౌజన్యంతో 
అవి ఇందులో (వ్రకటింవబడుతున్నాయి. 


ఈ (గంథ (ప్రచురణ బాధ్యతను తెలుగు విశ్వవిద్యాలయం 
స్వీకరించడానికి అంగీకరించడం వల్ల ఇది తొందరలో వెలుగు లోకి 
వస్తోంది. విశ్వవిద్యాలయం. యాజమాన్యానికీ, (ప్రత్యేకంగా 
విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు అచార్య "పేర్వారం జగన్నాథం గారికీ 
నాయీ ప్రయత్నాన్ని భలవంతం చేన్తున్నందుకు కృతజ్ఞుజ్లి. 


వడలి మందేశ్వరరావు. 
"రారా 
4-7-94. 


DN NM MN ఆడు wd wh bl bt eh అమీ దాసీ hl అమీ 
గ్రాస్‌ ట్ర సిసి పసి తవనరిలివిబ స వేడ 


OI స OF OL జ స 


కందులో...... 


పూర్వరంగం 

ప్లేటో అభియోగం 

అరిస్తాటిల్‌ తీర్పు 

నూత్రకారుడు వొరేస్‌ 

క్వింటిలియన్‌ 

ఆనందవీడీ వివోరి : లాంగినస్‌ 

చీకటి యుగాలు - ఒక వెలుగు రేఖ 
వునరుజ్జీవనం - నీతివాదం 
నియోక్తాసికల్‌ ధోరణి కొక వైతాళికుడు 
జాన్‌ డ్రైడన్‌ 


నియోక్తాసికల్‌ సిద్దాంతాలు 


_ అనాటి కొన్ని నాహిత్యవ్రక్రియలు 


నౌందర్యశాన్త దిశగా 
రొమాంటిసిజమ్‌ 

కావ్యభాష - భావనాశక్తి 
నమాజం - వాన్తవికత 

కళ కళకోనమే 

(ప్రతీకాత్మకత 

అభివ్యక్తి వాదము 
అభిరుచి నుండి అనుశాననానికి 
ఇలియట్‌ - రిచర్డ్స్‌ 

అభినవ విమర్శ 

అజ్ఞాత మనన్సు - ప్రాగూవం 
ఆధునికానంతర ధోరణులు 
ఉవనంవోరము 


17 
40 
51 
57 
68 
76 
87 
94 
108 
119 
131 
145 
153 
170 
186 
200 
211 
223 
243 
261 
278 
293 
316 


అధ్యాయం 1 
పూర్వరంగం 


పాశ్చాత్యుల తత్త్వ చింతననూ, శాస్త్రీయ దృక్పథాన్నీ, సాహిత్య 
నమాలోచననూ, నమన్త ఆలోచనా నరళినీ, దిద్ది తీర్చిన దేశం (గ్రీన్‌. ఇక్కడ 
సాహిత్య సిద్ధాంతాలను ప్రతిపాదించడం, వానిని అధ్యయనం చేయడం 
ప్లేటో తో ప్రారంభమయిందని అనుకోవడం పరిపాటి. కాని అవ్పటికి ఐదు 
వందల యేండ్లకు వూర్వమే (గ్రీక్‌ ఇతివోసాలు - "ఇలియడ్‌', 'ఒడిస్సీ' -లు 
రచింవ బడాయి. ఈ మధ్య కాలంలో సాహిత్యాన్ని గురించిన ఆలోచనే 
సాగ లేదా, అన్న అనుమానం రావడం నవాజమే. 


నిజానికి కవి పుట్టినవ్వుడే, వానితో పాటు కావ్యాన్ని గురించిన 
ఆలోచనా ప్రారంభమవుతుంది. వోమర్‌ తన కావ్య అవతారికలలో 
దేవతా ప్రనన్నాన్ని అర్ధిస్తాడు.!! అంటు తాను తనకావ్యాన్ని వ్రాయడానికి 
దైవము యొక్క (_పేరణ, ఆశీన్సు అవనరమనీ, వలికించెడి దెవానికి తాను 
_ కేవలమూ వలికే మాధ్యమికమేననీ ధ్వనిస్తోంది. ఇలా, కావ్యనిర్మాణానికి 
కవికి. దివ్యావేశం అవవరమన్న సిద్ధాంతానికి ఆనాటికే వునాది వడినట్టు 
కనబడుతోంది. (2 


ఒడిస్సీలో కావ్యగాన మొనరించే వాని వ్రనక్తి ఉంది. వీనిని 
minstrel అంటారు. 'డెమోడకన్‌ ఇట్టి గాయకుడు. 'ఆల్సిననొ అనేవాని 
రాజనభలో, యులీనన్‌ నమక్షంలో "మార్స్‌ , “వీనస్‌ ' ల రవాన్య 
వ్రణయాన్ని ఈతడు గానం చేసినట్టు ఒడిస్సీలో వర్ణింవ బడింది. 9 ఈతని 





1. కావ్యారంభంలో “invocation to the Muse" ఉంటుంది. 

2. “Literary Criticism : A Short History" : William గ. Wimsatt, Jr., and Cleanth 
Brooks : 1964 : ౧.3. 

3. “Demodochus: a musician atthe court of Alcinous, who sang, in the presence 
of Ulysses, the secret amours of Mars and Venus : Odessy : 8; V.44" : 
Lempriere's Classical Dictionary. 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర జా సిద్ధాంతాలు 


 కావ్యగానంతో - శ్రోతలు వరవశులవుతారు. వాళ్లకు కన్నీళ్లను కూడా 
తెప్పించేటంత సామర్థ్య మున్నది ఈతనికి. అట్టి సామర్థ్య మోతనికి ఎలా 
కల్లిన దంటే అదీ దైవ దత్తమైనదే ! అతడూ కవిలాగే దివ్యమైన ఆవేశానికి 
లోనవుతాడు. కవిలాగే ఈతడూ దివ్యావేశానికి లోనయి శోతలను ఆనంద 
_ వీధులలో వివారింవ చేస్తాడు. 


అందుకే నాటి హోమర్‌. Pe, He వ్రాసిన కావార్థిలు 
ఆనాటి ప్రజలకు వూజ్యము లయాయి. వోమరుకు గుళ్లు గూడా కట్టించిన 
_ నందర్భాలున్నాయి. హిసియాడ్‌ రచనలను బాలురచేత వల్లింవ చేసేవారు. 
ఆతని నుభాషితాల వట్ల గ్రీకుల కెంతో గౌరవం ఉండేది. వోమర్‌, 
హిసియాడ్‌ కావ్యాలు గ్రీకుల మతాన్నీ, నైతిక విలువలనూ వతిబింబిన్తూ, 
వాటికి ప్రచార సాధనాలుగా ఉండేవి. అందుచేత గాయకుడు (minstrel) 
ఈ కవులనే ఎక్కువగా అభిమానించేవాడు; శ్రోతలు వానిని ఆదరించే 
వారు. అటు కవి కావ్యాన్ని దై దెవ (పేరణకో వ్రాయగా, - గాయకుడు 
దివ్యావేశంతో దానిని ఆలపించేవాడు. 


కావ్యం ఎలావుడుతోంది ? హక కప్‌ పన ఏమిటి ? ఖా 
'ట్రశ్షలను నూటిగా వేయక పోయినా, ఆనాడే వానికి నమాధానం వోమర్‌లో 
దొరుకుతుంది. కావ్యం దివ్యావేశం వల్ల వుడుతుందనీ, కావ్య ప్రయోజనం 
వృాదయాహ్లోదాన్ని కల్లించడ మనీ తనీ వాళ్లు నమ్మారు. అయితే 
ఇందులో ప్రాఢమైన సాహిత్య సిద్ధాంతాన్ని స్థాపించాలన్న యత్నం ఏమో 
కనబడదు. 


ఇలియడ్‌ అరలో హోమర్‌ వ్రాసిన రెండు వంక్తులు ఇటీవలి 
బెర్నార్డ్‌ బొసాంకో (Bernard Bosanquet) వంటి సౌందర్య శాన్త వేత్తలను 
ఎంతగానో ఆకర్షించాయి. హెఫాన్‌టన్‌ (Hephaestus) అనేవాడు అకిలిన్‌ 
(Achilles) కోనం ఒక డాలును తయారు చేసాడు. దాని మోద భూమినీ, 
'ఆకాశాన్నీ, నముద్రాన్నీ నూర్యుజ్జీ, జానవదజీవితాన్నీ చిత్రీకరించాడు. 
దానిని వర్ణిన్నూ వోమర్‌, నాగటి వెనుక నున్న నేల బంగారంతో 


వూర్వరంగం 


ఇిల్చీకరింవబడినా, అది బంగారు వర్ణములా కనబడక, దున్న బడిన నేలలాగే. 
నల్లగా కనబడిందన్నాడు. ఆది అద్భుతాన్ని కలించె శిల్పం : కళాకారుడు. 
బంగారవు వనే చేన్తూన్నా, నలువు రంగును సాధించడమే ఆశ్చర్యమంటాడు 
వోమర్‌. కళాకారుడు నలువుకూ, బంగారు వర్తానికీ, మాధ్యమికం 
(medium). లో నహజంగా ఉండదగ్గ అంతరాన్నీ, తేడానూ 
జయించగలిగాడు. ఈ మాధ్యమికం కల్పించే అవరోధాలను అతిక్రమించడమే . 
కళాకారుని (వజ్ఞాపాటవానికి సాక్ష్యమవుతుంది. వోమర్‌ దీనినే కాన్త 
విన్తరించి ఉంటే. కళాకారుని చిత్రం నకలునకు మరొక నకలు అన్న పాటో 
వాదానికి అవకాశం లేకపోయేది. 4. 


క్రీన్తు వూర్వం ఐదవ శతాబ్దం నాటికి (గ్రీనులో తాత్త్విక చింతన 
ప్రారంభమైంది. అది తొలుదొల్ప భౌతిక విషయాలకు వరిమితమైంది. 
డెమక్రిటస్‌ (Democritus) ఆత్మ అనేది శరీరం తోనే నశిన్తుందనీ, దయ్యాలు, 
భూతాలూ అభూత కల్పన లనీ బోధించాడు. లోకంలో కనబడే 
వదార్థమంతా వరమాణువుల తోనూ, అవకాశం (6904069) తోనూ కూర్చబడి . 
ఉన్నాయన్నది ఆతని సిద్ధాంతం. తర్వాత'సోఫిన్లులు (Sophists) - జంగమ 
దేశికులు - వెలువలనున్న లోకాన్ని కాక, తమ అంతన్ఫును, ఆలోచనలను, 
న్వభావాలను వరిశీలించ నారంభించారు. మత రాజకీయ శక్తుల అధికారానికి 
వాళ్లు జంక లేదు. ఎటి ట్టి వ్యవన్ధనైనా, పాదుకు పోయిన ఎటి ట్టి విశ్వాసాన్నయినా 
వాళ్లు నిర్భయంగా “వ్రశ్నించే వారు. అంతకు వూర్వం అందరూ ఏయే 
విషయాలు నర్వత్రా అంగీకరింవబడిన అంశములని మౌనంగా భావించే 
వారో, ఆ అంశాల మూల తతా శ ఇన్నే. ఈ జంగమ దేశికులు 
శోధింవనారంభించారు. ధర్మమంటే ' ఏమిటి ? నా్యాయమంకే ఏమిటి? 
నీతి అంటే? ఇలా మానవుని ఆలోచనలకు, సామాజిక వ్యవన్ధలకు, 
మూలకందముగా ఉన్న వ్రతీ అంశాన్నీ వ్రశ్నించ నారంభించారు. కొందరు. 
శప స్టితే కిష్టమైన దనీ, నాగరికతే దువ్షమైనదనీ, మానవులందరూ 


4. "The Making of Literature" : R.A. Scott - James : 1953. ‘Pp. 30. J 


3 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


జన్మతో నమాను లైనా, మానవ నిర్మితమైన వర్గవ్యవన్ధ వారిలో 
అనమానత్వాన్ని నృష్టిస్తోందనీ వాదించారు. వీరు చట్టాలన్నీ బలవంతులు 
బలహీనుల్ని తమ ఆధివత్యంలో ఉంచుకోవడానికి ఏర్పరచిన వంటారు. 
ఇటీవల వచ్చిన రూసో వాదనలను వీరు మనకు జ్ఞప్తికి తెస్తారు. మరికొందరు 
నైనర్గికస్థితి - ప్రకృతి (Nature) - మంచికీ చెడ్డకీ కూడా అతీతమైనదే 
నంటారు ; మనుజుల వుట్టుక లోనే అనమానత్వం ఉంది. నైతిక నూత్రాలన్నీ 
బలహీనులు బలవంతుల ' ప్రాబల్యాన్ని నిరోధించడానికే పుట్టాయి. శక్తిని 
కల్లి ఉండడమే గుణం, అధికారమూ, శక్తీ ఉన్న వాడే గుణవంతుడు. 
అందుచేత నంవన్నుల ప్రభుత్వమే అన్నిటి కన్న ఉత్తమ వ్రభుత్వం. ఈ 
ధోరణి ఇటీవలి [16125008 ని జ్ఞప్తికి తెన్తుంది. (9 


ఒక వంక తత్త్వవేత్తలు ఇలా వెనుకటి మూల్యాల నన్నింటినీ 
శోధిన్తూంటే, ఆనాటి కవులూ, నాటక కర్తలూ కావ్య తతా క పన్ని గురించి 
ఆలోచించ నారంభించారు. అయిదవ శతాబ్దవు చివరి కాలంలోని మోద 
రూపక కర్తల అధిక్షేవం (Satire) లో అక్కడక్కడ సాహిత్యమూ విమర్శకు 
పాత్రమైంది. అరిస్తోఫేన్స్‌ (Aristophanes) తన Frogs (405 BC) లో 
ఇస్కిలస్‌ (Aeschylus) వదాడంబరాన్నీ , యురిపిడిన్‌ (EUrpide5) కు 
అవిటి బిచ్చగాళ్ళను నాయకులనుగా చేయడం వట్ల గల పీతినీ అధిక్షేపిస్తాడు. 
ఇస్కిలస్‌ కావ్యభాషను తిరన్కరించక, ఉదాత్తపాత్రలను నృష్టించ 
పూనుకోగా, యురిపిడిస్‌ సామాన్యుల భాషను కావ్యంలో 
(వ్రవేశపెట్టాలంటూ, నంన్యరణలవైవు మొగ్గుతాడు. ఒకడు నంవ్రదాయ 
వాది, మరొకడు నంన్కర ణాభిలాషి అయినా ఇర్వురూ కూడా తమ 
రూవకాల ద్వారా ఉవదేశాన్ని అందించ వాంఛించారు. అరిస్తోఫేన్స్‌ ఒక 
ఉఊవోత్మక నంభాషవణలో ఇస్కిలన్‌, యురిపిడిన్‌ను ఇలా అడిగి నట్టు 
(వాకాడు : "ఆయ్యా, కవి. ఏ ఏ విశిష్ట గుణం వల్ల మన ఆదరాభిమానాలకు 
పాత్రు డవుతున్నాడు? 6 





5. “The Story of Philosophy": Will Durant. 
6. “The Making of Literature" : pp. 26, 36. 


4 


పూర్వరంగం 


ఈ ప్రశ్న సాహిత్య విమర్శకు మౌలికమైనది. కవి కర్మను, కావ్య 
ప్రయోజనాన్ని గురించి ఇస్కిలన్‌ అడుగుతున్నాడు. అయితే నమాధానం 
కోనం యురిపిడిన్‌కు తడుముకోవలిసింది ఏమి కనబడలేదు. 


"ఆతని, శిల్పం నత్యమైనదైతే, ఆతని బోధ ఉత్తమమైనదై ఉండి, 
' ఏదో ఒక అంశలో మనుజులను మరికొంత గుణవంతులనుగా చేన్తూ 
ఆతడు దేశానికి చేయూతనిస్తే, ఆతడు ఆదరపాత్రుడే !" ఆనాటి కవులలో, 
ఏమి వ్రాయాలి? కావ్యములో పాత్ర లెట్టివయి ఉండాలి? మున్నగు 
అంశములలో అభిప్రాయ భేదాలున్నా కావ్య ప్రయోజనాన్ని గురించి వారి 
కెట్టి అనుమానమూ లేదు. వారందరూ అనే మాట ఒక్కే : కావ్యం 
మనిషిని మరింత మంచి వానినిగా మలచాలి, అది దేశ భద్రతకూ 
సౌభాగ్యానికీ తోడ్పడాలి. 


ఆ కాలంలో వీరికి తర్వాత వచ్చిన పేటో కూడా కావ్యానికి ఇట్టి 
ప్రయోజనాన్నే కోరాడు. కాని ఆతని అభియోగమంతా కావ్యం ఆ 
(వ్రయోజనాన్ని సాధించడానికి అశక్తమైనదనే ! 


అధ్యాయం 2 
పేటో అభియోగం 


క్రీ. వూ. 399 లో సోక్రటిస్‌ మరణించే టవ్పటికి “ప్లేటో 
ఇరువదియెనిమిది యేండ్ల యువకుడు. మవోమేధావి, అవూర్వ తాత్తి త్రిపిక 
చింతనావరుడు, వ్రశాంత మనన్కుడు, అయిన తన దేశికుడు, సోక్రటీస్‌ కు 
నాటి ద్రజాస్వామ్య ప్రభుత్వం మరణశిక్షను విధించడాన్ని “పే పేటో నహించలేక 
పోయాడు. ఆతని జీవితంలో తుదిక్షణం వరకూ ఈ నంభఘటన మరవురానిదై, 
ఆతని మోద దాని ప్రభావం కనబడుతూనే ఉండేది. దీనివల్లనే అతడు 
' మూకను ఏవగించుకొనేవాడు; అతనికి ప్రజాస్వామ్య మంటే అనవ్యాం 
కలిగింది. దానికి ప్రత్యామ్నాయంగా, ఉత్తమోత్తముల, నజ్జనుల, 
జ్ఞాననంవన్నుల ప్రభుత్వం కోనం ప్లేటో అన్వేషణను సాగించాడు. (1 


సో క్రటిన్‌ మరణానంతరం ప్లేటో ఆధథైన్స్‌లో తనకు భద్రత లేదని దేశ 
దేశాలు తిరిగాడు. ఎక్కడెక్కడకు వెళ్ళాడో తెలియదు గాని, అటు ఈజివ్పు, 
సిసిలీ యే గాక, ఇటు .భారతదేశానికి కూడా వచ్చి ఉండవచ్చు ననీ, 
గంగానదీ తీరాన ఆశ్రమన్ధ మునులతో, యోగులతో అతనికి వరిచయం 
కూడా ఉండ వచ్చుననీ, ఒక వదంతి. (2 వన్నెండేండ్ల తర్వాత వండిన 
అనుభవంతో "ప్లేటో ఆథెన్స్‌కు తిరిగి వచ్చాడు. అప్పటికి ఆతడు మటోజ్లాని. 
అతని వాక్కున కవిత జాలు వారేది. అతనిది నత్యానికి సౌందర్యవు తావిని 
నంతరించిన వాక్కుకాగా, అతని తాత్త్విక చింతనకు కవిత్వవు తొడుగు 
లభించింది. 


నత్యాన్వేషణ చెసి అః తాత్తి కుడు మనుజుల ప్రవర్తనా విధానాన్నీ, 
_ వారి ఆలోచనా ధోరణినీ నిర్ణయించేవి జీవితం అందించే విజ్ఞానం కొంత, 





1,2 : "The Story of Philosophy" : Will Durant : p. 13.. 


6 


ప్లేటో అభియోగం 


సాహిత్యం కొంత, అని నమ్మాడు. మానవుని నత్పొరునిగా, జ్ఞానీలునిగా 
దిద్దే ఆనాటి కావ్యనాటకాదులు - అంపే సాహిత్యం ల ఎట్టిదై ఉన్నదో 
వరిశీలించాడు. ఈ వరికీలన అతని "అయాన్‌ ' (0%) అన్న రచనలోనూ, 
"రివబ్లిక్‌ ' అన్న గంథం లోనూ, ఇతర రచనలలోనూ కనబడుతుంది. ఇవి 
సాహిత్య విమర్శకు నంబంధించిన (గంథాలు కాకపోయినా, అవకాశం 
క సాహిత్య న్వరూవ న్వభావాలను చర్చిస్తాయి. 


"అయాన్‌ " ' అన్న 'పైటో రచన నంభాషణ రూవంలో ఉంది, ఇది 
తయార్‌ అనే కావ్యగానాన్ని చేసే వానితో సో క్రటిస్‌ జరిపిన నంభావణ 
(వాత మూలకం చేయబడినట్లుగా నిర్వహింవ. బడింది. అయాన్‌ అంతకు. 
వూర్వమే "అసిపియన్‌ (1౨౦1901063) జాతర నుండి తిరిగి వచ్చాడు. 
అక్కడ అతడు కావ్యగానాన్ని చేసినందుకు ప్రథమ బహుమతి 
నందుకున్నాడు. "అయాన్‌ (౧౦౩౦6150 - కావ్యగాన. ఫీలుడు) కొంత 
నటుడు, కొంత సాహిత్యాన్ని బోధించే ఒజ్జలాంటి వాడు, అనుకోవచ్చు. 
ఏమంటే ఆతడు హోమర్‌ కావ్యాల నుండి మంచి రనవత్తరమైన 
నన్నివేశాలను ఎన్నుకొని, వానిని గానం చేన్తూ, (శ్రోతలను ఉర్రూత 
లూగిస్తాడు; అవనరమైనవ్వుడు విమర్శనాత్మకమైన ఉవనార్థానా లిస్తాడు, 
అందులో నీతిని కూడా రంగరిస్తాడు. 


మరి ఇట్టి వానికి కవిని గురించి, కావ్యాన్ని గురించి బాగా తెలును 
ననుకోవడం నా్యాయమైనదే.. అందుకే సోక్రటిస్‌ అతనితో నంభాషణకు 
ఉవకక్రమించి, ప్రశ్నలను వేన్తూ, నమాధానాలను రాబడతాడు. అయాన్‌ 
నమాధానాలు కొన్ని, అతనిని మరి ఇబ్బంది వ్‌ కన మరికొన్ని 
(పషలకు కారణమవుతాయి. 

ఈ వళ్ళ్నోత్తరాలలో కవులు కం ఎలా వస్తా రన్న వస్తా వన 
రాగా, అయాన్‌. కావ్య నిర్మాణానికి". దివ్యావేశం (inspiration) 
అవనరమంటాడు. కవులందరూ ఎట్టి కవితను వాసినా, ఆవేశానికి. లోనయే 
(వాస్తా రుకాని, ద్రత్యేకమైన నైవుణ్యాన్ని సాధించివ్రాయలేరు. భావగీతాలను 
(Lyrics) 'వాసేటవ్వుడు కవుల మానసికస్థితి వారి అదువులో ఉండదు. 


7 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


*"ఏమంకేు కవి కాంతి మంతమై, రెక్కలు వివ్వ్చుకొన్న, వవిత్రమూర్తి, ఆతనికి 
ఆవేశస్టితి కలిగి, నర్వేంద్రియ జ్ఞానము సొమ్మసిల్లి, ఆతని మనను ఆతని 
స్వాధీనం నుంచి తిరోగమించే వరకూ, ఆతనిలో ఎట్టి నిర్మాణాత్మక శక్తి 
గోచరించదు; ఇట్టి ఆవేశస్థితి కలగక పోతే కవిశక్తి హీనుడై తాను దర్శించిన 
నత్యాల (010169) కు వాగ్రూవ మోయడానికి అశక్కుడవుతాడు." 
అంతే కాకుండా ఈ ఆవేశం వల్లనే కావ్యగానశీలుడు కావ్యాన్ని 
వఠిస్తాడు. ఆ ఆవేశం శ్రోతలకు నంక్రమిన్తుంది. (శోత కావ్యానికి 
వ్రతిన్పందిస్తాడు. అంటే ఈ ఆవేశం అయస్కాంత క్షేత్ర జన్య శక్తిలా, 
కవినుండి కావ్యగాన శీలునికి, వాని నుండి శోతకూ (వ్రవహిన్తుంది. ఈ 
అయన్యా:9తవు వోరము అటు దైవాన్నీ, ఇటు శోతనూ కలుపుతుంది. 


ఇలా కావ్యం దివ్యావేశం వల్లనే ఉద్భవిస్తో ౦దని అనుకోవడం వల్ల 
కొంత (వయోజనం ఉంది. కవి సాధారణ మానవ నిర్మిత మానాలకు 
అతీతంగా ఉంటాడు - (వ్రవక్తకూ, ఉన్మాదికీ మధ్య ఉంటూ, 
ఒక్కొక్కప్పుడు ప్రవలనోనూ; ఒక్కొక్కప్పుడు ఉన్మాదిగానూ, 
ఒక్కొక్కవ్వుడు ఇరువురినీ కూడా, పోలి ఉంటాడు. “* ఈ ఆవేశం దైవం. 
నుండి కవికీ, కవినుండి కావ్యగానం చేసేవానికి, అక్కడ నుండి శోతకూ 
వ్యాపిన్తుందని భావించడం కవికీ (శోతకూ - అంకే భావుకునికీ ఎ 
మధ్యగల నంబంధాన్ని తెలియచేన్లూ , కవిత ఎలా. వ్రసారం (Commu- 
nicate) అవుతోందో - శోతకు ఎలా అందుతోందో, ఆలోచించడానికి 
అవకాశాన్ని కల్లిస్తోంది. 


. ప్లేటో తత్త త్తరవేత. ఈతని వరిశీలనలో కావ్యాన్ని వా సేటవ్పటి కవి 
మానసిక స్థితి ఏదో వూనకానికి లోనయిన వాని స్థితిని పోలి ఉంటుంది. 


3. “For the poet is a light and winged and holy thing, and there is no invention 
in him until he has been inspired and is out of his senses, and the mind 
is no longer in him; క స్త Sn ల ప he is power- 
less and is unable to utter his oracles." 

4. యం లాల he adnan, rom లన 
him something between a prophet and a mad man - sometimes ౦౧౮6, some- 
Eee Me చలే ‘and sometimes both." -"Critical Approaches to Literature" 
చు av aiches. | 


రి అ 


ప్లేటో అభియోగం. 


ఆ: స్థితినుంచి ఇవతలకు వడగానే ఆతడు వట్టి మనిషి తాను తన కావ్యాన్ని ' 
ఎందుకు వ్రాన్తున్నాడో, ఎలానవ్రాన్తున్నాడో, “ ఆతనికే తెలియదు. వలికించెడి. 
వానికే తెలియాలి. కవి స్వీయమైన నేర్పరితనం వల్ల కాక, దైవదత్తమైన 
శక్తి వల్లనే రచనల్ని చేయగల్లుతున్నాడు. కనుక ఒక రకవు కావ్యాన్ని. వాసే . 
కవి వేరొక రకవ్లు కావ్యాన్ని వ్రాయ అనమర్ధుడవుతాడు. అందుకే మరీ. 
సామాన్యుడు మంచి గేయాల్నీ, కావ్యాల్నీ వ్రాయగలిగి ఉండగా, నమర్గుడు 
కావ్యరచనలో విభలమవుతాడు. . కవి కావ్యంలో ఎన్నో విషయాలను. 
వర్ణించినా, అది యుద్ధమైనా, నూతకృత్యమైనా, వెద్యమైనా - కవి ఏ ఏ ఒక్క 
అంశలోనూ వ్రజ్ఞాశీల్‌ కాడు. ఇలా ప్లేటో అయాన్‌ చేత వలికించిన మాటల. 
వెనుక. వెటకారం కనబడుతుంది. ఏమంటే దివ్యావేశ వాదానికి ప్లేటో 
దర్శనంతో పొత్తు కుదరదు. తత్త ్వవేత్తకు తార్కికమైన ఆలోచనా ధారవల్ల 
లభ్యమయ్యే జ్ఞానమే నర్వోత్కృవ్షమైనది. దానికి మేధ ఎల్ల వేళలా నిర్దిదమై 
ఉండాలి ; అవధానం ఏస్టితిలోనూ నడల కూడదు. మేధతో వమేయం 
లేని ఉన్మాద స్థితి ఎ వూనక స్ధితి - ఆర గ్య. దని ప్లేటో 
అంగీకరించడు. 

ప్లేటో అయాన్‌ లో అం ఎలా అవిర్భవిస్తాందో చర్చిస్తే, 
రివబ్లిక్‌' లో కావ్యవయోజనాన్ని గురించి చర్చించాడు. ఇందులో రెండు 
ప్రధానాంశాలు చర్చింవబడాయి. మొదటిది ఆదర్శరాజ్య వ్యవస్ధ (State) 
నిర్మాణం, రెండవది ఆదర్శ వ్యక్తిని, దిద్ది తీర్చడం. ఆదర్శ రాజ్య వ్యవస్ధకు 
గమ్యములు న్యాయము (Justice), “నచ్చీలము. (Goodness). వీనిని 
సామాజిక దృక్పథంనుంచి సాధించడానికి కళలతో నవి నమస్త 
విషయములూ నీతినీ, నత్పొర ధర్మాన్నీ (Civic Virtue) (పేరేపించేవిగా 
ఉండాలి ; “వ్యక్తి దృక్పథంనుంచి దార్శనిక నత్యాన్ని అన్వేషిన్తూ, దానిని 
సాధించడం ఆదర్శ వ్యక్తి ధ్యేయం కావాలి.. 


వెనుకటి కాలంలోని మేధావుల వలెనే ప్లేటో కూడా re 
లందరూ నచ్చీల ఉవదేష్ట లని నమ్మాడు. ఆతనికి బాల్యం నుంచీ వోమర్‌ 
రచనల వట్ల అపారమైన ఆదరమూ, మక్కువా, గౌరవమూ ఉండేవి. అతడే 
ఆదికవి. విషాదకావ్యకర్తలందరకూ అతడే మార్గదర్శి, అయితే నత్యాన్ని 


9 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర జు సిద్ధాంతాలు 


అన్వేషించేవాడు ఈ మమకారాలన్నింటినీ కోసివేనుకోవాలి. నత్యాన్ని 
వదలిపెట్టి తనకెంతటి, అభిమానమున్న కవినైనా గౌరవించడం తప్పిదమే 
అవుతుంది. ( అందుకే పేటో నిర్మొగమాటంగా వోమర్‌ కావ్యాలను 
పరిశీలించాడు. ఇలా వరిశీలించగా వాని లోని -దేవత లందరూ 
నీతివిహీనులుగా చిత్రీకరింవ బడినట్టు కనబడ్డారు. వాళ్లు కామక్రోధ లోభ 
మోవా మద మాత్సర్యాలకు లోనయిన వాళ్లే. నచ్చీలానికి ప్రతీకగా 
ఉండదగ్గ దెవము, దువ్షకార్యాచరణకు పూనుకొన్నట్టు చూవడం క్షంతవ్యం. 
కాదు. కావ్యాలలోని దేవతలు అనత్యవచనులు, అంతః కలవోలకు 

లోనయేవాళ్లు. "అకిలిన్‌,'"వయామ్‌' వంటి యోధుల దుర్భాషలూ, పామరుల. 
వలె వారు ఆక్రోశించడమూ, ఆనౌచిత్య దూషిత మవుతుంది. ఇట్టివారిని 
ఆదర్శ రాజ్యవ్యవన్ధ లోని నత్సురుమ లెవ్వరూ ఆదర్శంగా ఉంచుకోలేరు.. 
వారిని అనుకరించడం, అనునరించడం అనంభావ్య మవుతుంది. అందుకే. 
వోమర్‌, హిసియాడ్‌ అవినీతిని (ప్రోత్సహించే వారిలా ప్లేటోకు కనబడారు. 

ఇక విషాదాంత, మోదాంత నాటక కర్తలు నిందార్హమైన నీచ వను వును 
(unworthy objects ను) అనుకరిస్తారు. అనలు సాహిత్యానికంతటికీ ఒక 
రుగ్మత ఉందంటాడు ప్లేటో. "జీవితానికి సంబంధించిన అతి 
ముఖ్యవిషయాలను చిత్రించడంలో గద్య వద్య రచయిత లందరూ 
పొరబడుతారు. ఈ రచనల వల్ల దుర్మార్గులందరూ నుఖంగా ఉన్నట్టూ. 
నచ్చీలుర జీవితం దుఃఖమయంగా ఉన్నట్టూ తోన్సుంది. దువ్షమైన ప్రవర్తన 
లాభసాటిగా ఉండగా, నత్త వర్తన వల్ల పొరుగు వానికి మేలు కలిగినా, 
తనకు వోని. కల్గుతుందన్న ఇ భావం కలుగుతుంది." 6 





ర్‌, ల 
which | have been conscious since | was 200116. For of all those 62న 
tragic poets he seems to have been the original master and guide. But R 
would be wrong to honour a man at the expense of Truth, and therefore 
| must speak out". - = “RepublicX".. 

6. “Poets and prose writers are mistaken in dealing with human life in the most 
important respects. They give us to understand that many evil livers are 

.. happy and. many righteous men unhappy; and that wrong doing if it be 
“undetected, స Pre Me ల నా 0 ones ము. 
but dangerous to one’s self.” - Republic... 


10 


"ప్లేటో అభియోగం . 


ఇలా కావ్య వన్తువు (ఇతివృత్తము) మానవుని నైతిక. విలువలను 
దిగజారున్తుందని ప్లేటో మొదటి అభియోగం. ఇక ఈ ఇతివృత్త నిర్వవాణలో 
కవులు. నంయమనాన్ని పాటించరు. మనోరంజనాన్ని కాంక్షిన్తూ, 
భావో(ద్రేకాలను పోషిన్తూ, సాకుతూ, మానవుని నైతిక వతనానికి 
సాహిత్యం. కారణ మవుతుందని ప్లేటో ఫిర్యాదు. కవి శ్రోత తార్కిక బుద్ధిని 
మేల్కొల్పుతూ, మేధతో ఆలోచించ నీయడు. ఆతడు భావో డ్రేకాలను 
రెచ్చకొడతాడు.. మానవుని బలహీనతలను ఆవివ్కరించే రాగద్వేషాలను 
మరింతగా సాకుతాడు. సాధారణజీవితం లో వయే ఉద్రేకాలకు లొంగితే 
మనం సిగ్గువడతామో, అట్టి వానినే కవిత్వం మనలో మేలు కొల్పుతుంది. 


భావో ద్రేకాలను అదువులో నుంచుకొని, నివాతస్తిమిత దీవ. 
నదృశమైన శాంతి మనన్కుడవడం నచ్చీలుని లక్షణం కాగా, న్‌ నరిగా 
దీనికి వ్యతిరేక మార్గాన మనిషని దిగజారున్తుంది. అంతతో ఆగిపోక 
కావ్యం వాన్తవాన్నీ, నత్యాన్నీ కాక, అవాన్తవికమైన భ్రాంతిని అనుకరిన్తుంది. 
ప్లేటో ఆదర్శరాజ్య వ్యవన్గలోని ఆదర్శవ్యక్తికి తాత్తి్వి క దర్శనాన్ని 
కల్గించే నత్యాన్వేషణ అతిముఖ్యమైనది. కాని కావ్యంలో నత్యం కాదు. 
కనబడేది, (భ్రాంతి(110910౧0). ఏమంటే అది కావ్యమైనా చిత్త త్తరువు అయినా, 
అనుకరణ దాని కర్మ. లోకంలోని వన్తువులను చిత్రం రంగులతో, రేఖలతో 
అనుకరించగా, కవి భాషను సాధనంగా చేనుకొని. మానవచర్యలను 
అనుకరిస్తాడు. పటిక తు అనుకరణను తాలి త్రిష కంగా వరిశీలిస్తే , షప్లేటోకు 
కళాకారుడు నత్యానికి వతిరూపాన్ని కల్పించడం లేదని తేలిపోయింది. 


ఈ వరిశీలన ప్లేటో Theory of Ideas ను ఆధారంగా చేనుకొని 
జరిగింది. ఇంద్రియ గోచరమైన అంశాలను ఆధారంగా చేనుకొనే క ళాకారుడు 
లోకాన్ని. అర్థం చేనుకుంటాడు. కాని. లోకంలోని వన్తువు లేవీ స్థిరమైనవి 
కావు ; అవి క్షణ క్షణానికి మార్పులకు లోనవుతాయి. ఒకసారి 'దీర్హంగా, 
ఒక సారి ట్రస్వీంగా, ఒకసారి -వేడిగా,. ఒకసారి చల్లగా, కనబడతాయి. 
వన్తువులు వరినరముల వరిస్థితులకు సాపేక్షం (relative) గా తీపిగా, 


“11 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర అః సిద్ధాంతాలు 


కమ్మగా - వేడిగా, చల్లగా - పొడవుగా, పొట్టిగా - కనబడతాయి. ఇటువంటి 
మారే స్థితి, సాపేక్ష స్థితి వల్ల కంటికి అగుపించే వన్సువుల వల్ల మనకు కల్లేది 
భ్రాంతి ; కాని వాని యథార్థస్థితి, నత్యస్థితి, మనకు అందుబాటులో 
ఉండదు. లోకంలో "ఎరువు" వన్తువులు అనంతంగా ఉండవచ్చు. కాని 
ఎరువు అన్న ఆవన్తువుల వెనుక నున్న భావము (idea) ఒక్కతే. అది 
అద్వితీయమైనది. అలాగే నుందర వన్తువు లెన్నో లోకంలో ఉండవచ్చును 
కాని, 'వరమసౌందర్య' (Absolute Beauty) మన్నది ఒక్కటే. అది మేధకే 
అవగావాన మవుతుంది. . 


' ఇవ్బుడు కళాకారుని కర్మను వరిశీలిద్దాము. వశం ఒక క 
తయారు చేస్తాడు. అది మానవుని మేధచే 'అవగావాన అయిన మంచం 
కాదు. దాని కున్న అనేక రూపాలలో అది ఒకటి. ఏమంటే ఆదర్శమైన 
“మంచ” మన్నది ఒక్కటి కన్న ఎక్కువ ఉండడం అనంభవం. అంతకన్న 
ఎక్కువ ఉంటే, వ్రతి ఒక్కదానికి మళ్లీ ఒక మంచం భావస్థితిలో ఉండాలి. 
(అవి వేర్వేరు మంచాలు అవాలి.) అంచేత వడ్రంగి చేసిన మంచం, మంచ 
మన్న భావానికి - నత్యానికి - కొంత దవ్వున ఉన్న వన్తువు. ఒక 
చిత్రకారుడు రూపొందించిన మంచము ఈ వడ్రంగి మంచాన్ని ఆధారంగా 
చేసికొన్నది. అంటే చిత్రకారుని మంచం అనుకరణకు అనుకరణ 
మన్నమాట. అంటీ వలన్‌ 9ండంతల్ల దూరాన ఉన్నది. 
మరి కవి చేసే వనీ ఇదే. చిత్రకారుడు రంగుల నువయోగిన్తూ, తన 
చిత్రాన్ని మనకు చక్షురింద్రియ గోచర మయేటట్టు చేస్తే, ఈతడు భావనూ, 
కాకువునూ, లయనూ ఉవయోగినూ, కావ్యాన్ని శవజేంద్రియ గోచర 
మయేటట్టు చేను ప్తున్నాడు. అక్కడ అతడు నృష్టించింది నత్యానికి రెండింతలు 
దవ్వ్యున నున్న చిత్రం ; ఇక్కడ కవీ నిర్మించింద్‌ నత్యానికి రెండింతలు 
దవు వన నున్న కావ్యం. అంచేత నత్యాన్వేషికి కావ్యం ఉవకరించక పోగా, 
_ అతని కది అవాన్తవికమైన భ్రాంతిని నృష్టించి పెడుతుంది. అంకే ప్లేటో 
వాంఛించిన ఆదర్శ పౌరునికి కావ్యంలో నత్యం దొరకక పోగా, దానికి 


12 


ప్లేటో అభియోగం 


రెండింతలు దవ్వున నున్న అనత్పదార్ధం దొరుకుతుంది. కాగా, 
కావ్యవన్తువు అనుదాత్తమై ఉంటూ నీతిని బోటంచడుః కావ్యం మానవుని 
దౌర్చల్యాన్ని ప్రోత్సహించే భావో ద్రేకాలను రెచ్చకొడుతుంది; నత్యాన్ని 
నుప్రతిష్టితం చేయదు నరికదా, (భ్రాంతిని బలవరున్తుంది. ఇన్ని కారణాల వల్ల 
సపేటో ఊహించిన ఆదర్శరాజ్య వ్యవన్ధలో ఇట్టి కావ్యానికి స్థానమే లేదు. 
అట్టి కావ్యకర్త లెవరైనా ఉంటే, వారిని మర్యాదగా రాజ్యం నుంచి 
నిమ్యమింవచేయడమే ఆదేశ ప్రజలకు క్షేమం. ఆ రాజ్యంలో వివరీత 
భావాలను బోధించే విషాదాంత మోదాంత నాటకాలకు స్థానం లేదు. 
అక్కడ ఏమయినా కవితను అనుమతిస్తే, జీవితంలో అనుభవం వండిన, 
యేబది యేండ్లు 'పైబడ్డవారు వ్రాసిన భక్తిగీతాలను కాని, ఉదాత్త వ్రకృతులను 
న్తుతించే వద్యాలను కాని, అనుమతించ వచ్చును. ఎవరైనా ఒక వద్యాన్ని 
వ్రాసినా, దానిని ఆరాజ్యకార్యకర్తలు విననిదే, అనుమతించనిదే దానిని 
మరెవరికి వినిపించరాదని ఆంక్షను విధించాలంటాడు ప్లేటో. ఇదంతా 
_ ఆదర్శ రాజ్య వ్యవన్ధ నైతిక విలువలను కాపాడడానికీ, ఆదర్శ పౌరుని 
నత్యాన్వెషణను బలవరిచడానికీ, అవనరమని ప్లేటో విశ్వానం.. 


_ కావ్యాల వట్ల ఇలా అనంతృప్తిని వ్రకటిన్తూ, కవులను ఆంక్ష 
(Consorship)కు గురిచేయాలన్న వాడు ప్లేటో ఒక్కడే కాదు. భారతీయులలో 
కూడా "కావ్యాలాంపాంశ్చ వర్జయేత్‌ " అన్న వారు లేకపోలేదు. అయితే ఇది 
అనత్కావ్య విషయముననే అని వ్యాఖ్యాత లందరూ అంగీకరించారు. 
కావ్యకళాకు శలుని కావ్యరచన మేధకు కాకుండా వృదయానికి 
వాత్తుకోవడం చేత, నీరనవకృతులు దృఢవృతులుగా ఉండలేక, మనో 
దౌర్చల్యానికి లోనయి, అనద్విషయాల ప్రభావానికి లోనయే అవకాశమున్న 
మాట నిజయే. ప్లేటో అభ్యంతరం కావ్యం తార్కిక బద్ధిని ప్రభావితం చేయక, 
మానసికో ద్రేకాలను రెచ్చకొడుతుందని. ఇందులో “కొంత నత్యమున్నా, 
కావ్యం మానసికోద్రేకాల నెలా క్షాళన మొనరిన్తుందో తర్వాత వచ్చిన 
అరిస్తాటిల్‌ వివరించాడు. భారతీయాలం కారికుల రన సిద్ధాంతం నిజానికి 


13 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


ప్లేటో ఈ అభియోగానికి నరియైన నమాధానాన్నిను కన 


ప్లేటో తాను నీతివాది అవడం వల్ల కళాకారుడు కూడా నీతి వాది 
క్‌ విశ్వసించాడు. నీతివాది ఉవదేశిస్తాడు, అవనరమైతే శాసిస్తాడు. 
కళాకారుడు వన్సుతత్తా కా సన్ని ఆవివ్కరిస్తాడు. ఇందులోనే ధ్వని మార్గాన 
ఉవదేశం వరోక్షంగా లభిన్సు ంది. నీతి వాదికీ, కళాకారునికీ అనాదిగా నున్న 
వైరమే ప్లే ప్లేటో రచనల్లో తొలిసారిగా దర్శన మిన్తు ంది. 


ఇక. 'దివ్యావేశం వల్లనే Fen కావ్యాన్ని వాస్తాడన్నది. కక ఒక్క 
గీకుల విశ్వానమే కాదు. మన కవులందరి విశ్వానమూ కూడా అదే - 
అందుకే కావ్యావతారికలలో కవులు తమ కట్టి దివ్యావేశాన్ని కల్లించ మని 
దైవాన్ని కోరడంలో వారికెట్టి అనౌచిత్యమూ గోచరించ లేదు. పోతన 
వంటి కవులు తాము వలికెడు "వారమే కాని, వలికించెడు వాడు.రామ భద్రుడే 
అని చెప్పుకున్నారు. దీని వల్లనే. తమ కావ్యం ఉత్తమ మైన దవుతుందనీ, 
తమజీవితం చరితార్థమవుతుందనీ, విశ్వసించారు. కావ్యం (ఖా "సెిటవ్వుడు 
కవికి ఉన్నస్థితి ఉన్మాదస్థితిని | పోలి ఉంటుందని హేళన చేసినా, దానికి 
కించ వడవలసిన దేమో 'షేక్స్‌పియర్‌కు కనబడలేదు. కవి, ఉన్మాది, 
దైేమికుడు ముగ్గురూ తీవ భావనాశక్తికి లోనయి నజాతీయులై ఉంటారని 
అంటాడు.” ప్రతిభావంతుల మానసి క స్థితి మ భే నమివంగా 
ఉంటుందని డ్రైడన్‌ అంటాడు. (ఆ FF 


ఈ భవ్యావేశ సి సితిని మరికొంత సానుభూతితో వరిశిలిస్తే , లోతుగా 
. ఆలోచిస్తే, స్తే, తర్వాత కాలంలో వచ్చిన లాంగినస్‌ (Longinus) రసావేశ స్థితికి 
ఇది దారి చూపినట్టు అవుతుంది. కాల్చనిక కవి షెల్లీకి ఈ వాదం 
అనమంజనంగా. కనబడక, ఆతడూ కవికి. ీ భవ్యకవితావేశం అవనరమనే 
" భావించాడు. KE 29 





7. * ' The lunatic, the lover and the poet | న 
.. Are of imagination all compact" - Shakespeare. MI 
8. “Great wits are sometimes to madness near alled. *- Dryden. 


“44 


_ | ప్లేటో అభియోగం 


'మవోవ్రతిభావంతునికి కల్లే దర్శనం కూడా ఒకానొక దివ్యావేళ 
స్థితిలోనే కల్గుతుంది. పళ రా మేధ వల్ల ఎన్నో అంచెలలో ఎంతో 
కాలంగా ఆలోచన సాగగా, సాగగా, తుట్టతుదకు సాధించిన భలం - 
నత్యదర్శనం - దివ్యావేశ స్థీ సితిలో క్షణకాలంలో సిద్ధించడమన్నది చరిత్రలో 
శాస్త్రజ్ఞుల, తత త్వవేత్త ల, లు జీవితంలో కనబడుతూనే ఉంటుంది. మేధను 
వేగవుత మొనరించే అతీంద్రియతతో మైత్రిని నెరేపే స్థితే భవ్యావేశం |. 


| ఇక ప్లేటో అనుకరణ వాదంలో కళాకారుడు వన్తువు 
నిజన్వరూపాన్ని 'చూవలేడు. వాని చిత్రం నత్యానికి రెండింతలు దవ్వున 
ఉంటుంది. కళాకారుని చిత్రం వాన్తవాన్ని యథాతథంగా చూవని మాట 
నిజమే. చిత్రకారుని మంచం వాన్తవ మైన మంచం కానే కాదు. అది 
వాన్తవాన్ని ఒక విధంగా అందించ లేక పోయినా, మరొక విధంగా దానిలో 
కళాకారుడు తన అవగావానను అందచేన్తున్నాడు. చిత్రకారుని మనుజుని 
చిత్రంలో రక్తమాంసాలు లేక పోయినా, ఆ మనుజుని గూర్చిన తన 
అవగావాన నందులో వెల్లడిన్తున్నాడు. వానిలోని ఏ విలక్షణం తనను 
ఆకర్షించిందో, దేనినైతే లోకుల కందించడం ఉచితమని తోన్తుందో, ఆ 
లక్షణాన్ని చిత్రంలో ఆవివ్కరిస్తాడు. కళాకారుడు చేసిది శువ్కమైన 
అనుకరణ కాదు, వునః నృష్టి. యథాస్థితి నిరూవణము గాక, అస్థితి యొక్క 
ఉత్కృష్ట వరిణామమును వతిలాన మనా చూవడానికి కతకోకుడు 
నమర్గుడవుతాడు. అరిస్తాటిల్‌ " పోయిటిక్స్‌' లో దీనిని గురించి చర్చించాడు. 
భారతీయాలం కారికులు కవిని వునః నృష్టిని చేయువానిగా, బ్రవ్మానృష్టికి 
వ్రతినృష్టిని చేయువానిగా భావించారు. (9 


ప్లేటో ఒకవంక కావ్యరచనను గర్ల్హిన్తూన్నట్టు కనబడినా, అతనికి 
నిజానికి కవిత్వం వట్ల గల. మక్కువ అవురూవమైనది. కవిత్వం 
 నమాజాభ్యుదయానికి అద్భుతమైన సాధనం కాగా, దానిని అవ్విధంగా 


9. “ఆపారే కావ్య నంసారే కవిరేవ వ్రజావతిః 
'యథావై రోచతే విశ్వం త థేదం వరివర్తతే." 


15 


పాళ్చాత్య సాహిత్య విమర్శ “ చరిత్ర = సిద్ధాంతాలు 


కవులు ఉవయోగించడం లే దనేదే అతని అభియోగం. కవిత్వం తత్‌క్షణ 
నమాజ గ్రేయన్సుకు - ఇంకా అవనరమైతే ప్రచారానికి సాధనంగా 
ఉండాలన్న వాదం ఇటీవల వినబడుతూనే ఉంది. అయితే కే పేటో వాంఛించేది 
ఒక వంక నమాజశ్రేయన్సుకు నమకాలీన రాజ్యవ్యవన్గ్థ అంగీకరించే నీతి 
బోధన, మరొక వంక వ్యక్తిని సీ సత వ్రజ్ఞానిగా మలచడానికి అనుకూలవాన 
రచనా విధానం. ఈ ఆలోచన వరివూర్ణంగా నిరసించ దగ్గది కాదు. 


ఇక ప్లేటో అనుకరణ వాదం ప్రత్యక్షంగానూ, వరోక్షంగానూ, నేటికీ 
అంగీకరింవ 'బడుతూనే ఉంది. అంతే కాకుండా అనుకరణ నమన కళలలో 
గోచరించే సామాన్య లక్షణ మన్న పేటో వివరణ వల్ల, కళలన్నీ 
నజాతీయమై, ఒకే కుటుంబానికి చెందిన వన్న సిద్ధాంతం బలవడింది. 


ప్లేటో సిద్దాంతాలన్నీ కళల న్వరూవ న్వభావాలను మథించడానికి 
నాటినుండి నేటి వరకూ తోడ్పడుతూనే ఉన్నాయి. అయితే వానిని 
యథాతథంగా అంగీకరించ నవనరం లేదు. ప్లేటో విమ్యుడు అరిస్తాటిల్‌ తన 
గురువు గారి వాదనల లోని లోపాలను న యథార్థమైన 
గురుభక్తిని కా! " 


16 


అధ్యాయం ౩ 
అరిసాటిల్‌ తీర్పు = 
ళు 
5 . 1 
అలగ్జాండర్‌ (వ్రవంచ విజేత కావాలని ఆరాటవడి, "సైనికబలంతో - 
దౌర్దన్యంతో. - సాధించిన విజయాలు ఆనాడే మాసిపోగా, ఆయన ఒజ్జి 
అరిస్తాటిల్‌ నుమారు రెండువేల యేండ్లు ప్ల పాశ్చాత్య తత త్త వేత్త ల, శాస్త్రజ్ఞుల, 
సాహిత్యవేత్తల ఆలోచనా ధారను “శాసించిన మవోమనీషి జ 
క్రీవూ. 384 లో జన్మించాడు, నుమారు వదునారేండ్లు ప్లేటో దగ్గర 
శిష్యరికం చెసి, తర్వాత తానే ఒక విద్యాలయాన్ని స్థాపించాడు. ఆనాడు 
వ్యాప్తిలో ఉన్న టవ్రతీ శాస్తాన్నీ, చరిత్రనూ, సాహిత్యాన్నీ అధ్యయనం 
చేశాడు. ఆతని మేధలో ఇమడని, ఆతని విశ్లేషణకు లొంగని ఆనాటి 
విజ్ఞానమేదీ లేదు. ఆతడు శతాధిక గ్రంథాలను వ్రాసాడని కొందరూ, 
నవాస్రాధికంగా వాసాడని మరికొందరూ అంటారు. లభ్యమయిన వానిలో . 
తర్కానికీ, విజ్ఞాన శాస్టానికీ, తత్త ్వశాస్థానికీ, సాహిత్యశాస్తానికీ 
నంబంధించిన గ్రంథాలున్నాయి. ఆతడు నిన్సందేవాంగా ఆనాటి విజ్ఞాన 
నర్వన్వమే. 
"రిటారిక్‌,' "పోయిటిక్స్‌' అన్న (గ్రంథాలలో అరిస్టాటిల్‌ సాహిత్య 
శాస్తానికి నంబంధించిన అంశాలను చర్చించాడు. ప్లేటో సాహిత్య 
నమాలోచనలో కవిలో కనబడే అతీంద్రియ (1౧110౧) ధోరణి 
కనబడుతుంది. ఆతడు కవిలా భవ్యావేశంలో దర్శించిన నత్యాలను 
వ్రదర్శిన్తూన్నట్టు కనబడతాడు. అరిస్తాటిల్‌ దీనికి నరిగా వ్యతిరేకమైన 
ప్రకృతి. అతడు మౌలికంగా శాస్త్రజ్ఞుడ్ముశాన్రజ్ఞాని కుండ దగ్గవి నిర్మమత, 
నూక్ష్మ వరిశీలన,. వివేచన. వీని నాధారంగా చేనుకొనే అరిస్తాటిల్‌ 
సాహిత్యాన్ని కూడా పరిశీలించాడు. 


17 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


“పోయిటిక్స్‌' లోని చర్చ అంతా శాస్త్రీయ ధోరణినే ఆ(శయించింది. 
ఇందులోని మొదటి అయిదు అధ్యాయాలలో అరిస్తాటిల్‌ విషాద రూవక 
నిర్వచనానికి అవనరమైన సామగ్రిని కూర్చుకున్నాడు. ఆరవ అధ్యాయంలో 
ఆ నిర్వచనాన్ని ప్రతిపాదించాడు. తర్వాత విషాద రూవకంలోని 
వివిధాంశాలను చర్చించాడు. ఆమోద విషాద రూవకాన్ని ఆధారంగా 
చేసికొని, ఇతివోసాన్ని (౬010) గురించి వరిశీలించాడు. చివరి అధ్యాయాలో 
ఈ రెండు సాహిత్య రూపాలకు నంబంధించిన విమర్శలో తలయెత్తే కొన్ని 
నమన్యలను చర్చించాడు... 


అరిస్తాటిల్‌ చర్చఅంతా తానెరిగిన గ్రీకు ష్ష్‌ క. 
ఉంది. దానిని అనుశీలించగా, .విశ్లేషించగా లభించిన వలితాలను మనకు 
అందచేసాడు. నిజానికి. సాహిత్య నృష్టికి ఆతడు. ఎట్టి నూత్రాలనూ 
విధించలేదు. తా నెరిగిన సాహిత్యాన్ని మాత్రమె మథించాడు. దాని 
న్వరూవన్వభావాలను వర్ణించాడు. ఇది శాన వద్ధతి. కాని తర్వాతి కాలంలోని 
వాళ్లు ఈ శాన వద్ధతిని' _విన్మరించి, నమన్త' “సాహిత్యానికీ నూత్రాలను 
అరిస్తాటిల్‌ లోనే వెదక బూనుకొన్నారు. అందులోని అనౌ చిత్యాన్ని వినష్ట 
మొనరిన్లూ 'డ్రైడన్‌' (Dryden), "అరిస్తాటిల్‌ ఇలా అన్నాడని అనడం వల్ల 
ప్రయోజనం "లేదు ఏ. _ఆతనికి సాహిత్య నమూనా లన్నీ 'సోఫికిల్స్‌' 
(Sophocles) లోనూ, "యురిపిడన్‌ ' (EUrpides) లోనూ ఉన్నాయి ; 
ఆతడు మన సాహిత్యాన్ని చూసి ఉంటే బవుశా తన అభిప్రాయాలను 
మార్చుకొని ఉండేవాడు" అంటాడు. 


అయితే భాషలు వేరయినా, కాలం మారినా, సాహిత్యానికి - 
కవిత్వానికీ, రూవకానికీ - _అంతన్సు ఒకతే కనుక వానిని న్పృశీంచే, 
ఆవివ్కరించే అరిస్తాటిల్‌ అనుశీలన మౌలికంగా ఎంతో. విలువైనది. 
ఆతడెరిగిన విభిన్నమైన కద - ఇతివోన కావ్యం, విషాద 'రూవకం, 
' మోదరూవకం. (Comedy)  రేయ కవిత (dithyrambic poetry)- 
అనుకరణాత్మక మైనవే ; fae చిత్రలేఖనం, వాద్య నంగితం (flute and 
he), నృత్యమూ కూడా అనుకరణాత్మకమైనవే. అయితే ఇవి' వేర్వేరు 


18 


| అరిస్తాటిల్‌ తీర్పు 

మాధ్యమికాల్ని ఆశ్రయించి ఉంటాయి. కవిత్వం ఛందన్సు నాధారంగా 
చేనుకొని, శబ్దం, లయా, మేళన (harmony) ద్వారా ఆవివ్కరింవబడితే, 
చిత్రకారుడు రంగున్ను రేఖలతో కూడిన ఆకృతిని (00106! and form) 
ఆశ్రయిస్తాడు; వేణువువంటి వాద్యనంగీతం రాగతాళ లయాత్మకం కాగా 
(harmony and rhythm), నృత్యం లయ (వధానంగా 
_ఆవివ్కరింవబడుతుంది. ఈ నందర్భాన _ అరిస్టాటిల్‌ ఛందోబద్ధమైన 
వాజ్మయ మంతా కవిత్వం కాదని హెచ్చరిన్తూ, EMPpedocles తన 
(గ్రంథాన్ని ఛందోబద్ధ మొనరించి నంత మాత్రాన .కవి అవడనీ, ఆతడు 
భౌతిక శాన్తజ్ఞుడే అనీ అంటాడు. వాజ్మయంలో కవి కర్మను నిర్దేశించేది 
మానవుని "మనో వాక్కర్మల అనుకరణే. 


కాగా కళలన్నీ కార్యశీలురైన మానవులనే అనుకరించినా, వారిలో 
తరతమ భేదాలుంటాయి. వారిలో కొందరు సామాన్యులకన్న ఉత్తములు 
గానూ, కొందరు అంతకన్న న్యూనంగానూూ కనబడతారు. వోమరు 
కావ్యాలోనూ, విషాద రూవక రచయితల ఇతివృత్తా లోనూ పాత్రలు 
ఉదాత్తులుగా ఉంటారు. మోద రూవక కర్తలు నీచ వ్రకృత్తుల వ్రవర్తనా 
నరళిని అనుకరిస్తారు. (ఉదాత్తులు అంే వారిలో వుందాతనం, వీర 
వురువ, నాయకత్వాది లక్షణాలుంటాయనీ, అన్ని. విధాలా ఉత్తములనీ 
అనుకో నక్కర లేదు. అలాగే నీచ వ్రకృతు లంపే దుమలనీ కాదు, వారి 
వాగ్య్యవవారం వికటంగానూ, వికృతంగానూ. ఉంటూ, వారి (ప్రవర్తనా 
విధానం వారి తెలివి లేమిని న్చవ్షం చేన్తుంది.) ఇక సామాన్యమానవుని 
వాన్తవ దృక్పథంతో యథాతథంగా as వన్తువు మ కడం 
లోని మరో. మార్గం. 


ఇది కవిత్వంలోనే కాకుండా చిత్రకళలో కూడా కనబడుతుంది. 
Polygnotus 1) అనే క్రీన్తు వూర్వవు అయిదవ శతాబ్దవు చిత్రకారునికి 
ఉత్తమ మానవులు వన్తువులు కాగా, P250౧ నీచ వ్రకృతులను, 


1.2: వీరెవరో తెలియలేదు. 


19 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


Dionysius వాన్తవ దృక్పథంలో సామాన్యులనూ, చి క్రీకరించా రంటాడు 
అరిస్తాటిల్‌. ఇలా మువ్విధాలయిన వన్తువూ వాద్యనంగీతం లోనూ, గేయ 
కవితలోనూ, నృత్య కళలోనూ కూడా అనుకరింవ బడుతుంది. 


ఇక అనుకరణ లోని మూడవ అంశం అనుకరించడానికి కళాకారుడు 
ఆశయించే (ప్రక్రియ. అది కథాకథన రూవంగా కాని, నాటకీయంగా కాని, 
ఉండవచ్చు. వోమరు వంటి ఇతివోన కావ్యకర్తలు మొదటి వద్ధతి 
నాశయిస్తారు. సోఖకిల్స్‌, అరిస్తాఫేన్స్‌ వన్తువును నాటకీయ మొనరిస్తారు. ' 


అందుచేత అనుకరణ మాధ్యమికాన్ని (౧౭6|4గొను) బట్టి 
అనుకరించే వన్తువును అనునరించీ, వ్రక్రియను "ere మూడు 
విధాలుగా ఉండవచ్చు. 


అరిస్తాటిల్‌, కవిత్వ కళ ఆవిర్భావానికి కారణం మానవ నైజంలోనే 
ఉన్న కశహే మ శెశవం నుంచీ మానవునికి అనుకరణ నవాజసిద్ధమైన. 
దంటాడు. అనుకరణ వల్లనే ఆతడు జీవితంలోని పాళాలను నేర్చుకుంటాడు. 
అనుకరణ ఆతనికి తృప్తినీ ఇను ంది. వాన్తవ జీవితంలో దుఃఖ భాజనమైన 
నంధుటన లే అనుకరణాత్మక మై మైన రూవకల్పన వల్ల మనకు నంతోషాన్ని 
కల్షిస్తాయి. అలాగే తానెరిగిన వన్సువునకు అనుకరణను చూడడంలో కల్గిన 
తృప్తి, ఎరగని దాని వ్రతి రూపాన్ని చూచినవుడు కలదు. వీనితో బాటు 
శ్రవణ నుఖమైన లయకూ, మేళనకూ (Narmంny కీ). కూడా మానవుడు 
(వ్రతిన్సందిస్తాడు; వీనిని పోషించు కుంటూ (క్రమంగా కవితను కట్ట నేర్పారు 
కవులు. కొందరు స్వాభావికమైన ఉత్తమ |వ్రకృతుల ఉదాత్త చర్యలను 
అనుకరించగా, మరికొందరు నీచవ్రకృతులను ద్రతిభలింవచేన్తూ, అధిక్షేవ, 
అవహేళనాత్మక రచనలు చేసారు. విషాద, మోద రూవకాలు వీనితోనే 
'ప్రారంభమయాయి. మోదరూ పకంలోని నీచ పకృతులలో 
దుర్వ్యననాలున్నా, ప్రధానంగా వారిలో కనబడేది వికట (7661001009) 
లక్షణం. దీని వల్ల వారిలో గోచరించే దోషం (గాంగ వల్ల మన మననుకు ' 
కష్టం కలగదు. దాని వల్ల.దువ్భలితాలు ఉండవు. ఇతి వోన కావ్యం (60109), 


20 


అరిస్టాటిల్‌ తీర్పు 


విషాద రూవకం ఉత్తమ వకృతులనే అనుకరిస్తాయి. అయితే విషాద 
రూవకం ప్రదర్శనకు అనుకూలంగా ఉండవలసి ఉంటుంది కనుక, నిడివి 
లోను, వ్రదర్శించే వన్తువులోను, అది కొన్ని వాద్దులకు లోబడి ఉంటుంది. 


అరిస్తాటిల్‌ వివేచనలో గమనింవవలసింది అతడు కావ్యాన్ని 
కావ్యంగానే చూన్తున్నాడు కాని, దానిని నీతి శాస్త్రానికి, రాజకీయ శాస్తానికి 
అనుబంధంగా చూడలేదు. కావ్యాన్ని ఇతర శాన్టాలనుంచ్చీ, కావ్యేత 
రాంశాలనుంచీ విడదీసి కావ్యాన్ని కావ్యంగా చూడనారంభించిన తొలి 
విమర్శకుడు, భావుకుడు అరిస్తాటిల్‌. కావ్యం విలక్షణమైన నుఖానుభూతిని 
కల్లిన్తుందని అరిస్తాటిల్‌ గమనించాడు. మానవ జీవితంలో దాని కొక 
వ్రముఖ, వ్రత్యేక స్థానముంది. ఇక అనుకరణ అన్నది అరిస్తాటిల్‌ దృష్టిలో 
కేవలము వాన్తవానికి నకలు కాదు, యథాతథమైన ప్రతిబింబం కాదు. అది 
భావనాశక్తి వల్ల, దర్శనం వల్ల కవి కావించే వునఃనృష్టి అందుచేత 
ఆధునికమైన abstract కళ కూడా అనుకరణే అవుతుంది. ఇది కళాకారుని 
మననును, మేధను వేధించిన ఒకానొక భావానికి అనుకృతి. 

జ 

అరిస్తాటిల్‌ విషాద రూవక లక్షణాన్ని ఇలా వివరించాడుః 
.... విషాదరూవకం ఉదాత్తమైన, నంవూర్ణమైన, తగువ్రమాణంలోని 
మానవ చర్యకు అనుకరణ ; అది కళాత్మకమైన అంశములతో, ఆయా 
(వకరణాలకు అనువైన భాషతో. అలంకరింపబడి ఉంటుంది ; ఆకృతి 
కథనంగా గాక, నాటకీయమై ఉంటుంది. అందు కూర్చబడిన నంభఘటనలు 
శోక, భయాత్మకములై, ఆ భావోగద్రేకాలను క్షాళన మొనరింవ నమర్థమై 
ఉంటాయి. (4) 


3. "The Making of Literature" : R.A. Scott - James (1953) ౧. 54. . 


4. “Tragedy is...an imitation of a noble and complete action, having the proper 
magnitude; it employs language that has been artistically enhanced by each 
‘of the kinds of linguistic adornment, applied separately in the various parts 
‘of the play; it is presented in dramatic, not narrative form, and achieves, 
through the representation of pitiable and fearful incidents, the catharsis of 
sudh pitiable and fearful incidents"- Translation by Leon Golden: “Twentieth 
Century Criticism: The Major Statements" - Edited by William J. Handy and 
Max Westbrook. - p 122. 


21 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర జ సిద్ధాంతాలు 


ఇందులో ప్రధానమైన అంశాలు రెండు కనబడతాయి... అవి 
అనుకరణ,  అనుకరణకు అవలంబనముగా నున్న మానవచర్య, 
నంభఘటనలు. ఈ నంఘటనలకు కారణమైన పాత్ర కొకశీలము, దానికి 
కారణమైన ఆలోచనా ధార, భావము, ఉంటాయి. అందుచేత విషాద 
రూవకానికి (వధానంగా కావలసిన అంగాలు, మూడు ఉంటాయిః అవి 
' ఇతివృత్తము, పాత్ర, ఆలోచన - నిశితమైన మేధ (Plot, character and 
thought). ఈ మూడింటినీ అరిస్తాటిల్‌ వన్తు గతాంశము (matter) లంటాడు. 
ఇవిగాక మరిమూడు అంశములు కూడా ఉంటాయి. అవి నుమవైన శబ్దం 
లేక శైలి (diction), గేయం. (50n9), దృశ్యమానమయే రంగన్ధ 
లాలంకరణాదులు (Spectacle). 


ఇందులో శబ్దమూ, గేయమూ అనుకరణకు మాధ్యమికా లనీ, 
దృశ్యమానమయే అంశాలన్నీ అనుకరణను వ్రన్ఫుటీకరించే విధానానికి 
(Manner కు) నంబంధించిన వనీ, అరిస్తాటిల్‌ భావించాడు. ఇలా 
వన్తువునూగ (matter నూ), ' మాధ్యమికాన్నీ (medium నూ), 
విధానాన్నీ (Manner నూ) నంయోజన వరిచి, ఐక్య మొనరించడం మోదనే 
విషాద రూవకం విజయవంత మవుతుంది. 


"పైన వివరించిన ఆరింటిలోనూ అరిస్తాటిల్‌ అక. నికే అత్యధిక 
ప్రాముఖ్యాన్ని చ్చాడు. ఇతివృత్తమే రూవకానికి కేంద్రబిందువు , ఆత్మ. 
పాత్రకూడా అవనరమే కాని, పాత్రచిత్రణ లోపించిన రూవకాన్ని ఊహించ 
గలము.అది విజయవంతం కాగలదు కాని, ఇతివృత్త 0 లేని - పాత్ర చిత్రణ 
స. న న తో wes స 

Sey is an imitation of an action that is serious, complete, and of a 
. ‘certain magnitude, in language embellished with each. kind of artistic 
omament, the several kinds being found in separate: parts of the play; in 


the form of action, not of narrative, through pity and fear effecting the proper 
purgation of these emotions*- ‘Berle: ల 


22 


అరిస్తాటిల్‌ తీర్పు 


పాత్రలోని ఒకానొక మానసిక. స్థితిని, వైక్షబ్యాన్ని ఆవివ్కరించే రచన మనో 
వైజ్ఞానికంగాను, సాహిత్యవరంగానూ, ఎంతో విలువైన. దయినా,. అది. 
రూపకమవదు. అయితే . షేక్స్‌ పియరు వంటి మవోకవులే ఇతివృత్త 
నిర్వవాణలో కన్న పాత్రచిత్రణలో అద్భుతమైన విషయాలను సాధించిన. 
మాట నిజమే. కాని ఇతివృత్త నిర్మాణంలోని లోవం .లోవమే. అయినా. 
షేక్స్‌పియరు - లో కూడా పాత్రలు కొన్ని. నన్నివేశాల, నంభఘటనల 
నుడిగుండాలలో చిక్కుకొని ఉండడాన్ని మనం గమనిస్తాం. .అరిస్తాటిల్‌ 
'కవిత్వం వ్యక్తుల చర్యలనే గాక, వారి శీలాన్నీ, భావాల్నీ (ఉద్రేకాలనూ), 
కూడా అనుకరిన్తుందంటాడు. అయితే పాత్ర చిత్రణ లేని ఇతివృత్తం. 
రక్తమాంసాలు లేని. ఎముకలగూడు అవుతుంది. కేవలం పాత్రచిత్రణే. 
ఉంకే, అది ఆకృతి లేని మాంనవు ముద్ద. అవుతుంది. కాని యథార్లానికి 
పాత్రపోవణే నన్నివేశన్వరూపాన్ని నిర్హయిన్తు 9ది, నన్ని వేశం ప్పాక్రవ్వభాన 
న్వరూవ నిరూవణలకు అవకాశాన్ని కల్లిన్నుంది. (క. 


అయినా ఇతివృత్త ప్రాముఖ్యాన్ని అంగీకరించక es పం 
వంటి కవి కూడా.కావ్యం గొవ్పతన మంతా వన్తువును ఎన్ను కోవడంలోనే 
ఉన్నదంటాడు. ఇతివృత్తానికి - ఆకరమేదయినా ఉంటే, -ఆ 'ఆకరమే: 
ఇతివృత్తం కాదు. షేక్స్‌పియర్‌ నాటకాలకు ఆకరాలు ఆయన నాటకాలలోని . 
ఇతివృత్తాలు కావు. 'వేణీనంవోరం' నాటకానికి ఆకరం. .భారతంలో 
కనబడినా, దానిని కవి మలచు. కొన్న తర్వాతనే అందులోని. ఇతివృత్తం 
ఆవివృృత మవుతోంది. కవి మూలానికి మార్పులు, కూర్చ్పులు చేస్తాడు, 
దానిని. తిరిగి నృష్టించు. కుంటాడు. అందులో . అంగాంగీ రావాన్ని 
సాధించి తన లక్ష్యానికి అనుగుణమైన ఇతివృత్త ంగా మలచుకుంటాడు. 


.. ఇతివృత్తం - 'నమగగంగా . రూపొందడానికి. దానికి. ఆది; మధ్య... 
అంతములు ఉండాలి: వూర్వకథా పేక్ష. ఏమో లేక, ప్రారంభం. నయం, 
5. "What is character but the determination of incident? “asks Henry Janes. 


"What is incident but. the illustration of character? * = “Literary Criticism: A- 
Short History" : ౧ "37. 


23 


_ పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


సిద్దమై ఉండాలి. దాని నుంచి తర్వాతి కథ - నంభుటనలు - పుట్టుకొని 
క ముగింవు ఆ వెనుకటి నంఘటనల నుంచి నవాజంగా వుట్టుకొని 
వచ్చి, ఆ తర్వాత మరే అంశమూ రావడానికి అవకాశమున్న దనిపించ 
కూడదు. మధ్యభాగానికి వూర్వోత్తర భాగాలుంటాయి. వూర్వభాగం 
నుంచి అది వుడుతోంది, దానిలోనుంచి తదుత్తర భాగం ఆవిర్భవిస్తో ౦ది. 
దీనిని దృష్టిలో నుంచుకొని చూస్తే ఇతివృత్తం మరీ ఇరుకుగా 
ఉండకూడదంటాడు అరిస్తాటిల్‌. అలా వాన్వంగా ఉంపే దానిలో 
సౌందర్య మావిమ్యృత మవడం కష్టం. (మరీ అల్పప్రాణి సౌందర్యం 
మననుకు వట దంటాడు అరిస్తాటిల్‌. ) అలాగే (కొన్ని యోజనాల 
పొడవుగల పాజిలా) ఇతివృత్తం మరీ విశాలమైన దైతే, అదీ మననుకు 
వట్టదు, మేధ అవగావానకు తేలికగా లొంగదు. అందుచేత ఇతివృత్తం 
తగువ్రమాణం లో ఉండాలి. విషాదరూవకంలోని నంఘటన లన్నీ 
ఒకనాటికి - ఇరువది నాల్లు గంటలకు - నరివడేటట్టుగా ఉండడం మంచిది. 
అయితే అంతకన్న ముఖ్యమైనది : నంభుటనల ద్వారా నాయకుని 
అదృష్టంలో, మలువు - మంచి నుండి చెడ్డకో, చెడ్డనుంచి మంచికో - 
రావడానికి అవకాశ ముండదగిన (ప్రమాణంలో ఇతివృత్తాన్ని నిర్వహించాలి. 
దానికీ ఆవశ్యకమైన నంఘటనల, నన్నివేశాల నమావోరమే రూవకం 
నిడివిని నిర్ణయిన్తుంది. 


అయితే ఈ నంభఘటనలు, నన్నివేశాలు నంగత (probability), 
ఆవకశ్యకతా (౧౭౯8558) నూత్రాల్ని పాటించాలి. ఇది అరిస్టాటిల్‌ దృష్టిలో 
చాలా ముఖ్యమైనది. కొన్ని నంఘటనలు జరగడ మసాధ్యం (iIMmpossi- 
8) అనిపించవచ్చు; కొన్ని అనంగతం (10008019) అనిపిస్తాయి. 
అసాధ్య నంఘటనలు జరగనే జరగవని భావిస్తాము. అనంగత నంఘటనలు 
మన అంచనాలను అనునరించి జరగక పోవచ్చు ననుకుంటాము. అయితే 
కవిత్వం జీవితానికి అనుకరణే కాని నకలు కాదు. ఇతివృత్తం లోని 
నంభఘటనలు వరన్సరాశ్రయంగా ఉంటాయి, అవి ఒక దాని నుండి మరొకటి. 


24 


అరిస్తాటిల్‌ తీర్పు 


వుడుతాయి. వీటికి. పాత్రల శీలమూ, వాని ఆలోచనా ప్రాతి వదికగా., 
ఉంటాయి. అలా నంభటనలు, నన్నివేశాలు వుట్టినట్లుగా ఉండాలి. కాని, 
వాఠాత్తుగా జరిగినట్టుగా ఉండకూడదు. అందుచేతనే ఒకానొక వ. 
అసాధ్యం (impossible) అయినా, కథానిర్మాణదృష్టి నుంచి చూస్తే 
నంగతమే (probable) అయితే, దాని నలాగే అంగీకరించి కథ న 
ఒకానొక నన్నివేశం, నంభఘటన సాధ్యమైనా - నిజజీవితంలో జరిగినట్టు 
దాఖలా ఉన్నా - అది కథా లా? నుంచి ఆవిర్భవించక పోతే, దానిని 
కది స్వీకరించకూడదు, వరివారించాలి. 


చరిత్రకూ, కావ్యానికీ ఇక్కడే తక కనబడుతుంది ; ఇక్కడే అవి 
విభేదిన్తున్నాయి. చరిత్రకారుడు జరిగిన నంఘటనలను యథాతథంగా. 
వర్ణిస్తాడు. అవి నంగతమా, కాదా అన్నది కా దాతని నమన్య. కాని కవి 
ఒకానొక నంభటన ఎలా జరగడం నంగతమో దాని నలాగే వర్ణిస్తాడు. ఈ 
స్థితిలో నున్న వ్యక్తి, ఇట్టి శీలమున్న వ్యక్తి, ఇట్టి ఆలోచనా నో వ్యక్తి, 
ఎవ్విధంగా వ్రవర్తి లటకం నంగత మవుతుంది. ఎలా (ప్రవర్తిస్తాడు అని కవి 
ఆలోచిస్తాడు. ఇట్టి నంభటనలకు భలితంగా ఈ నన్నివేశాన్ని ఎలా మలచి 
తీరాలో కవి. ఆలానే ఆనన్నివేశాన్ని మలచి చూవుతాడు. చరిత్రాత్మకంగా 
అది జరిగిందా, జరగలేదా అన్న అంశం కవికి అంత ముఖ్యమైనది కాదు. 
కవి విశ్వజనీనమైన (U౧౭r52|) అంశాన్నే ఆవివ్కరింవ చూస్తాడు కాని, 
కార్యకారణ నంబంధం లేని వైయక్తిక విషయాలు కావ్యానికి అవ్రన్తుతం. కవి 
విషయ తతా ం ఏన్ని లోతుగా వరిశీలించి విశ్వజనీనమైన అంశాన్నే | 
వ్రతిపాదిస్తాడు. కనుకనే కావ్యం చరిత్ర కన్న మిన్నగా విశిష్టమైనది. 
తాత్తి త్రిక మైనది అవుతోంది. 

ప్లేటోను పేర్కొనక వం శ అరిస్తాటిల్‌ శే పీటో వాదాన్ని 
తీరన్మరించడం కనబడుతుంది. ప్లేటో దృష్టిలో కావ్యంలోని అనుకరణ. 
నత్యానికి రెండింతలు దవన ఉంటుంది. అది అనుకరణకు అనుకరణ, 
అరీస్తాటిల్‌ కావ్యంలోని అనుకరణకు తాత్తి పక వునాదుల నేర్పరచాడు. కవి 


25 


పాశ్చాత్య సాహిత్య విమర్శ: చరిత్ర - సిద్ధాంతాలు 


చేసేది వునః నృష్టి అంటున్నాడు. వ్రకృతి ఏయే అంశాలనైతే ఎవ్విధంగా 
ఉంచడానికి ప్రయత్నించి, విభలమైందో, అక్కడే కళాకారుడు అడుగు వె పెట్టి 
ఆలోపాన్ని తీరున్తున్నాడు. అందుకే. అతని అనుకరణ మేధను తృప్తి 
వరున్తుంది. విశ్చ్వననీయంగా.. ఉంటుంది. కావ్యం వ్యక్తు లను గురించి 
వ్రస్తావించినా, అది విశ్వజనీనమైన నత్యాన్నే దృష్టిలో ఉంచుకుంటుంది. (6) 


ఇతివృత్తం ఒకానొక. వ్యక్తిని ఆశ్రయించి ఉన్నంత పసన 
వసైక్యత (౮౧|/ ౦1 1౦) సిద్ధించదు. ఆ వ్యక్తిలోని ప్రతీ అంశమూ. 
కావ్యానికి అవనరమవదు. ఒకే వ్యక్తి జీవితంలో జరిగిన నంభఘటలు ఎన్నో 
ఉండగా, అవి, ఉత్తేజాన్ని, ఉత్సావోన్నీ కల్లించేవిగా ఉన్నా, అవి 
వరన్చరాశ్రయంగా ఉండక వానిలో ఐక్యత లోపిన్తుంది. అవన్నీ ఒకే 
లక్ష్యంవైవు గమించవు. అందుచేత కవి అందులోని ఏ ఒక్క అంశాన్నో 
ఎన్నుకొని, దాని చుట్టూ దానికి అవనరమైన, దానిని పోషించే నంఘటనలను 
కూర్చుకుంటాడు. ఇలా మలచబడిన. ఇతీవృత్తాని కొక పరిపూర్ణత 
టా వోమరు తన కావ్యాలను అలాగే తీర్చాడు. “ఒడిస్సీ” లో 
ఒడీసియన్‌ జీవితంలో జరిగిన నంఘటన లన్నీ కనబడవు. (అభిజ్ఞాన 
ర గ దువ్యంతుని గూర్చి మనకు తెలిసింది ఆతని జీవితంలోని 
ఒకే ఒక నంభఘటనకు వూర్వావరములే.) ఇతివృత్తంలో కూర్చబడిన 
నంభఘటనల కొక అంగాంగీ భావం కల్లి ఉండి, వానిని 'వ్యత్యన్తంగా, 
మార్చినా,. ఏ ఒక్కదానిని తొలగించినా వ స్ర్వైక్టం లోపిన్సుంది; కథ 
అంతక వికృతంగా కనబడుతుంది. వ. 


విషాద రూవకం కరుణను, భయాన్ని కల్లించే నంఘటనలతో 
కూర్చిన నంశ్లిష్టమైన (౮071ల) ఇతివృత్తం కనుక, ఇందులో వతనాన్ని, 
పొందే నాయకుడు నకల నద్దుణ గుణాభి రాముడైన నజ్జనుడైతే, ఆతని 
వతనం వల్ల మనకు ఏవగింవు కల్గుతుంది. దానిని నవృాదయుడు 





6.. ఫల న deals wih the యర it aims at universal truth.- "The Making 
of Literature" : p. 61. 


26 


ప అరిస్తాటిల్‌ తీర్చు క 


నహించలేడు. ఆతడు దువ్చుడై వతనాన్ని పొందుతే, అదీ విషాద రూవకానికి 
అనుగుణమైన కరుణను, భయాన్ని కల్గించదు. ఆ దువ్షుడే నీచస్థితి నుంచి 
గొవ్ప అదృష్టాన్ని పొందడమూ జన్‌ సానుభూతికి పాత్రము" కానేరదు. 
అంతటి వతనాన్ని పొంద దగని వాడు వతనాన్ని పొందుతేనే మనకు జాలీ, 
కరుణా కల్గుతాయి, అతడూ మన వంటి వాడే అని తోస్తే స్తే భయం కల్గుతుంది. 
అందుచేత 'విషాద రూవకంలోని నాయకుడు ఉదాత్తుడె ఉండాలి. ఆతడు 
పేరు వ్రతివ్షలున్న నంవన్నుడై ఉండి, వ్రజల కాతని పట్ల ఆదరాభిమానాలు 
ఉండాలి. కాని ఆతనిలో ఏదో బలహీనత ఉంటుంది, ఆతని లోని ఒకానొక 
దోషం (Error) వల్ల, ఆతని అంచనాలో గురితవ్పడం నంభవిన్తుంది. (ఈ 
దోషానికి అరిస్తాటిల్‌ వాడిన వదం Hermitius, అంటే గురి, లక్ష్యం, 
తవ్చడం. ) ఓడీవన్‌ (Oedipus) అట్టి నాయకుడు. (కేవలం న్వచ్చన్ఫటిక 
ఫీలం గల సారంగధరుని మరణ కథ విషాదరూవక మవదు. ఆతనిలో దోవం 
లేదు. ఆతడు లక్ష్యాన్ని సాధించడంలో తప్పిదాన్ని చేయలేదు.) 
-3- 

ఇతివృత్తం వినష్టంగా, నూటిగా (8౧౧1౭ గా) కాని, నంక్లిష్టం 
(Complex) గా కాని, ఉండవచ్చు. మొదటి దానిలో నంభఘటనలు, 
_నన్నివేశాలు, ఒక క్రమంలో ఒక దాని వెనుక మరొకటి కూర్చబడుతాయి. 
ఇట్టి కథలో మలువు కాని, ఉత్కంఠను గొల్పే నూత్న అంశాల ఆవివ్యరణ 
(disci) sd BEES కేవలము. నంభఘటనలతో, నన్ని వేశాలతో 
కూర్చిన ఇట్టి ఇతివృత్త ము (episodic plot బొత్తిగా నీచమైన దంటాడు 
అరిస్తాటిల్‌.. 


నంశ్లివ్షమైన (Complex) ఇతివృత్తం ఉత్తమమైంది. ఇందులో 
నాయకుని అదృవ్షంలో మలువు రావడం అనూవ్యామైన నంఘటన 
_(Peripety) వల్లగాని, మరుగున వడిఉన్న అంశం వెల్లడి అవడం (Discov- 
6౧/) వల్లగాని, రెండింటి వల్లా కాని జరుగుతుంది. అనూవ్యామైన నంభఘటన 
అంపే, నాటకంలోని వరిస్థితు లొక దిశగా. ఉన్నా యనుకుంటూండగా, 
.27 


పాశ్చాత్య సాహిత్య విమర్శ వి చరిత్ర = సిద్దాంతాలు 


తద్వతిరేకమైన స్థితి దావురించడం. ఇది వెనుక పేర్కొనబడిన నంగత, 
ఆవశ్యకతా మూత వల్లనే వుట్టుకు రావాలి. 'ఓడివన్‌ ' నాటకంలో 
వార్తావారుడు ఓడివన్‌కు ఆతని తల్లిని గురించిన భయాన్ని పారద్రోలి, 
ఆతనిని ఉత్సావా. వరచ - నంతోష వరచ - నంకల్పించి ఆతని జన్మ 
రవాస్యాన్ని వివరిస్తాడు. అది భయంకరమైన రవాన్యం. అలాగే "లెన్‌సియన్‌' 
(/౧౦౭649)-లో లెన్‌సియన్‌ను శిరచ్చేదం కోనం తీసికొని వెడుతూంటారు. 
అతనితో నున్న Danaus ఆతబ్దీ చంవవలసి ఉండగా, అంతకు వూర్వవు 
నంఘటనల . ఫలితంగా Danaus కు లం జరగగా, Lynceus 
| రక్షింవబడతాడు. 


ఇక మరుగున వడిన అ వెల్లడి అవడం 'ఆవివ్యరణ' (discov- 
en). ఉదావారణకు పాత్ర లిర్వురు అన్నదమ్ములయినా, ఆవిషయం 
చాలా కాలం మరుగున వడి ఉండి, చటుక్కున బయట బడడం ఆవివ్యరణగా 
వరిగణించాలి. ఒడిసియస్‌ (Ody55౭।॥5) ఇథాకా (ithaca) కు తిరిగి 
వచ్చాక ఆతని గాయవు మచ్చ ($ంఇ౧ి వల్ల ఆతడెవరో అందరికీ 
తెలున్తుంది. కాని ఈ ఆవివ్యురణ (11500౪౭౧) ఉత్తమమైన దనడు 
అరిస్టాటిల్‌. అదికూడా కథనుండే వుట్టినవ్పుడే అది ఉత్తమ మైన దవుతుంది. 
ఓడివన్‌ కథలో వార్పావారుడు తెచ్చిన వార్తకూడా ఆవివ్యరణకు 
నంబంధించినదే. అది ఇతివృత్త నిర్వవాణలో నుంచి వుట్టింది కనుక ఉత్తమ 
మైన దంటాడు. అది ఆవివ్కరణ. మాత్రమే కాక కథలో అనూవ్యామైన 
మలుపు (౧69గ౧౪9) కూడా. ఇలా రెండూ .జంటగా ఎక్కడ సాధింవబడితే, 
సిద్ది స్తే , అక్కడ తీవ్రమైన విషాదాను భూతికి అవకాశం ఉంటుంది. అట్టి 
శిల్చం ఉత్తమోత్తమమైన దంటాడు ఆరిస్తాటిల్‌. (అయితే ఇట్టి అనూవ్యా 
నంఘటనలు, ఆవిష్కరణ - రూవకం నుఖాంతం కావడానికి కూడా వ 
కావచ్చు నని గమనించాలి.) 


కాగా nn భూతి కలడానికి తళా. నంల్లిష్షంగా అండర్‌! 
అత్యుత్తమ విషాద రూవకం ఏక నాయకాశ్రయమై, ఏక వన్తు గతమై 


28 


అరిస్టాటిల్‌ తీర్పు 


ఉంటుంది. రంగన్గల అలంకరణ (Spectacle) (పేక్షకుని ఆకర్షిన్తుంది. 
అరిస్తాటిల్‌ అంత మాత్రమే దీనిని గురించి ప్రస్తావించాడు. ఆతడు ఆనాటి 
రంగన్ధలాన్ని గురించి, ప్రదర్శనను గురించి ఏమో వివరించ లేదు. అనలు 
నాటకం మనకు కల్గించే అనుభూతి, దానిని చదవగా గాని, వినగా గాని 
కల్లాలి కాని, వ్రదర్శన వల్ల కల్గనవనరం లేదంటాడు అరిస్తాటిల్‌. అంటే 
విషాద రూవకాన్ని అరిస్తాటిల్‌ 'వధానంగా సాహిత్యంగానే చూను నున్నాడు 
కాని, అది ఒక నమష్టి కళ అనీ, అది సామాజికునిలో కల్గించే అనుభవం 
రచన వల్లనే కాక, రంగన్గల అలంకరణ వల్లా, నటుల వల్లా, “నంగీతం వల్లా- 
వీని అన్నింటి మేళన వల్లా - కల్గుతుందని అరిస్తాటిల్‌' భావించి నట్టు 
కనబడదు. కాని భరతుడు మాత్రం నాట్య శాన్తంలో అన్నింటికీ ప్రాముఖ్యా 
న్నిచ్చినట్టు కనబడుతుంది. అయితే తర్వాతి ఆలంకారికులు క్రమంగా 
నాటకాన్ని రంగన్ధలం నుంచి విడదీసి చూసిన మాట నిజమే. 


_4- 


ఈ నందర్భాన అరిస్తాటిల్‌ విషాద రూవకలక్షణ నిర్వచనంలోని 
"కథారిసినో ను గురించి ఒక మాట చెప్పాలి. ఈ శబ్దం తర్వాతి కాలంలో 
ఎన్నో వాదోవవాదాలకు దారి తీసింది. ఏ మంజే దీని న్వరూవ న్వభావాలను 
గురించి అరిస్తాటిల్‌ ఎక్కడా వివరించలేదు. బవుశా లువ్షమై పోయిన 
"పోయిటిక్స్‌' రెండో భాగంలో అరిస్తాటిల్‌ దీని వివరణ నిచ్చి ఉండవచ్చును. 
"పోలిటిక్స్‌' (Polis) లో ఒక చోట విద్యను గురించి ఇట్టి అంశాన్నే- 
నంగీతానికి నంబంధించి - వ్రస్తావిన్తూ, “కవిత్వాన్ని గురించి చర్చించే 
టవ్పుడు దీనిని మరింత అ నలం చర్చించ వచ్చు" నంటాడు. కాని అది 
జరగ లేదు. 


కథారిసిస్‌ను గురించిన చర్చ అంతా వ్రధానంగా రెండు విధాలుగా 
సాగింది. 


_ వైద్యశాన్ర వరిభావకు చెందిన అంశం విషాద రూవకానికి అన్వయింవ 
బడిందని ఒక వాదం. వైద్యంలో - వోమియోవతి వంటి వైద్యంలో - రోగి 


29 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : “చరిత్ర = సిద్ధాంతాలు 


అన్వన్ధతకు కారణమైన దానినే రోగి మోద en , ఆ ఖం ల 
"హేతువైన. దుర్లక్షణం రోగి: నుంచి నిర్హమించి, : 'స్వాన్థ్యం 
చేకూరుతుంది. అలాగే జీవితంలో కరుణ, భయము భరింవరానివిగా ఊం, 
నిత్యజీవితంతో నంబంధము లేని రూవకం లోని పాత్రల తీవ్రవేదనలవల్ల, 
బాధల (5846100). వల్ల, మనలో ఈ ఉద్రేకాలు స్వేచ్చగా చద్చుడ్థ 
మవుతాయి కాని,. మన కెట్టి అపకారాన్నీ 'కల్షించక పోగా, 

_ భావోద్రేకాలలోని కాలుష్యాన్ని క్ష క్షాళన మొనరిస్తా యేని కొందరి. క గ 
మతం. ఈ దృక్పధంలో 'కథారిసిన్‌'ను ను వైద్యశార్రం న నుంచి Sire 
'రూవ కాలంకారం. వా. 


” మరో దృష్టినుంచి చూసే స్తే కథారిసి న్‌ ఒక నైతిక, మత నంబంధమైన 
(వక్రియ కావచ్చు: ఇది కరుణ భయాలన్న స్యార్థవూరిత వైయక్తిక 
భావో[దేకాలను సాధారణీకరణ మొనరించి, వానిలోని- అహాన్ని 
తొలగిస్తాయి. 


టీ రెండింటికీ మధ్యగా అనేక ఎధాలుగా కథారిసిన్‌ను, 'రినేజాన్స్‌ 
కాలంలోని వ వండితులు వ్యాఖ్యానించారు br. సో 


బవాకా, వైద్యశాన్ర ధోరణిలోని. మొదటి. క్‌. .అరిస్తాటిల్‌ 
ఊహించి ఉండవచ్చు. నంటారు. కొందరు. అయితే రెండవ దృక్పథాన్ని 
బుచర్‌ (Butcher). చాల నహేతుకంగా నమర్థించాడు. ఇది విషాదరూవకం 
“మనలో * 'కల్లించే . అనుభూతిని .. గూర్చిన ses అవగావానకు 
నన్నిహితంగా. ఉంటుంది. ఈ _విషా . ధానుభూతిలోని ఉదాత్తతను, 
పను ఈ వివరణ విన్పష్ట మొనరిస్తోంది. 


"అయితే" ఈరెండు. వివరణలూ విషాదరూవక న్వరూవ న్వభావాలను 
వహపంవతు విషాదరూవకం నమాజికులలో కల్గించే ప్రతి నృందనకు 
ఛలితాన్ని వివరిన్తుంది. అందుచేత ఇది సామాజికుని ss 
వరీక్షించే మకు శాస్తా సా నికి నంబంధించిన అంశ క మవుతుంది... 


. అరిస్త్టాటిల్‌ తీర్పు 


.. . - అరిస్తాటిల్‌ కథారిసిన్‌ వ్రనక్తిని తీసికొని రావడంలో ప్లేటో కవిత్వం 
మీద చేసిన మరొక అభియోగం వరాన్తమై పోయింది. ప్లేటో దృష్టిలో. 
కవిత్వం. మానవుని భావోద్రేకాలను రెచ్చగొట్టి, ఆతని వతనానికి కారణ 
మవుతుందంటాడు. కాని. అరిస్తాటిల్‌ ఈ . భావో డ్రేకాలను పోషించక, 
కవిత్వం వానిని క్షాళన మొనరిన్తుందంటాడు. సామాజికుని భావో ద్రేకాలు 
రూవక దర్శనంతో బహిర్గతం కాగా, రూవకాంతానికి ఆతని కొక మానసిక 
స్వాన్థ్యం, శాంతి కల్గుతుంది.” ణు 


న నటు నల 


అరిస్తోటిల్‌' ఇతివోసాన్ని (౬010ను) గురించి న్లూలంగా చర్చించాడు. 
ఈ: చర్చలో ఆతడు "విషాద రూవకాన్ని గురించి “చెప్పిన అంశాలను 
మరికొంత వినత వరున్తూ, కావ్యంలోని నత్యానికి, చరిత్రలోని యథార్గానికి 
గల నంబంధాన్ని, అంతరాన్ని వునరుద్దా టించాడు. 

' ఇతివోన నిర్మాణం విషాద రూవకాన్ని పోలి ఉంటుంది. దీనికీ వెనుక 
పేర్కొన బడిన ఆది, మధ్య, అంతము లుంటాయి. అదీ ఒక వ్యక్తి 
నాశ్రయించిన వన్తువే అయి ఉంటుంది. చరిత్రలో ఏక కాలికంగా భిన్న 
న్ధలాలలో వేర్వేరు నంఘటనలు జరగ వచ్చు. కాని అవి అన్నీ ఒకే లక్ష్యం 
వైవు సాగిపోవు. అలాగే ఒకదాని తర్వాత మరొక నంఘటన జరిగినా, ఆ 
రెండింటికీ నంబంధం ఉండడం కానీ, ఒకే లక్ష్యముండడం కానీ, కనవడక 
పోవచ్చు. హోమర్‌- (టోజన్‌ యుద్దం (Trojan War) లోని అన్ని 
నంభఘటనలనూ, స్వీకరించ లేదు. ఒకే ఒక అంశాన్ని ఎన్నుకున్నాడు. దానిని 
వురాణించడంలో అనుబంధ నన్ని వేశాలను, నంఘటనలను (80190669) 
కూర్చి, శ్రోతకు వినువు కల్లకుండా ప్రధాన కథకు వుష్టిని కల్లించాడు. 
7. by exciting pity and: fear in us, tragedy enables us to leave the theater 
౨ “in calm of mind, all passion spent" - David Daiches under "katharsis". 
"8. -మనకు ఇతివోనం, వురాణం, కావ్యం, అన్న వదాలు ఉన్నాయి. వీనికి వేర్వేరు అరాలు కూడా 
. ఉన్నాయి. కాని క్రమంగా వీనికి గల అర్ధ భేదాలను పాటించడం, ఇటీవల. తగ్గీపోతోంది. 


. అరిస్తాటిల్‌కు ఇన్ని వదాలు'లేవు. ఆతడు వాడీన వదం. "డర అన్న దొక్కే. అది ఇతివోసానికి 
లల నమానార్థకంగా వాడబడింది. i 


- 31 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్దాంతాలు 


ఇతివోన నిర్మాణం కూడ విషాదరూవకం లాగే న్పవ్షంగా, నూటిగా 

(Simple గా) కాని, నంశ్లిష్షం (Complex) గా కాని, ఉండవచ్చు. 
ఇతివోనంలో ' రంగాలంకరణ (Spectacle), గేయము (50౧0) లేక 
పోవచ్చును కాని, విషాద రూవకంలోని మిగత అంశాలన్నీ ఉంటాయి. 
ఇక్కడా ఆలోచన (నిశితమైన మేథ - Thought), దృఢమైన శబ్దమూ, శెలీ 
(Diction) అవనరమవుతాయి. ఇందులో కూడా అనూవ్యామైన 
నంభఘటనతో కథలో మలువు రావడం (౧6/06, మరుగువడిన అంశం 
వెలికి రావడం (015900౪6౧0 ఉంటాయి. వోమర్‌ రచించిన 'ఇలియడ్‌ 
(1120) నాయకుని కష్టాలను, వేదనలను (364%6గ౧0) గురించీ నూటిగా 


(simple గా) చెప్పిన కథ కాగా, “ఒడిసీ న్స (~Odessey') లో నంశ్లివ్ష కథనం 
తనభిడుతుంది. 


ఇతివోనం 'వ్రదర్శనను లక్ష్యంగా పెట్టుకోదు కనుక నిడివిలో 
పెద్దదిగా ఉండవచ్చు. కాని ఆది మధ్యాంతములన్నీ ఏక కాలికంగా 
నవ్యాదయునకు అవగావాన కానంత పెద్దదిగా ఉండ కూడదు. 
ఇతివోనంలో రూవకంలో వలె గాక ఏకకాలికంగా జరిగే నంఘటనలను 
వర్ణించ సాధ్యమవుతుంది. దీని వల్ల ఇతివోసానికొక హుందా, 
నంఘటనలలోని వైవిధ్యం వల్ల శ్రోతలకు ఆనక్తీ, సిద్ధిస్తాయి. అద్భుతానికి 
_ విషాదరూవకంలో కన్న కూడ, ఇతివోనంలో మరింత అవకాశం ఉంటుంది. 
ఏమంకే వర్ణనలో పాత్రలు మన కండ్ల ఎదుట కనబడవు. హెక్టర్‌, అకిలిన్‌ను 
తరమడం, (గీకులు వారిని తరమక నిలిచి పోవడం, అకిలిన్‌ వాళ్లను నిలిచి 
పొమ్మంటూ తలను వంకించడం - నాటకంలో వికృతంగా కనబడుతాయి. 
కాని కావ్యంలో అందగిస్తాయి. అంచేత ఇతివోనంలో అద్భుతాలకు, 
అలక కాంశాలకూ ఎంతో అవకాశం ఉంటుంది. 


కావ్యంలో దోషాలు రెండు" రెండు విధాలుగా ఉండవచ్చు ఒకటి 
కవిత్వ. వరమైన దోవం, రెండవది విషయ నంబంధమైనది. ఏ ఏ అంశానై్నైనా 
కవి యథాతథంగా వర్ణించ దలచి నవ్వుడు, ఆ వర్ణనలో తనదైన భాషా, లీ, 


అరిస్తాటిల్‌ తీర్పు 


లోపాల వల్ల విభలు డైతే, అది నిన్సందేవాంగా కవిత్వ వరమైన దోషమే. 
అలాకాక ఆతని వర్ణనలో యథార్గానికి భిన్నమైన విషయాలు ఎక్కడైనా 
ప్రవేశించినా, అవి కావ్యనిర్మాణానికి, ఆశయానికి భంజకంగా లేకపోతే అవి 
కవిత్వ వరమైన దోషాలు కావు. అలా అని కళాకారుడు అలక్ష్యం వల్ల 
వాన్తవాన్ని వక్రీకరించి దోషాలకు పాల్పడ కూడదు. దుప్పిని దానితో 
పోలిక లేకుండా. చిత్రించడం పెద్దదోవం కాని, దుప్పికి కా లేవని 
పొరవడడం అంత దోషం కాదు. 


కవి చ్నితించిన పాత్ర వాన్తవానికి (వ్రతిరూవంగా నే ఉండ నక్కర 
లేదు. సోఫికిల్స్‌, వ్యక్తుల్ని ఉన్నట్టుగా కాదు, ఉండదగినట్టుగా చిత్రించానని 
అంటాడు. అయితే యురిపిడన్‌ పాత్రలను వాన్తవంగానే చిత్రించాడు. కొన్ని 
కావ్యాలలో ప్రజలలో పాత్రలను గురించిన అభిప్రాయానికి అనుగుణంగా 
అవి చిత్రీకరింవ బడతాయి. దేవత లలాగే చిత్రింవబడతారు. అనంగతమైన 
విషయాలు కావ్యంలో కనబడితే అవి కావ్యత్వానికి తోడ్పడేవా, కావా అని 
చూనుకోవాలి. వివేచనాత్మక మైన వరిశీలన వల్ల విశ్వసింవ దగ్గ అసాధ్యం, 
విశ్వసింవదగని సాధ్యంకన్న ఉత్తమ మైనది. (9 


ఇతివోసాన్నీ, విషాద రూవకాన్నీ పోలున్తూ, అరిస్తాటిల్‌ విషాద 
రూవకమే ఉత్తమ మైనదంటాడు. రూవకంలో కావ్యంలో ఉండే అంశాలన్నీ 
ఉండడమే కాక, నంగీతమూ రంగన్గలా లంకరణ కూడా ఉంటాయి. 
విషాదరూవకం లోని అనుకరణ తక్కువ వ్యవధిలోనే విషాదాను భూతిని 
కల్లిన్తుంది. ఇతివోనంలో కన్న రూవక నిర్మాణంలో సాంద్రత ఉంటుంది. 
ఇతివోనంలో అనేక నంఘటనలను, అంశాలను కూర్చడానికి అవకాశం 
ఉంది. అందుకే. ఒకే ఇతివోనం అనేక విషాదరూవకాలకు ఇతివృత్తాల నీయ 
గల్లుతుంది. కాని అందులోని ఇతివృత్తం చిన్నదైతే రాణించదు, మరీ 
పెద్దదైతే వరాల ఉంటుంది. 


‘3. or రంల Ul లు య లం నం లం Wah 
uneonvincing ౧౦౪౩1011/“-౮౦౧౧ Warrington's translation in “Critical Problems", 


33 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


ఈం! కూడ కావ్యాంతం నాటక మని అనడాన్న 
బట్టి వారూ ఒక విధంగా కావ్యం కన్న, వాటకమే ఉత్తమ వ్రక్రియ అనీ, 
కావ్యనిర్మాణంలో సామర్యాన్ని సాధించిన కవే నాటక రచనకు అవనరమైన 
ఆర్హతను గడించుకుంటాడనీ భావించినట్టు న్పవ్షమవుతోంది. అదిగాక 
Mr కూడా రచనగా నాటకానికి, కావ్యానికి ఉన్న సాదృశ్యాన్ని 
కూడా గమనించారు. వానిలోని కవితనూ, శిల్పాన్నీ అలాగే వరీక్షించారు. 


అరిస్తాటిల్‌ కాలంలో వచన ప్రబంధం లేదు. ఆనాటి కావ్యం 
ఇతివోనం. పదీ ఛందోబద్ధమైనది. నేడు ఇతివోనం మనకు వచన రూవంలో 
ప్రత్యక్ష మవుతోంది. దీనిని న నవల అంటున్నాము. అరిస్తాటిల్‌ ఇతివోసాన్ని 
గురించి చేసిన వరికీలన అంతా కాక పోయినా, చాల బార ముఖ్యంగా 
కథానిర్మాణానికి నంబంధించిన అంశాలన్నీ, మౌలికంగా నవలకు కూడా 
వర్తింవ చేయ సాధ్యమవుతోంది. 


ఇతివోన కవిత్వాన్ని గురించి అరిస్తాటిల్‌ చేసిన వర్యాలోచనలో 
మరొకసారి ప్లేటో అనుకరణ. వాదంలో, కవి అనుకరణను అనుకరించే 
వాడనీ, అనత్యాలను ప్రచారం చేసే వాడనీ, అన్న అభియోగాన్ని 
తిరన్కరించాడు. కవి. వన్తుస్థితి నిరూవణలో చేసిన దోషం కావ్యకళకు 
' నంబంధించిన దోవం జదంటక్తో అరిస్తాటిల్‌. ఈ దోషం వల్ల కావ్యగత 
వరమార్థం, కావ్యగత నత్యం ఏవిధంగానూ వక్రీకరింవబడదు. 'లౌకికమైన, 
వన్తుగతమైన, యథార్థవరిజ్ఞానం వేరు, భావనాశక్తి వల్ల కవికి కల్లే అవగావాన, 
కావ్యగత నత్యమూ "వేరు. ఈ రెండింటినీ విడిగా చూడలేక పోవడం వల్లనే 
ప్లేటో అవగావాన లోవభూయిష్టమైంది అని అరిస్తాటిల్‌ పేటోనూ పే పేర్కొన 
కుండానే. అతని వాదాన్ని తిరన్కరించాడు. 1%. . 





10. 106 066 says Aristotle, can make. an error of fact that “is.not in the 
essentials of the poetic art" and does not affect the poetic truth of his 
work. He distinguishes clearly between practical knowledge and literal-truth 
on the one. hand, and imaginative understanding and ౧౦640 truth on the 

i _ and-in doing so shows much -of ‘Plato's discussion of the matter 


కయ ఆ 2 Fee ce Wie ల త పి. David 
డ్‌ Do p:40. 


34 


అరిస్తాటిల్‌ తీర్పు 


-6- 


"పోయిటిక్స్‌ లో లభ్యమైన భాగంలో మోదరూవక (Comedy) 
వ్రనక్తి ఉంది. కాని విషాద రూవకాన్ని చర్చించి నంత వివరంగా దీని 
గూర్చిన చర్చ లేదు. బవుశా కథారిసిన్‌ను గురించి లాగే, కామెడీని గురించి 
కూడ లుప్తమైన రెండో భాగంలో ఉండవచ్చునని ఒక ఊవా. "పోయిటిక్స్‌' 
లో మోదరూవకానికి అంకురార్పణ వోమర్‌ రచనలలోనే కనబడుతుందని 
అరిస్తాటిల్‌ అంటాడు. 


డయోనినస్‌ అనే వ్రకృతి దేవత ఆరాధనోత్సవాల (Dionysic 
rituals). లో “డిథిరాం' (Dithyramb) అనే ఆవేశ వూరిత గేయాలు 
వుట్టాయి. బక్‌ విషాద రూవకం ఇందులో నుంచే వుట్టింది. అరిస్టాటిల్‌ 
కాలంలో కూడా కనబడుతూన్న పామర వేడుకలలో పాడే అనభ్య 
పాటలనుంచి కామెడీ వుట్టింది. వోమర్‌ ధీరోదాత్తుల చర్యలనూ, ఫీలాన్నీ 
నాటకీయంగా ప్రదర్శించాడు. అదే విషాద రూవకానికి మార్గదర్శక మయింది. 
అలాగే ఆతడు వ్యక్తిగతాంశముల జోలికి పోకుండా, వ్యక్తిగత దూవణకు 
పాల్పడకుండా, వికటమైన వికృతాంశాలను నాటకీయంగా వ్రదర్శించాడు. 
ఆతని “ఇలియడ్‌ “ఒడిస్సీ లకూ తర్వాతి విషాద రూవకాలకూ ఉన్న 
నంబంధమే ఆతని “మానై టిస్‌ ' 6) _ (1440169) కూ తర్వాతి 
మోదరూవకాలకూ ఉంది. .ఇతివోన కావ్య రచనల వట్ల అభిరుచి, ఆనక్తి గల 
రచయితలు క్రమంగా విషాద రూవక రచయిత అయారు. అలాగే అధిక్షేవ, 
అవవోన్య కావ్య రచయితలూ - వ్యక్తి వరంగా తిటు. బు కవిత్వాన్ని (invective) 
కూడా చేవట్ట నంకోచించని రచయితలూ - కామెడీ రచయిత లయారని 
అరిస్తాటిల్‌ భావన. అయితే వ్యక్తి దూషణ ఆరోగ్యకరమైన ధోరణి కాదు. 
వోమర్‌ రచనలు ఈ దిశగా లేవు. 


కామెడీ' నీచ (ప్రకృతులను అనుకరిన్తుంది. అంటే వాళ్లకు 
దుర్వ్యననాలున్నాయనీ, వారు దుమలనీ అన వీలు లేదు. వారిలో ఒక వికట 


11. ఇది వ్రన్తుతం అలభ్యం. 


పాశ్చాత్య సాహిత్య విమర్శ :. చరిత్ర = సిద్ధాంతాలు 


(rediculous) లక్షణం ఉంటుంది. ఈ లక్షణాన్ని అరిస్తాటిల్‌ అవిటితనం 
(deformity) జాతికి చెందినదే అంటాడు. ఈ వికటత్వ మన్నది ఒక దోషం 
(error) గా, ఒక వికారం (1౪0౧699) గా కనబడుతుంది కాని, దాని వలన 
ప్రమాదకర మైన దువృలితాలు కలగవు. అది మననుకు బాధనూ 
కల్గించదు: వోన్యగాని కృత్రిమ ముఖం (Comic - mask) వికృతంగా, 
వికారంగా ఉన్నా, దానివల్ల మనకు మానసికంగా ఎట్టి బాధా కలగదు. 
ఆలాగే మోదరూవకంలోని నీచ పాత్రల వల్ల మనకు ఎట్టి మానసికాందోళనా 
కలగదు. 


అరిస్తాటిల్‌ "పోయిటిక్స్‌' లో కామెడీని గురించిన వివరణ 
ఇంతతోనే న అందులో విషాద రూవకంలోని "కథారిసిన్‌' కు 
అనురూవమైన అంశ మేమో పేర్కొనబడలేదు. ఇటీవల ప్రాముఖ్యంలోకి 
వచ్చిన ఒక వురాతన గ్రంథంలో అరిస్తాటిల్‌ విషాద రూవకాని కిచ్చిన 
నిర్వచనానికి నమాంతరంగా మోదరూపకాని కొక నిర్వచనం 
కనబడుతుంది “౨ ; : “మోదరూవక మన్నది వికటంగానూ, అనంవూర్ణం 
(Imperfect) గానూ ఉన్న నంభఘటనాత్మక చర్యలకు అనుకరణ ; అదీ. 
నంతోషాన్నీ, హాసాన్నీ (పేరేపిన్తూ, తద్వారా అట్టి భావములను 
(ఉద్రేకములను) 'క్షాళన మొనరిన్లుంది." 


అయితే నంతోషమూ, నవూవై క్షాళన మొనరించ దగ్గవా, అన్న 
అనుమానం కల్లడం నవాజం. కాని ప్లేటో, తర్వాత అరిస్తాటిల్‌ కూడా, 
యథార్థమైన నుఖమన్నది, త్పప్తి అన్నది విలానజీవితం 
(amusement) వల్ల కలగదనీ, మేధను తృప్తి వరచే, కార్యకలావం 
(rational activity) "వల్లనే కల్లుతుందనీ నమ్ముతారు. అందులో నవ్వు 
రాజకీయంగా చేటును కల్లించే ఉద్రేక మని 'ఇర్వురూ నమ్మేవారు. అంచేత. 
దానికి క్షాళన 5 అవనరమే. సరత క్షాళన వైద్య వ పద్దతిని క ఉంది. 


12. “Tractatus Coislinianus”. ఇది 1839 లో అచ్చు అయం వ్రాతవ్రతి 10వ శతాబ్దం 
నాటిది. " Literary Criticism: A- Short. History:" = వి. 46. 


36 


అరిస్తాటిల్‌ తీర్పు 


అయితే ఈ క్షాళనను మరో విధంగా కూడా చూడవచ్చు. అనూయ అన్న 
వ్యధ (0210) నుంచి మనిషికి విముక్తిని కల్గించేది నవ్వు అంటాడు "ప్లేటో 
ఒకచోట. అరిస్తాటిల్‌ మానసికోల్లానం దోషాలను క్షమించే మానసిక స్థితిని 
కలిన్తుం దంటాడు. అయితే ఇదంతా విషాదరూవకం నందర్భాన 
ప్రస్తావించబడిన క్షాళనకు అనురూవమైనదని అనుకోవీలు లేదు. అరిస్తాటిల్‌ 
దీనిని వివరించ లేదు. ఇది కేవలము తర్వాతి కాలంలో వచ్చిన ఊవా 
మాత్రమే. 


విషాద రూవకంలో లాగే మోద రూవకంలో కూడా నంగత 
(probability),  ఆవశ్యకతా (౧6౦౪౭౩1) నూత్రాలను అనునరించే 
ఇతివృత్తం నిర్మింవబడుతుం దంటాడు అరిస్తాటిల్‌. రచయిత అందులోని 
పాత్రలకు నామకరణం చేయడంలో వారి న్వరూవ న్వభావాలను 
ఆవివ్కరింవ చేస్తాడు. దుష్టబుద్ధి, నుబుద్ది, శాంతయ్య, డంబాచారి - వంటి 
పేర్లను పెడతాడు. విషాద రూవకంలోని చారిత్రక వురుమడైనా, ప్రసిద్ధ 
ఇతివోసాలలోని పాత్ర అయినా, పేరు చెప్పే నరికి సామాజికునికి వానిని 
గురించిన నమాచారం కొంత అందుతుంది. మోదరూవకంలో ఇతివృత్తాన్ని 
క్రొత్తగా రచయిత నృష్టిస్తాడు కనుక, వాళ్లకు "పేర్లు పెట్టడంలో వాళ్ల 
న్వభావాలు వెల్లడి అవుతే, సామాజికునికి ఆ పాత్రను గురించిన భోగట్టా 
కొంత అందచేసిన ట్టవుతుంది. ఆ పాత్రకు రచయిత "పెట్టే పేరువల్ల ఆ 
న్వభావానికి ఆపాత్ర వ్రతీకగా ఉంటాడు. బుచర్‌ (Butcher) దృష్టిలో విశిష్ట 
మూర్తిమత్వం గల వ్యక్తిని విశ్వజనీన మానవునితో నమైక్యమొనరించి 
ద్రదర్శిన్తుంది (గ్రీకు విషాద రూవకం ; కామెడీ వ్యక్తిని విలక్షణమైన 
అచ్చులో. పోసి చూవుతుంది ; ' విషాద రూవకం అచ్చులో చిక్కుకున్న 
వానీ నొక వ్యక్తిగా చూవుతుంది. (13) 


13. “Greek tragedy...” says Butcher, " combines in one harmonious 
representation the individual and the universal. Whersas comedy tends to 
merge the individual in the type, tragedy manifests the type through the 
individual". - “Literary Criticism : A Short History". - p. 49. 


37 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్దాంతాలు 


ఉదాత్త వురుమడు విషాద రూవకంలోని నాయక్షుడు కాగా, దానికి 
నరిగా వ్యతిరేకంగా - జీవితంలో మనకు తారనవడే దోషాన్ని, లౌల్యాన్ని 
ఇముడ్చుకున్న దుశ్ళీలుని వికటత్వాన్నీ, వికారాన్నీ అతిశయోక్తిగా పెంచి 
చూవుతుంది కామెడీ. 'హెచ్చరికలూ, శిక్షలూ ఇట్టి వానిలో మార్చును తేవు. 
అయితే విషాదరూవకంలో నాయకునిలో కనబడే, దుర్విధి కల్గించే భయంకర 
విషాద దోషం (tragic flaw), మోద రూవకంలో కామిక్‌ దోషం గా 
భాసిన్తుంది. విషాద రూవకంలో దోషానికి నాయకుడు ఘోరమైన శిక్షను 
అనుభవిస్తాడు. ఆత డంతటి శిక్షకూ అర్హుడేనా అని పిన్తుంది. మోదరూవకం 
దోషాన్ని వికటరూవంగా వ్రదర్శిన్తూ, శిక్ష ప్రమాణాన్ని కురచ వరున్తుంది. 
అవమానానికి నగుబాటుకు లోనవడం వంటి శిక్షల ననుభవించడం కూడా. 
వికటంగానే కనబడుతుంది. విషాద రూవకంలోని నాయకునికి మరణమో, 
తనకు తానుగా కండ్లు పొడుచు కోవడమో, లిక్షకాగా, మోద రూవకంలోని 
నాయకుడు కోటల్ని దాటే మాటలతో గొవ్పలు చెవ్పుకుంటూ, చివరకు 
అడ్డమైన వాళ్ళ చేత చావు దెబ్బలు తిని, రహా మొరో మంటూ తన 
తప్పిదాలను ఒవ్వుకుంటాడు. MY తనా : 

(గీకు విషాద రూవకంలో అద్భుతానికి, నై నెతిక విలువలకు, భావనా 
శక్తి డ్రి ప్రాముఖ్య ముంటుంది. మోద రూవకంలో తార్కిక బుద్ధికీ, నంగతమైన 
అంశాలకూ, సామాజిక. వ్రవర్తనావళికీ (Manners కూ) ప్రాముఖ్యం 
ఉంటుంది. ఒకదానిలో పాత్రలు ఉదాత్తులు, ఉద్దతులు, ధీరులు; మరొక 
దానిలో పాత్రలు నీచులు, డాందబికులు, భీరులు. విషాద. రూవకం' 
మృత్యువుతో ముగిస్తే, మోదరూవకం నవ్వుతో, వివావాంతో ముగున్తుంది. a 


గమనించ వలసింది 'నుఖాంత నాటకాలన్నీ మోదరూవకాలు కానే 
కావు. ముఖ్యంగా భారతీయ నాటకాలు అనలే కావు. షేక్స్‌పియర్‌ నాటకాలే 
కొన్ని అరిస్టాటిల్‌ కామెడీ నిర్వచనానికి లొంగ్రవు. వానిలో కొన్నింటికి 





14. పెదే : Pp. 50. 


అరిస్టాటిల్‌ తీర్పు 


వేరే పేరును నృష్టించు కొని, వానిని కొందరు కాల్పనిక మోద రూవకా 
(Romantic Comedies) లన్నారు.. మరి అభిజ్ఞాన శాకుంతలం వంటి 
నాటకంలో ఉదాత్త పాత్ర పోషణ, నాయకుని లోని దోషాన్ని 
అవనయించడానికి, వివప్రలంభశ్ళంగారాన్ని పోషించడానికి, కవి కల్పించిన 
దుర్వాన శావం, శకుంతలా దువ్యంతులు న్వర్ణవు పొలిమేరలో కలిసి 
కోవడం ఉన్నాయి. ఈ లోకమే వేరు. ఇట్టి దానిని మోదాంత - నుఖాంత 
- రూవకమనడం సాహిత్యావచారం క 


స రూవక మెట్టి దైనా, దాని నిర్మాణాన్ని గురించి, పాత్ర 
చిత్రణను గురించి, కవిత్వాంశలను గురించి, అరిస్తాటిల్‌ చేసిన నిర్ణయాలు 
సాహిత్య విమర్శకు ఒక మార్గాన్ని నిర్దేశించాయి. ఆ మార్గాన్ని వీడ్తి 
ముందుకు సాగడానికి పాశ్చాత్య సాహిత్య విమర్శకులకు కొన్ని వందల 
యేండ్లు వట్టింది. "ప్లేటో అభియోగాలన్నీ అరిస్తాటిల్‌ వివేచనాత్మక చర్చలో 
వరాన్రమై పోయాయి. వాక్కులో కవితను రంగరించుకున్న. ప్లేటో 
కవిత్వాన్ని దేశం నుంచి బహివ్కరించగా, కవిత్వ వద్ధతికి దవ్వుగా నున్న 
శాస్త్రీయ. పద్ధతి. నాశ్రయించిన అరిస్తాటిల్‌ విశ్లేషణ క. 
| వృాదయవూర్వకంగా ఆహ్వానించింది. 


అధ్యాయం 4 
సూత్రకారుడు హొరేన్‌ 


. |  అరిస్తాటిల్‌ క్రీ. వూ. 322 లో మరణించాడు. క్రీ. వూ. 146 నాటికి 
గ్రీన్‌ రోమన్‌ సామాజ్యంలోని రాష్ట్ర మయింది. క్రీ వూ. మొదటి శతాబ్దం 
నాటికి సాహిత్య పీఠం ఆథెన్స్‌ నుండి రోమ్‌ కు మారింది. 


ఈ మధ్యకాలంలో ఈజివ్వు లోని అలగ్గాండ్రియా లోని గ్రీకు 
వండితుల ప్రాబల్యం పెరిగింది. శబ్ద 'కాన్రపారంగతులకు, చరిత్రకారులకు, 
నూత్రకారులకు ఆనగరం నిలయ కలది, వాళ్లకు నుదీర్హ కావ్యాలు 
చిరాకు వుట్టించాయి. ౧ కాల్పనిక దృక్పథాన్నీ, లఘుకావ్యాలనూగి వారు 
ఆదరించేవారు. రోమన్‌ సాహిత్యం మోద వీళ్ల వ్రభావం బాగా వడింది. 
దీనికి తోడు రోమ్‌ లోనే ఒక వురాతన లాటిన్‌ సాహిత్యమూ ఉంది. కాగా 
క్రీ. వూ. మొదటి శతాబ్దంలో రోమ్‌ లోని ల వరులకు (1) అటు 
_ వురాతన దీకు సాహిత్య మొకటేీ, (1. "కటులన్‌ ” (04609) నూ, ఆతని 
బృందాన్నీ ప్రభావితం చేసిన అలగ్గాండ్రియన్‌ సాహిత్య మొకటీ, (1) 
వురాతన లాటిన్‌ సాహిత్య మొకటి, కనబడ్డాయి. ఈ మూడింటిలో దేనిని 
ఆదరించాలన్నది ఆనాటి రోమ్‌ సాహిత్య వేత్త లకు పెద్ద ప్రశ్న అయింది. 


ఆనాడు రోమ్‌ లో _వక్షృత్వాని కున్న గౌరవం అమేయమైనది. 
రోమన్‌ సిసిరో {Cicero :. 106-43 B.C) గ్రీస్‌ స్‌లోని డెమాన్తనీన్‌ 
(Demosthenes : 384-322 B.C.) లాగే వ్రవంచ వ్రభ్యాతిని పొందిన 
' మవోవక్త. సాహిత్య కళలన్నింటా వక్షృత్వం.రాణి వంటి దనీ, కవిత్వమన్నది 
దానికి చామరగ్రాహిణి అనీ, సిసిరో, ఆతని నమకాలీనుల భావన. ౧ సిసిరో 
1 Callimachue అన్న వండితుడు 600౧2౧౧౫౫6 " A big book is a big nuisance" 
అన్నాడు. "Literary Ciritciem: A Short History" : p 78. 
2. Eplgram, elegy, idyll, pastoral, didactic వంటి వానిని. 


3. " ..lo Cicero and 10 most of his contemporaries oratory was the queen 
of literary kinds, with poetry as her handmaid". - “Literary Criticism in Antiquity 
= Volume 115. Graeco - Roman : J.W.H. Atkins: p. 37. 


నూత్రకారుడు వొరేస్‌ 


వ్రాసిన మూడు ప్రధాన (గ్రంథాలలో - De 012106, Brutus, 02101 
లలో - ఆతడు వక్తృత్వ కళను గురించి చర్చిన్తూ, (వనంగ వశాన కవిత్వాన్ని 
గురించి కూడా (వ్రస్తావించాడు. ఇక్కడ కూడ కవిత్వాన్ని వాజ్లైవుణ్య 
(రిటారిక్‌ ) దృష్టి నుంచే వరిశీలించాడు. అయితే ఆతని రిటారిక్‌ వరశకీలన. 
అంతా గ్రీక్‌ నంప్రదాయాన్ని అనునరించింది. కళకు వరమావధిని ఆతడు 
గ్రీకు నంవ్రదాయం లోనే చూసాడు. అంతకు ముందు పొడనూపిన 

కాల్పనిక (రొమాంటిక్‌ ) వాననలను ప్రతిఘటించి, ప్రాచీన (గ్రీకు 
నంద్రదాతురి (కాసిసిజమ్‌ ) వైవు నమకాలీన అభిరుచిని వ్రనరింవ చేసాడు. 


ఇలా ప్రారంభమయిన గ్రీక్‌ నంవ్రదాయ ధోరణి అగస్టిన్‌ యుగం 
(31 B. C.- 14 A.D.) లో బాగా బలవడింది. వెనుకటి రోజులలో వక్తకున్న 
గౌరవం కవికి ఉండేది కాదు. నాటి కవులంకే కీ నజరు కున్న అనుమానాలు 
నేటి అగన్దన్‌కు లేక పోగా, వారు వరిపాలనలో తనకు మద్దతు నీయ 
నమర్థులని (గ్రహించాడు. కవులను పోషించాడు. యుద్దాలన్నీ వెనుకబట్లాయి, 
శాంతి ఏర్పడింది. దేశం నుఖిక్షంగా ఉంది. రాజకీయంగా వక్తల అవనరం 
తగ్గింది. ఒక క్రొత్త చైతన్యం, జాతీయ భావం వ్రజలో కల్గింది. వ్రవంచ 
దేశాలో అగ్రగామిగా ఉన్న ఆనాటి రోమ్‌ నందేశం కోనం వ్రవంచం 
ఎచురు చూస్తోం దనిపించింది. అట్టి గురుతర బాధ్యతను వహించడానికి, 
ఈ చైతన్య దీప్తిని కవితలోకి తీసి కొని రావడానికి, అవ్చటికి వ్రచురంగా 
ఉన్న అలగ్గాండ్రియన్‌ (వ్రక్రియలు బొత్తిగా అనమర్థమయాయి. కాల్పనిక 
కురచ రచనలు రోమన్‌ సామాజ్య జాన్నత్యాన్నీ, నైతిక విలువల్నీ, 
(వ్రవంచాని. కది ఇవ్వదగిన నందేశాన్నీ, అందచేయ అనమర్థమయాయి. 
అంచేత నాటి కవులు (గీక్‌ నంవ్రదాయం వైవు ఆకర్షితులయారు, 800 - 730 
B.C. మధ్యకాలం నాటి వోమర్‌ ఇతివోనధోరణి, 560 8.0. ప్రాంతవు క 
గ్రీక్‌ లిరిక్‌ కవయిత్రి "సాఫో' (32000) గీత రచనలు, మంచి వనిపించాయి. 
గీకు కళలోని, గంభీరోదాత్తస్థితిని అందుకోవాలన్న తవన వాళ్లలో 
కనబడింది: ఆధునిక ఆలగ్జాండ్రియన్‌ లక a (గ్రీకు నంట్రదాయానికి 


41 


పాశ్చాత్య సాహిత్య విమర్శ ౩: చరిత్ర = సిద్దాంతాలు 


ఉన్నవైరుధ్యం వల్ల కావ్యకళ న్వరూవ న్వభావాలను గురించి వునరాలోచించ 
వలసిన అవనరం కల్పింది. (గ్రీకు నంవ్రదాయ సిద్దాంతాలను తిరిగి జ్ఞావకం 
చేనుకొని, వానికి రూవకల్పన చేయవలసిన అవనరం ఏర్పడింది. 


ఈ స్థితిలో సాహిత్య రంగంలో వొరేన్‌(65-8 B.C.) అవతరించాడు. 
ఆతడు మొదట రోమ్‌ లోనూ తర్వాత (45-44 B.C.) ఆథెన్సులోనూ విద్య 
నభ్యసించాడు. Odes, Epodes, అధిక్షేవ కవితలూ (5241639), లేఖా 
కవితలూ (Epistles) - మొత్త 0౦ తొమ్మిది కవితా నంవుటాలను వకటించాడు. 
అతడు తానేమి వ్రాన్తున్నాడో తెలిసిన కవి. ఆ కవితల వెనుక కొన్ని 
సిద్ధాంతాలున్నాయి. ఆతని కానాటి "వర్ణిల్‌' (1/10), “వెరియన్‌ (VarUs) 
మొదలైన ఉత్తమ కవుల సావాచర్యం లభించింది. దానితోపాటు సాహిత్య 
వివాదాలలో కూడా చిక్కుకునే వాడు. ఇలా ఈతనిలో విమర్శకునికి 
అవనరమైన లక్షణాలన్నీ నమకూడాయి. ఈతడు ఆనాటి కవులో కవి, 
విమర్శకులలో ఉత్తమ విమర్శకుడు. 


_ వొరేన్‌ కవిగా అధిక్షేవ కవితలనూ, లేఖా కవితల్నీ, ఉత్తమ 
సాహిత్యంగా మలిచాడు. ఇవి గాక నంభాషణాత్మక గేయాల (Conversa- 
tional lyrics). ను కూడా ఇతడు ప్రీతితో తీర్చిన మరొక సాహిత్య రూవం. 
అరిస్తాటిల్‌ సాహిత్యవివేచనకు గ్రీకు రూవకాలు ఇతివోసాలు అవలంబన 
కాగా, వొరేస్‌ కవిత్వాన్నీ, కవిత్వ తతా గ వన్నీ తాను స్వీకరించిన 
సాహిత్యరూపాల ద్వారాన దర్శించాడు. 4 తన దర్శనాన్ని, వొరేన్‌ లేఖా 
కవిత రూపాన ఆవిష్కరించాడు. లేఖా కవిత యథార్థంగా వ్రాసిన ఉత్త రమే. 
అందులో ఉత్త ర మెవరికి (వ్రాయ బడుతుందో, వారి అవనరాలను దృష్టిలో 
పెట్టుకొని, ఉత్సావాంతో, విషయం చర్చించబడుతుంది. "Epi5(౭ 10 
౧1905. “ఇలా వ్రాయబడిన లేఖయే. Lucius Calpurnius Piso 
(48 B. 5% 32 AD. ) కీ ఇద్దరు కుమాళ్లు. వారు Lucius, Gaius. తండ్రికవి, 
సాహిత్యాభిమాని. ఈ కొడుకుల నుద్దేశించి వొరేన్‌ లేఖా కవిత 





4. “LRerary Criticism స్ట కా 89. 


42 


. నూత్రకారుడు వొరేన్‌ 


(వాయబడిందని వలువురి ఊవా. దీనికి "4/8 ౧౦౪౦" అన్న నామకరణం 
చేసిన వాడు (౧41౧4120. “Ars' అంటే రోమన్‌లు వాడే అర్థంలో 
కావ్యనిర్మాణంలో కవులకు ఉవయోగవడే నూత్రాలు - విధులు. ౪) తర్వాతి 
కాలంలో "ఆర్స్‌ పోయిటికా -” అలాగే కావ్యనిర్మాణానికి కవులకు 
ఉవయోగవడే (గంథంగానే చూడబడింది. ఇది నంవూర్ణంగా దొరక లేదు. 
అక్కడక్కడ కొన్ని వంక్తులు లువ్రమై పోయాయి. అయినా ఇందులో కావ్య 
వన్తువును గురించి, కావ్యాన్ని గురించి, కవిని గురించి, చర్చించిన అంశాలు 
పునరుజ్జీవన (రనేజాన్స్‌) కాలంలో ఎంతో ప్రా మాణికత్వాన్ని 
నంతరించుకున్నాయి. ఇందులోని భాష ఎంతో ఆకర్షకంగా ఉంటుంది. 
ఆలవోలకగా, శక్తిమంతంగా నూత్రీకరింవ. బడిన అంశాలు  పేరాకు 
ఆరంభంలోనో, అంతంలోనో కనబడతాయి. 


"ఆర్స్‌ పోయిటకా' లో ౦6513. (subject matter) 'వన్తువు' 
poema (form) s58’, poeta (the poet) “కవి” అన్న. విషయ విభాగం 
తో చర్చ జరిగింది. ఇందులో రెండో అంశం వివరంగా చర్చింవబడింది. 
కవిత్వంలో వన్తువు, ఆకృతి - రెండింటిలో ఏది ప్రాముఖ్యాన్ని వహించాలి 
అన్నది వురాతనమైన నమన్య, వన్తువుకు ప్రాముఖ్యం ఉంటే కావ్యంలో 
ఉవదేశానికి ప్రాముఖ్యం కల్గుతుంది. ఆకృతికి ప్రాముఖ్యం కల్లుతే అనుభూతి 
- మనోరంజన -. ముఖ్యమైన దవుతుంది. వొరేన్‌ ఈ ' రెండింటికీ 
నమన్వయాన్ని సాధింవ బూనుకున్నాడు. కవిత్వానికి రెండూ ముఖ్యమే 
అన్నాడు. కవిత్వం ఉవదేశించ వచ్చు, ఆనందాను భూతినీ కలించ వచ్చు. 
కాని ఈ రెండింటినీ ఏక కాలికంగా సాధించిన కవే గొవ్చకవి. కవి ఈ. 
మూడింటిలో 'ఏ ఎ అంశాన్నైనా సాధించవచ్చును. కాని, ఉత్తమోత్తమ 
కావ్యం మూడో అంశాన్నే సాధిన్తుందని వొరేన్‌. తీర్చు. 


 భారతీయాలంకారికులు కూడ కావ్య ప్రయోజనాన్ని చర్చించి, 
ఉపదేశానికి, మనోరంజకత్వానికి ఉన్న వైరుధ్యాన్ని చిత్రంగా 


"5. A body: of principles and rules which intending poets would find useful 
in composing. - "Literary గంగ in Antiquity: Vol 1 - p.74. 


43 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


వరివ్కరించారు. ఆనాటి వాజ్మయాన్ని మూడు పా విభజించారు. 
మొదటి భాగం వేద, కాస్త, న్మృతులు, రెండవది పురాణం, మూడవది 
కావ్యం. వేదమూ, న్మృతులూ (వ్రభునమ్మితమైనవి. వ్రజాక్షేమం కోనం, 
సామాజిక శ్రేయన్సు కోనం అవి మానవుని ప్రవర్తన ఇలా, ఇలా ఉండాలని 
శాసిస్తాయి. అందుచేత వేదంలోనూ, న్మృతుల లోనూ, శాస్త్రం లోనూ 
"శబ్దానికి ప్రాముఖ్యం ఉంది. కించిత్తు శబ్దాన్ని, మార్చినా, ప్రత్యవాయం 
కల్లుతుంది. ఇక వురాణం మిత్ర నమ్మితం. దీనికీ ధర్మ బోధనే (ప్రధాన మైనా, 
ఇందులో “వెదికమగు “నత్యం వద, ధర్మం చర, అను శాననమునే 
నహేతుకముగా, సోదావోరణముగా, గథారూవముని బోధించును. (8) 
అంచేత ఈ వాజ్మయ "మర్ధ” వ్రధానమవుతోంది. ఇక (వ్రవర్తనవల్ల, గుణం 
వల్ల, సాందర్యంవల్ల మననును ఆకట్టుకొంటూ, వాచ్యముగా ఉవదే౭ించక, 
ఆదేశించక, అనద్వర్తనము నుండీ నన్మార్గమునకు మళ్లించి, వతిని 
_నచ్చీలునిగా చేసే నవాధర్మచారిణి లాగే, కావ్యం కూడా శెలి వల్ల, 
గుణాలంకారాల వల్ల నవృుదయునికి "వ్యంగ్య ' మార్గాన ధర్మోవదేశాన్ని 
'చేన్తుంది. ఇలా కావ్యంలోని వైలక్షణ్యాన్ని భారతీయాలంకారికులు 
అనుమానానికి అవకాశం లేనట్టుగా విశ్లేషించి చూపారు. ఇందులో వన్తు 
వ్రధాన వాదులకూ, శెలి గుణాలంకారాలు (వ్రధానమనే ఆకృతి వాదులకూ, 
వరిష్కాఠం నూచింవబడింది. నిజానికి ఇది వొరేన్‌ వరిష్కారం కన్న 
ఉత్తమ మైనది. ఏమంపే ఇక్కడ కావ్యంలో సిద్ధించే మనోరంజన గుణం 
వ్యంగ్యం వల్ల గల్గుతోంది అనడం వల్ల, మనోరంజనత్వాని కొక ఆలంకారిక 
మైన (aesthetic) వునాది కల్పింవబడింది. వొరేన్‌ ఉత్త మ కావ్యంలో 
ఉవదేశమూ, మనోరంజనా రెండూ ఉంటాయని అన్నాడు కాని, అది 
ఎందుకు ఉత్తమ కావ్య మవుతుందో విన్పవ్షం కాలేదు. దానిని పె పై వివరణ 
విన్చవ్ష మొనరించింది. అయితే భారతీయాలంకారికులు మనో రంజన 
వ. ముఖ్యభలమనీ, _ధర్మోవదేశం ఆనువంగిక మనీ కూడా 





' కావ్యాలంకార" నంగ్రవాము" అ నన్నిధానం నూర్యనారాయణ శాస్త్రిగారి వ్యాఖ్య :4వ 
ముదణ': గి. 115. rE ళ్‌ స 


జ 


నూత్రకారుడు వొరేన్‌ 


భావించారు. అంతే ధర్మోవదేశం చేసే ఒకోనొక రచన కావ్య మవుతుందా, 
కాదా అని నిర్ణయించేది అందలి రచనా విశేషమే. ఒక వేళ అట్టి మనోరంజన 
ఫీలమైన రచన అధర్మ (వవృత్తిని కల్లిస్తే, అట్టి కావ్యాలావములను 
వర్టించాలి. అంటే అందులో కవిత్వాంశను కాదనక పోయినా, అది. 
అనత్కావ్యమని మన ఆలంకారికుల మతం. అందరూ మనుమ్యలే అయినా, 
వురుమ లందు వుణ్యవురుమలు వేరయా, అన్నట్టు ! 

_ కావ్య ప్రయోజనాన్ని వరిశీలించి నే వొరేన్‌ కావ్య హేతువును 
కూడా. వరిశీలించాడు. కావ్య రచన భవ్యావేశం (1౧901400) ' వల్ల 
_ జరుగుతుందన్నాడు. ఈ దివ్యావేశ భావానికి నన్నిహితంగా ఉన్నభావం 
మరొకటి ఉంది. అది వ్రతిభ. అది జన్మతః సిద్ధిస్తే అదీ దైవదత్తమయినదే 
అనుకోవచ్చు. ఈ నైనర్షిక శక్తి వల్లనే కవికావ్యం (వాయ 
నమర్ధుడవుతున్నాడన్న భావం ఆనాడు . 'ఉండేది. తర్వాతి కాలంలో 
lsocrates వాజైవుణికి (Mhetoric కి) కావలసినవి వైనర్గిక శక్తి, అభ్యానము, 
నంవిధాన వరిజ్ఞానం (16000౧1021 knowledge), ఉత్తమ నమూనాలను 
అనుకరించడం, అవనరమన్నాడు. స్తోయిక్స్‌ (310109) వక్తను "నైతికమైన 
ఉత్తమ శబ్దశిల్చి' (a morally good verbal technician) అంటారు. 
Younger Seneca వక్త వాజైన్నవుణ్యం ఆతని నైతిక జీవితం కన్న మిన్నగా 
ఉండదన్నాడు. అంటే. వీరు కావ్యహేతువుకు కవిలోని నైతిక విలువల్నీ, 
జీవితాన్నీ వెదుకుతున్నా రన్నమాట. ఇలా వన్తువు, ఆకృతి, కవి - ఈ 
మూడింటిలో కవి తన కర్మ నెలా సాధిన్తున్నాడో కనుగొనడానికి అనేకులు 
కావ్య హేతువుకు అనేక కారణాలు చెప్పారు. Simylus అనే జౌవదేశిక కవి 
(didactic poet) దృష్టిలో కావ్యహేతువుకు ప్రతిభ, వ్యుత్పత్తి మాత్రమే 
చాలవు. అభ్యానమూ ఉండాలి, అదృవ్షమూ ఉండాలి. సానుభూతి కల్గిన 
విమర్శకుడూ ఆతనికి అండగా ఉండాలన్నాడు. వొరేన్‌ వీని నన్నింటినీ 
_వరిగణనలోకి తీసికొన్నాడు. భవ్యావేశం.లేని పాండిత్యమూ, వదును వట్టని 
ప్రతిభా కూడ నత్కావ్య నిర్మాణానికి అనమర్థములంటాడు వొకేన్‌ ; క 
అంతతో కూడ ఆగకుండా రచనను ఓపికగా తిరిగి చదివి, చిత్రిక, వట్ట 


45 


పాశ్చాత్య సాహిత్య విమర్శ :. చరిత్ర = సిద్ధాంతాలు 


మంటాడు. నద్విమర్శకుని . నలవోలను తీసికోమంటాడు. ఇలా ఈతడు 
కావ్యహేతువును ఇదమిత్సముగా నిర్ణయించ లేక కవికి సానుభూతితో 
కూడిన నలవోల నందచేస్తాడు.? 


భారతీయాలంకారికులు కూడా అ - కవిలో 
కావ్యనిర్మాణ సామర్థ్యాన్ని కల్పించే అంశములను గురించి. చర్చించారు. 
కావ్యనిర్మాణ శక్తిని గల్లించేది వతిభ. అభినవ గువ్నడు “వజ్ఞా అవూర్వ 
వను నిర్మాణ క్షమా" ( "క్రొత్త (కొత్త పోకడల గలిగించు వ్రజ్ఞయే ప్రతిభ ) 
అన్నాడు. ఈ ప్రతిభను గురించి రాజశేఖరుడు కావ్య మిమాంనలోనూ 
చర్చించాడు. వ్రతిభ కారయిశ్రి, భావయిత్రి అని ద్వివిధంగా ఉంటుందనీ, 
అందులో కారయిత్రీ. వ్రతిభ కవికి ఉవయోగించేదనీ, భావయిక్రి ప్రతిభ 
భావకునికి ఉవయోగిన్తుందనీ అంటాడు. భావయిత్రి వల్లనే కావ్యానికి 
వ్రశస్తి కల్గుతుంది. (Symulus సానుభూతి కల్లిన విమర్శకుని ఆవళ్యకతను 
గురించి ఇందుకే చెప్పాడు.) కారయిత్రీ ప్రతిభ వుట్టుక వల్ల రావచ్చు, లేక 
వ్యుత్పత్తి వల్ల. కాని, మంత్రాది ఉవదేశాల వల్ల కాని, కల్లవచ్చు. నంటాడు 
రాజశేఖరుడు. అయితే కేవలము ప్రతిభ మాత్రమే కాక కావ్య నిర్మాణానికి 
వ్యుత్పత్తి, కూడా అవనరమే. ఈ రెండే కాక అభ్యానం కూడా అవనర 
మవుతుంది. వ్రతిభ వల్ల కవికి వినూత్న దర్శనం కల్గుతుంది. వ్యుత్పత్తి. వల్ల 
ఉచితానుచితముల వరిజ్ఞానం కల్గుతుంది. (కావ్యమామాంసా £ వుల్లెలవారి 
వ్యాఖ్య * వుట 48.) శాస్త జట్‌ ఆర్థిక, సామాజిక కాది అంశముల 
గూర్చిన వరిజ్ఞానమే బవొజ్జత. దీనిని కల్లి ఉండడమే వ్యుత్పత్తి కాని, 
కేవలము సాహిత్య వరిజ్ఞానం మాత్రమే కాదు. ఇక అభ్యానం వల్ల శైలి, 
ఇిల్పం మున్నగు. న నాన వదును పెట్టడం, నిగారింవు 
తేవడం అ అకమనుతుందు 


ప్రతిభ వ్యుత్పత్తి, ఉత గురించిన. "ఈ వరిశీలనలో 
గ్రీకు, రోమన్‌ షా వేత్తల దృష్టిలోకి వచ్చిన కావ్యహేతువు 





ra అందు చేతనే WIMsatt and Brooks, =e Ao Heat Sloe ea Ue pia 
of objective and critical rules with snatches | studio wedom: అంటారు. 
.. నిం. అడ్‌. re 


46 


నూత్రకారుడు వొరేస్‌ 


లన్నీ వస్తాయి. అది గాకరాజశేఖరుడు వివిధరకాల (వ్రతిభవల్ల, వ్యుత్పత్తిలోని 
వైవిధ్యం వల్ల, వేర్వేరు రకాల కవులు కనబడతారని అంటాడు. వాళ్లలో 
తరతమ బేదాలు నవాజంగా ఉండనే ఉంటాయి. ఇది గాక కావ్య రచన చేసే 
టవ్పటి కవి మానసిక స్థితిని రాజశేఖరుడు “నమాధి' అన్నాడు. దీనిని 
అగ్రం గల్లేద మనన్తత్వ శాస్త్రమే. త మానసిక స్థితి అందరి కవుల లోనూ, 
ఏ ఒక్క కవిలోనూ అన్ని క ఒక్కలాగే వండు దీనిని గురించిన చర్చ 
వేరే Ms కాగా, కావ్య హేతువులను గురించిన చర్చ 
స్‌ లోనూ, భారతీయాలంకారికులలోనూ కనబడుతూనే ఉన్నా, 
న. సాధ్యమైనంత శాస్త్రీయ విశ్లేషణ చేయడానికి క 
ప్రయత్నించారు. 


వొరేస్‌ వురాతన 'డ్రకు సాహిత్యాన్ని చదవవలసిన అవనరం 
కవులకు ఎంతైనా ఉన్నదన్నాడు. వగటి వేళ వోమర్‌ను చదవాలి, 
రాత్రివేళ మననం చేయాలి అంటాడు. కావ్యవన్తువును ఎన్నుకోవడానికి 
నంటవ్రదాయ సాహిత్య మెంతో సాయవడుతుంది. అయితే కావ్యవేన్తువు 
నెన్నుకోవడం, నంవ్రదాయ సాహిత్యాన్ని అనుకరించడం - అంటే ' 
యథాతథంగా ఆ గ్రీకు, సాహిత్యాన్ని రోమన్‌ సాహిత్యంలోకి తీసికొని 
రావడం కాదు. దానిని కవి తిరిగి నృష్టించుకోవాలి. అవనరమైన మార్పులను, 
చేర్చులను చేనుకొని అంగాంగీ భావాన్ని. సోదశదాలీ రచనలో 
నవ్యాదయుని ఆకర్షించే వర్ణనలు, ఆకే వద్యరచన, ఓవో |! అనిపించే 
శెలి విన్యానమూ, అక్కడక్కడ గోచరించ వచ్చును. అయితే ఇవన్నీ ఇతి 
వృత్తాన్ని బలరవరచే టట్టుగా ఉండాలి కాని, వ్యష్టిగా, ఆకర్షణీయంగా 
ఉండడం వల్ల (వయోజనం లేదంటాడు పొరేస్‌. ప్రాజిలోని 
శరీరావయవాలన్నీ వరస్పరాశ్రయంగా ఉంటూ, వరన్చర పోషకంగా 
ఉన్నట్టి, కావ్యంలోని వివిధాంగములూ కూడా ఉండాలి. 


వోౌరేస్‌ కేవలం కల్పనా కథల కన్న వురాణ గాథల నుంచి వన్తువు 
నెన్నుకోవడం మంచి దంటాడు. నలుగురి నోట నలిగిన శబ్దమే నరిక్రొత్త 


గ 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు. 


లావణ్యంతో కవితలో ఎలా దర్శనమిన్తు దో, అలాగే కథ వెనుకటి దైనా 
దానిని నేర్పుతో దిద్ది తీర్చ గల్గిన కవి కావ్యంలో అదే మ. నగా 
కనబడుతుంది. f) 


ఇక కావ్య భాషను ఎన్నుకొనెటవ్వుడు ప్రాతవడ్డ మాటలను 
. వరివారించాలనీ, మొరటు శబ్దాలకు నగిషీ చేయాలనీ, పైపై మెరుగులతో 
ఆడంబరంగా కనబడే శబ్దాలను ఒక కంట కని సెట్టి వాట్లను దిద్దుకొని 
వాడాలనీ, వొరేన్‌ కొన్ని నూత్రాలను విధించాడు. ఆతడు భాషన్వరూవ 
న్వభావాలను అర్థం చేనుకున్న వాడు. భాష కాలంతో మారుతుందనీ, 
శబ్దాలు వుట్టి, పెరిగి, వ్యవవోరం నుంచి జారిపోతాయనీ, గ్రహించిన వాడు. 
వ్యవవారంలో ఉన్న శబాలవై పే ఆతడు మొగ్గు తాడు. కావ్య భాషను 
నునంవన్నం చేయడానికి వాడుకలోకి వచ్చిన కొత్త మాటలను వాడడం, 
లాటిన్‌ ధాతువుల (7009) నుంచి క్రొత్త శబ్దాలను నృష్టించు కోవడం, 
వ్యవవోరంనుంచి జారిపోయినా, అర్థ్ధస్ఫోరకమైన వురాతన శబ్దాలను 
వాడడమూ, అవనర మంటాడు వోరేస్‌. వ్రధానంగా పలా మోద, 
'వయోగం మోద ఆధారవడాలి అంటాడు. 


వొరేస్‌ సాహిత్య వివేచన కంతటికీ అంతర్వాహినిగా ఉన్నది 
ఆతని బొచిత్య దృష్టి.  బౌచిత్యం వన్తువును నిర్ణయించడం లోనూ, 
ఇతివృత్త నిర్మాణంలోనూ, పాత్ర పోషణ లోనూ, శైలిలో నూ, 
ఛందన్సులోనూ, నర్వత్రా వ్యాపించి ఉండాలి. ఫ్ర. జొచిత్యం 
సామాజికంగా, లాంఛన ప్రాయంగా, నంప్రదాయానుకరణకు 
నంబంధించినదా? లేక మౌలికంగా వన్తు విచారణ వల్ల  ఆవిర్భవించే 
తాతి త్రిక సిద్ధాంతమా? అన్న దానికి వొరేన్‌ లో నమాధానం దొరకక 
పోవచ్చు." 'జాచిత్వాన్ని గురించి క్షేమేంద్రుడూ చర్చించాడు. “జొచిత్య 
విచార చర్చ' లో “రసొచిత్యము ముఖ్య నంభావ నార్హము. రనము. 
Ce Casa 


9. పెదే: ౧.89 
10. కరన Criticism : A Short History" : 


48 


నూత్రకారుడు వొరేన్‌ 


భావాదుల కువ లక్షకము తత్తదౌచిత్యము నిందనునంధానము 
చేసికొనవలెను. విభావ భావాను భావముల నముచిత నంభటన మో 
జౌచిత్యమునకు మూలము. జొచిత్యము లన్నియు రసొచిత్యము నాశ్రయించి 
యున్నవి," అని జమ్ములమడక  మాధవరామశర్మ గారి వివరణ 
భారతీయాలంకారికుల దృక్పథాన్ని తెలియచేన్తుంది. 11) 


_ వొరేన్‌ నర్వత్రా తన అభిప్రాయాలను విన్పష్టంగా, ఆకర్షకంగా 
ప్రదర్శిస్తాడు. నూత్రాలను ఏర్పరుస్తాడు. (నాటకంలో అయి దంకాలే 
ఉండాలి, రంగన్ధలం మోద ఎవ్వడైనా ముగ్గురే నటు లుండాలి - వంటివి.) 
కాని తన అభిప్రాయాలకు, నూకత్రాలకు, కారణాలను వొరేస్‌ చర్చించడు. 
ఆతని విచారణ [పాథమి కాంశాలతో (పారంభమయి, ఒక సిద్ధాంతంగా 
రూపొందదు, సాహిత్య విమర్శలో ఈతని స్థానం శాన్తజ్ఞుని (3016౧691 ను) 
పోలి ఉండదు. ఈతడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందచేసేవాడు 
(technologist). అయితే ఒక్కొక్కవ్వుడు కవిగా ఈతడు తాను విధించిన 
నూత్రాలను తానే విన్మరిస్తాడు. ఉదావారణకు ఏ కావ్యాని కెట్టి ఛందన్సును 
ఉచితమైనదో ఆతడు నూత్రీకరించిన దాని నాతడే తన కవితలో 
ఉల్లంఘించాడు. నంవ్రదాయవాది అయినా ఈతడు క్రొత్తను వరివూర్ణంగా 
తిరన్కరించడు. వురాతన కావ్యాలనే అనుకరించా లన్నదే తిరుగులేని 
సిద్ధాంత మనడు. వురాతన కాలంలో అప్పటికి నూత్నమైన దానిని గర్హించి, 
నిరాకరిస్తే, మరివ్వుడు వురాతన మైన దేమి మిగులుతుంది? 12 అంటాడు. 
అందుచేత ఆతని నూత్రాలను మరీ నిక్కచ్చిగా అమలు జరపాలని ఆతని 
ఉద్దేశ్యం కాక పోవచ్చు. ఆతని ఆశయం ప్రధానంగా నమకాలీన కవులకు 
కొన్ని మార్గదర్శక నూత్రాలను నిర్దేశించడం వరకే.. కవిత్వ తత్త్వాన్ని 





11. “జాచిత్య విచార చర్చ - శ్రీ క్షేమేంద్ర కృతి : సానువాదము * : వుట : 23. 
12. Had ancient times conspired to disallow 


What then was new, what had been ancient now? - "Literary Criticlem: 
A Short History" - p. 86. 


49 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


మౌలికంగా, గాఢంగా అనుశీలన చేసిన వాడు కాదు. ఈతణ్జి కవులకు 
కావ్యనిర్మాణ నమయంలో నలవోల నందించే హితునిగానే వరిగణించాలి. 
అంతకు మించిన బరువు బాధ్యతలను ఆతడు స్వీకరించ దలచుకోలేదు. 


అయినా వొరేన్‌ సాహిత్యవిమర్శలో నంప్రదాయ (0112581041) 
మారానికి ఆద్యుడయ్యాడు. పురాతన గ్రీకు సాహిత్యాలవైవు, 
వ్రమాణాలవైవు, సాహిత్య వరుల దృష్టిని మళ్లించాడు. వునరుజ్జీవన 
(Renaissance) యుగంలో “Ars Poetica’ సాహిత్య శాన పాఠ్య 
గంథమైంది. నాటి. విమర్శకులు దీని నాధారంగా చేనుకొనే సాహిత్య 
సిద్దాంతాల నేర్పరచుకున్నారు. వారి సాహిత్య విమర్శలోని. నంవ్రదాయ 
ధోరణి మరీ భనీభవించింది. అది ఈతని లోవం కాదు. ఆతడిచ్చిన 
నలవోలు కవిగా ఆతని అనుభవంలో నుంచి వుట్టినవి. ఏమంజకే ఆతడు 
కవులలో విమర్శకుడు, విమర్శకులలో కవి. ఆతని వట్ల నదవగావాన లేక 
ఆతని నూత్రాలను కవి కంఠపాశాలుగా మార్చడం తర్వాతి యుగవు 
అవగుణం కాని, ఆతని నూక్తుల దోషం కాదు. 


50 


అధ్యాయం క 
క్వింటిలియన్‌ . 


సిసిరో (01060) కాలం నుంచీ రోమన్‌ సాహిత్య విమర్శ అంతా 
వక్తృత్వ కళను (0[2100/ ని) ఆశ్రయించే జరిగింది. క్వింటిలియన్‌ 
(0010120) క్రీ వె. మొదటి శతాబ్దంలో రోమ్‌ లో స్థిర వడిన "స్పెయిన్‌ 
దేశన్గుడు. గీక్‌, లాటిన్‌ భాషల మిద మంచి కాన సాధించి, 
రిటారిక్‌ బోధ నాచార్యునిగా కీర్తి ప్రతివ్షలను సాధించాడు. ఆతడు 
ఉద్యోగం నుంచి విరమించాక వక్తృత్వ కళను గురించి ఒక బృవాద్ర ంథాన్ని 
వ్రాసాడు. దానిలోని వ్రధానాంశము వక్తృత్వ కళను సాధించడానికి శిక్షణా 
విధానం. ("The Training of an Orator : Institutio Oratoria" అన్నది 
ఆవున్తకం పేరు) అయితే క్వింటిలియన్‌ దృష్టిలో ఉత్తమ వాగైవ్రఖరికీ, 
మంచి రచనకు భేదం లేదు. అంటే వక్తృత్వ కళలోను, వచన రచనలోను 
కనబడే శెలి మౌలికంగా నజాతీయమైనదనీ క్వింటిలియన్‌ అభిప్రాయం. 
అందువల్లనే ఆతని రచన సాహిత్య విమర్శకు కూడా Ses 
ఆవతోంద 


క్వింటిలియన్‌ ఈ (గ్రంథాన్ని వ్రాయడానికి ఒక కారణం న్రమకాలీనుల 
కోర్కె అయినా ప్రధాన కారణం ఇరవై యేండ్ల రిటారిక్‌ ఆచార్యునిగా ఉన్న 
ఈతనికి కనబడ్డ ఆనాటి వక్తృత్వ. కళలో వడిపోతూన్న ప్రమాణాలు. 
“లాంగినన్‌' bonds కు కూడా అదే కనబడింది. దానికి ప్రధానమైన 
కారణాలు రాజకీయమైనవి, నైతిక మైనవి, . అంటాడు 'లాంగినస్‌, 
క్వింటిలియన్‌ ఈ కారణాలను వ్రస్తావించడు. అనలు విద్యాబోధనలో _ 
లోవం వుండడం వల్లనే (వమాణాలు వడిపోతున్నా యంటాడు. అదిగాక 
వక్తృత్వ కళకు అభ్యానం అవనరం. లేదనీ, ఏదో. దివ్యావేశం ఉంటే 
నరిపోతుందనీ, ఆనాడు ఒక ఊవా ఉండేది. వీటికి తోడు వక్త కొన్ని 


“51 


పాశ్చాత్య సాహొత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


సాహిత్య చిట్కాలను జా(గత్త పెట్టుకొంకే చాలు నన్న దురభి|పాయం 
ఒకటి ఉండేది. 


వక్తృత్వ కళలో శైలి ఒక ముఖ్యమైన అంశం. దీనిని చర్చించే 
నందర్భాన వెనుకటి సాహిత్య వేత్తల ఆలోచనలను (తోసివుచ్చక వానిని 
వునాదులుగా ఏర్పరచుకున్నా, క్వింటిలియన్‌ వానిని యథాతథంగా 
అంగీకరించడు. ప్రాథమి కాంశల నుండి విషయాన్ని చర్చిన్తూ, వెనుకటి 
సాహిత్య కారుల అభిప్రాయాలను వరిశీలించి, స్వీయమైన అనుభవంతో 
వానిని వరీక్షిస్తాడు. అవి తార్కికమైన వరిశీలనకు నిలుస్తాయా? ఆని 
ఆలోచిస్తాడు. సాహిత్యంలో ఏ నూత్రమైనా, కొలబద్ద అయినా, 
-సార్వజనీనంగా కాని, సార్వకాలికంగా కాని, ఉండడం అనంభవం. 
కళాకౌ శలానికి అందని అందాలు ("graces that lie beyond the reach 
of art) ఎన్నో రచనలలో కనబడతాయి. అందుచేత క్వింటిలియన్‌ 
ఎటువంటి నూత్రాలను విధించలేదు. ఆతడు తన (గ్రంథములో తన 
ఆలోచనలను ఆవిష్కరించాడు. వానిని వరిశీలించి చదువరులు 


న్వతం[త్రంగా తమ అభిప్రాయాలను తాము ఏర్పరచుకోవచ్చు నంటాడు 
క్వింటిలియన్‌. 1) 


వెనుకటి వాళ్లు మంచి రచనకు దివ్యావేశం అవనరమని నమ్మేవారు. 
ఈ దివ్యావేశానికి శాస్త్రీయ మైన భూమిక ఏమో కనబడ లేదు. అందుచేత 
క్వింటిలియన్‌ దీనిని eee అంగీకరించడు. ' కవి ఆవేశానికి 
కారణాలు ఆతని భావనా శక్తి లోనూ, వన్తువు ఆతనీలో కల్గించిన ఉద్రిక్త 
వరిస్థితిలోనూ ఉన్నా యన్నాడు. నిర్వ్యాజంగా గాక, ఈ రెండింటి వల్లనే 
రచయితలో ఒక భావావేశ స్థితి కల్గుతుంది. ఇట్టిది సాధ్య మవడానికి 
రచయితకు, వన్తువు వట్ల ఆనక్తి స పక్ష దానిలోని అంశా లన్నింటికీ 
పష వ్రతిన్నందించాలి. ఒకానొక తాదాశ్మ్యతను కరా 


1, "1 intend to make plain my: views on the subject, but ! shall leave my 
readers free to form their own opinions". : Quintilian 





52 


క్వింటిలియన్‌ 


ఇది కేవలం వ్యుత్పత్తి వల్లనే కల్లదు. ఒక విధంగా ఇది నవాజ (వతిభకు 
నంబంధించిన అంశమే. అయినా ఈ స్వీయమైన (ప్రజ్ఞకు శిక్షణ, కళాకె శలము 
(Art) కూడా అవనరమె. దీనివల్ల నవాజమైన ప్రతిభ క్రమబద్ధ మవుతుంది. 
దోషాలు వరివారింవ పరకలు 


భారతీయ ఆలంకారికుల వరిశీలనలో కుడా కావ్య రచనకు ప్రతిభ, 
వ్యుత్పత్తి, అభ్యానము మూడూ అవనరమనే అంటారు. ప్రతిభ నవాజ, 
ఆవోర్య, బౌవదేశిక మని మూడు విధాలుగా ఉంటుందంటాడు రాజశేఖరుడు. 
అందులో నవాజ ప్రతిభ "జన్మాంతర నంస్కారముచే లభించినది... జన్మతః 
వచ్చి శాస్తాభ్యాసాది నంస్కారము వలన కూడ కలిగినది ఆవోర్యవ్రతిభ. 
మంపత్రతంత్రా ద్యువదేశముల వలన కలిగినది జొవదేశికి.*2 వీనిలో 
క్వింటిలియన్‌ నవాజ ప్రతిభను గురించే భావించాడు. వానికి తోడుగా 
అవనరమని ఆత డన్న శిక్షణ, కళా కౌశలము రాజశేఖరుడు చెప్పిన 
వ్యుత్పత్సితో పోల్చవచ్చును. వ్యుత్పత్తి అంతే ఉచితానుచిత వివేక మని 
రాజశేఖరుని అభిప్రాయం. ఈ వివేకం పొండిత్యంవల్ల (అభ్యానం వల్ల 
కూడా) సాధ్యమే. అయితే ఆనందవర్ధనుడు 'వ్రతిభావ్యుత్పత్తులలో వతిభ 
ఉత్తమమైన దంటాడు. అది వ్యుత్పత్తి లేమిచేత కవికి కల్లిన లోవమును 
కనబడనీయదు, కప్పివేన్తుంది. అయితే క్వింటిలియన్‌ దృష్టిలో వ్యుతృ్పత్సి 
ప్రతిభ విశ్ళంఖల వివోరాన్ని అదువులో ఉంచుతుం' దనీ, కవిలోని 
లోపాలను నరిదిద్దడానికి ఉపయోగిన్తుందనీ అంటాడు. ఇటువంటి 
అభిప్రాయం మన ఆలంకారికులలో కొందరికి లేక పోలేదు. "వ్యుత్పత్తి ః 
(శ్రేయసీ" (వ్యుత్పత్తి గొవ్చది) అని మంగళుని అభిప్రాయమని రాజశేఖరుడు 
పేర్కొన్నాడు. అంటే అది కవికి శక్తి లేని లోవమును వూర్తిగ కప్పివేయునని 
మంగళుడు భావించాడన్న మాట. ఇది క్వింటిలియన్‌ అభిప్రాయానికి 
నన్నిహితమైనదే. ఈ రెండు వాదాలకూ వరిష్కారంగా రాజశేఖరుడు 


2. “కావ్య మీమాంసా" డా. వుల్లెల శ్రీరామచంద్ర గారి వ్యాఖ్య: వుట 3 39. 
3. పైదే: వుట: 49 


53 


పాశ్చాత్య సాహిత్య విమర్శ + చరిత్ర ణు సిద్ధాంతాలు 


"వ్రతిభావ్యుత్పత్తీ మిథః నమవతే శ్రేయస్సా "  (“వ్రతిభావ్యుత్పత్తులు 
రెండును ఒకదానితో ఒకటి కలిసి యున్నచో మంచిది") అని తీర్పునిస్తాడు. 
ఈ విషయాన్ని చర్చించడానికి కారణం ఇదే అంశం తరచుగా పాశ్చాత్య 
సాహిత్య విమర్శలో కనబడుతోంటుంది. వారి దృష్టిలో - ప్రతిభను 
క్రమశిక్షణలో నుంచేది వ్యుత్పత్తి ; రాజశేఖరుని దృష్టిలో (ప్రతిభకు 
బానటగా నిలిచేది వ్యుత్పత్తి. ఈ తొలి దృక్పథం నుంచే నియోక్తాసి సిజమ్‌ 
ఆవిర్భవించింది. రెండో దృక్పథం అటు కాసిసిజానికీ, రొమాంటిసిజొనిక 
కూడ వ్యతిరేకి కాదు. 


ఇక శెలిని గురించి pan దానికి ఆధారంగా ఉన్నవి శబ్దమూ, 

శబ్దముల కూర్చూ అంటాడు క్వింటిలియన్‌. వ క్షృత్వ కళను దృష్టిలో 
ఉంచుకొని భాష నినర్గం గానూ, వాన్తవికం గానూ ఉండా లంటాడు. 
అందుచేత శబ్దాలను ఏన్నుకోవడంలో శ్రద్ధ అవనర మవుతుంది. వ్యవవోరం 
నుంచి తొలగిపోయిన శబ్దాలను వరివారించి, నంస్కార మున్న విద్యావంతుల 
వాగ్య్యవవోరంలో కనబడే శబ్దాలను ఎన్నుకోవా లంటాడు క్వింటిలియన్‌. 
అయితే నిత్యజీవితంలోని భాష కొక ఉదాత్త స్థితిని కల్పించాలి. కొన్ని 
శబ్దాలు శ్రావ్యంగా ఉండి ఉవకరిస్తాయి. కొన్ని మవోకవుల వ్రయోగం వల్ల 
విలక్షణంగా ఉంటాయి. కొత్తగా వ్యవవోరంలోకి. వచ్చినా కొంత కాలం 
నుంచీ వినబడుతూన్న శబ్దాలూ, (ప్రాతవడ్డ శబ్దాలలో క్రొత్త వీ (The oldest 
of the new and the newest of the. old") శైలిని నునంవన్నం 
చేస్తా యంటాడు క్వింటిలియన్‌. 


శైలిలో శబ్దాల కెంత. ప్రాముఖ్య మున్నదో. వానిని కూర్చడానికి 
కూడా అంతే ప్రాముఖ్యం ఉంటుంది. రచయిత కాని, వక్షకాని చెప్పేవిషయం = 
చదువరికి, శ్రోతకు అవగావాన అవాలి, అది అర్థమవకుండా ఉండడం 
'అశక్యమవాలి. వ్రకరణానికి తతువైన శబ్దాలను ఎన్నుకోవడం, (వానిని 





శ, "పెదే : వుట : 50. 


స క్వింటిలియన్‌ 


నరియైన క్రమలో కూర్చడం మోదనే ఇది ఆధారవడి ఉంటుంది. రచనలో. 
మనం కూర్చే శబ్దాలు ప్రకృతిలో లభ్యమయే ఇిలల వంటివి: వాట్లను నిల్పి 
రాలను చెక్కినట్లుగా చెక్కి, నునువు చేసి అపేక్షితార్థాన్ని వానికి. 
నంక్రమింవచేయ లేము. 6 అందుచేతనే నువ్చువైన శబ్దాన్ని ఏరుకొని, వాటిని. 
కూర్చడంలో శ్రద్దవహించాలి. శెలి విషయాన్ని ఆశ్రయించి ఉండాలని 
కూడా హెచ్చరిస్తాడు క్వింటిలియన్‌. అందులో వైవిధ్యం కనబడాలి..రచన 
ఆకర్షకరగా అలంకరింవబడి 'ఉంటూనే, అది నిరలంకారంగా, నవాజంగా | 
ఉన్నదన్న భావాన్ని కల్గించాలి. క్వింటిలియన్‌ వాడావిడిగా' బ్రాయడాన్ని 
అంగీకరించడు. వ్రాసిన దానిని రచయిత అనుక్షణమూ వరిశీలించి 
చూచుకోవాలి. వాడావిడిగా కసే నీవు ఎన్నటికీ మంచి రచయితవు 
కాలేవు, మంచి రచనను మొధట సాధిస్తే, నీవు కొద్దికాలం లోనే వేగంగా 
వాయ నమర్ధుడవు అవుతా వంటాడు క్వింటిలియన్‌. అ అ) 3 


వెనుకటి రచయితలను, వక్తలను 'అనుకరించడి మవనర మని నాటి 
సాహిత్య వేత్తల అభిప్రాయం. క్వింటిలియన్‌ .దీనిని కాదనడు కాని, 
"అనుకరణ" కాతడు. చేసిన వ్యాఖ్యానం మాత్రం విలువైనది.. అనుకరించే స్త 
టవ్వుడు ఉత్తమ రచయితలను ఎన్నుకొవడమే కాకుండా, "అనుకరించే. 
రచయిత తన శక్తి సామర్థ్యాలను చూనుకొని, ఎవ్వని మార్గం తనకు తగి | 
ఉన్నదో చూచుకోవాలి. .ఏ ఏ ఒక్క శై శెలినో అనుకరించడం వల్ల ప్రయోజనం . 
లేదు. పెక్కు శైలులను అలవరచుకోవాలి. శెలిలో నూత్న మార్గాలను . 
సాధించడమే అనుకరణకు పయోజనమన్న మాట రచయిత : 
మరచిపోకూడదు. ఇది సాహితజైలి వురోగమించడానికి సాధనం కావాలి, 
సాహిత్య శిల్పం మరో అడుగు ముందుకు వేయాలి: మానవ జీవితం లోని 
అన్నిరంగాలలో ఈ విధమైన: అనుకరణ ' వల్లనే పురోగమనం 


5. “in writing we build : as with unhewn stones; we cannot hew or polish our 
: words so as to make them fit completely". - "Literary Criticism i in Antiquity 
ఏ Vol. I;" J.W.H. Atkins - ౧. 274. 
6. ‘Write quickily and you will never write well, write well and you will soon 
write. que: = పైదే : ఇ. 274. 


_౨5 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు 


సాధ్యమవుతోంది. అనుకరణ అన్న దానినే వరివారిస్తే నదీ నదాల్నీ, 
నముద్రాల్నీ తరించడానికి మనం ఇంకా తెవ్పల మోదనే ఆధారవడి ఉండే 
వాళ్లం అంటాడు క్వింటిలియన్‌. 


కాగా క్వింటిలియన్‌ దృష్టిలో క కళ అన్నది (వ్రగతి శీలమైనది, 
మార్పులకు లోనయ్యేది. అది కొన్ని సాహిత్య నూత్రాలకు, చట్రాలకు 
లొంగి మార్పును నిరోధించేది కాకూడదు. అయితే శైలి అన్నది నమకాలీన 
అభిరుచిని, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే అభివృద్ధి చెందాలి. 
ముఖ్యంగా.అది రచయిత వాడే భాష యొక్క సామర్శ్యాన్నీ, వలుకు బడినీ 
ఆశ్రయించి ఉండాలి. (గ్రీక్‌ భాష కున్న సౌలభ్యము, లావణ్యము లాటిన్‌ 
భాషకు లేక పోవచ్చును. అటువంటవ్వుడు లాటిన్‌ భాష దానికి అనువైన 
గరువాన్ని, తేజాన్ని సాధించాలంటాడు క్వింటిలియన్‌. ఇలా భాష యొక్క 
వ్యక్తిత్వం (genius) మోద శైలి ఆధార వడి ఉండాలని చెప్పిన తొలి 
పాశ్చాత్య విమర్శకుడు క్వింటిలియన్‌. ' 

క్వింటిలియన్‌ (గ్రీక్‌, లాటిన్‌ సాహిత్యాలను వరిశీలించి, తులనాత్మక 
విమర్శకు ఆద్యుడయా డంటాడు స్కాట్‌ జేమ్స్‌. అప్పటికి (గ్రీక్‌ సాహిత్యం 
వురాతనమైనదే, లాటిన్‌ సాహిత్యం వరువబారింది. అందుచేత ఆతడు ఈ 
రెండు భాషా సాహిత్యాలను విమర్శనాత్మకంగా అధ్యయనం జేసి వానిని 
. పోల్చగలిగాడు. 


. క్వింటిలియన్‌ చేసిన మరొక వని తొలిసారిగా వచనాన్ని కళగా 
వరిశీలించడం. అయితే ఈతని వరిశీలన లోని అన్ని అంశాలు మౌలికంగా 
అరిస్టాటిల్‌ లోనూ, తర్వాత వొరేన్‌లోనూ, ఇతర నంవ్రదాయ వాదులోనూ 

కనబడతాయి. అందుచేతనే ఈతడు నం(ప్రదాయాన్ని పోషించిన, 


నంవ్రదాయాని కొక నద్య్యాఖ్యానాన్ని సంతరితిలి "పెట్టిన, విమర్శకునిగా 
_భావింవబడుతున్నాడు. 


అధాయం 6 
ఆనంద వీధీ విహారి ః లాంగినస్‌ 


పాశ్చాత్య సాహిత్య విమర్శ చరిత్రలో నరికొత్త అంశాలను 
ప్రతిపాదించిన ప్రథమ శ్రేణిలోని విమర్శకుడు లాంగినస్‌. ఆతని రచన 
మాత్రం చాలా ఆలన్యంగా వదునారవ శతాబ్దం (1554) వరకూ వెలుగులోకి 
రాలేదు. వెలుగు లోకి వచ్చాక కూడ మరి రెండు శతాబ్దాల తర్వాతనే దాని 
ప్రాముఖ్యాన్ని విమర్శక లోకం గుర్తింవ నారంభించింది. అనలు 'లాంగినన్‌ 
అనే వ్యక్తిని గుర్తించడమే కష్టమై పోయింది. ఈతడు క్రీ. వె. 213-72 మధ్య 
కాలంలో జీవించిన PalIMyra రాణి Zenobia కు నచివుడనీ, రాజిని 
రక్షించడానికి ఆమెకు బదులు తానే మరణశిక్షను అనుభవించాడనీ ఒక 
ఐతివ్యాం. (1) కాదు, ఈ లాంగినస్‌ వేరు, అని మరికొందరు. ఈతని 
వ్యానంలోని అంతర్గత సాక్ష్యాల వల్ల ఈతడు క్రీ. వె. మొదటి శతాబ్దం వాడని 
వరిశోధకులు నిర్ణయించారు. ఈతడు రోమ్‌ (౧0౧౪) కు వలన వచ్చిన 
(గీకు అయిఉంటాడని భావింపబడుతోంది. ఈతని పేరు కూడ 
వివాదాన్పదమై, ఆ వ్యానకర్తను 'లాంగిననో అనడం ఆనవాయితీ అయింది 
కనుక, ఈతనిని అలాగే పిలుదాా మనుకొన్నారు విమర్శ చరిత్ర కారులు. 


పేరు నుంచీ ఇంత వివాదంలో చిక్కుకున్న " లాంగినన్‌' రచన "పేరు 
ron the Sublime". అనలు Sublime అన్న ఆంగ్ల వదానికి నమానార్థక 
వదం (గ్రీక్‌లో లేనే లేదు. లాంగినస్‌ వాడిన" hupsos’ అన్న వదానికి అర్థం 
| బౌన్నత్యం, ఉదాత్తత (eleVatiంn, height). దీనిని నూచించడానికి 
Sublime అన్న: ఆంగ్ల పదం వాడబడుతోంది. దీనిని తెలుగులో 
నరాల అని 'అనుకుంే, దాని భావం విన్పవ్షంగా మననుకు 


ఆక్సీ, 


; "The Making of Literature": p. 80. 

2. “In addition there is this to be said, that the name eis will: త్త శి 

' well as any other to stand for the unknown". - ల Criticism in shel 
Vol. Il". 


57 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు 


వాత్తుకునే అవకాశం ఉంది. ఈ రమణీయోదాత్తత వద్య గద్య రచనలకు, 
వాజైన్షవుణ్యానికి వర్తిన్సుంది. 


లాంగినన్‌ ఈ నుదీర ర్ల వ్యాసాన్ని వాయడానికి నమకాలీన వరిస్థితులే 
కారణం. ఆరోజులో నమకాలీన వక్తల. వక్తృత్వ కళను గురించి తరచుగా 
చర్చలు జరిగేవి. వక్తలలో ఒక వర్గం వారి శైలి ఆడంబరంగా ఉండగా, మరో 
వర్గం వారిైైలి చిలిపిగా ఉండేది. వక్తలలో వ్రకరణ శుద్ధి లేని ఆవేశం, 
శబ్దాలంకార ప్రియత్వం, శబ్దచిత్రాల వట్ల మక్కువ కనబడేవి. వక్తృత్వ 
వ్రమాణాలు వడిపోవడానికి ధాన ఈ నాటి వక్తలు క్రొత్సనొక 
వింతగా ఆదరించడం. ఇలా (వమాణాలు దిగజారిపోతూండగా, వానిని 
వునరుద్ధరించ దలచాడు "లాంగినన్‌. క నమకాలీన అభిరుచినీ, అభివ్యక్తి 
మాళ్తాన్నీ, నరిదిద్దవూనుకున్నాడు. దానికోనమే ఆతడు ఈ వ్యాసాన్ని, 
రోమ్‌ నగరం వాసీ, తన మిత్రుడో, లిమ్యడో అయిన Terentianus ను 
ఉద్దేశించి, గ్రీక్‌ భాషలో వ్రాసాడు. 


ఈ రమణీయోదాత్తత - SUbliIMe - ఏమయి ఉంటుంది? కషం 
వచనంలో, వక్షృత్వంలో, ఒక్కొక్క చోట భావ రెక్కలు . వివ్వుకొని 
వినువీధీ కెగసి నట్టు కనబడుతుంది. దాని లోని అసాధారణమైన జొన్నత్యం, 
గరువం మనకు దిగ్రా ఖంతిని కల్పిస్తాయి. దీనివల్లనే వోమరు వంటి కవులు, 
డెమాన్తనీస్‌ వంటి వక్తలు వ్రథమ ్రేణిలోని వారుగా వరిగణింవబడుతున్నారు. 
వారి. రచనలను మహో శక్తి మంతమొనరిన్లూ తటిల్లతలా వర్షితాంశాన్నీ, 
వన్తు రువునూ, దేదీవ్యుమాన మొనరించే ఈ విళిష ష్ష లక్షణాన్నే " రమణీయోదాత్త తి 
అంటాడు లాంగినస్‌.) కావ్యం ఉవదేశిన్తు ప్రద్‌,  మనోరంజనాన్ని కల్లను ౦ది, 
అని వెనుకటి ఆలంకారికులన్న మాట నిజమే. వాజ్రైవుణికి వ్రయోజనం 


నచ్చచెవ్చడం (persuation) అనబడుతోంది. అది నిజమే కావచ్చు. కాని 
 —  — — — — ———— 
శ సు the Sublime, whenever it occurs, consists in a certain loftiness and 
రా of language, and it is by this, and this only, that the greateet 
: poets ‘and prose. writers have gained eminence, and won for themselves 


జ a lasting place in the Temple of Fame".. - Longinus : "On The లల 
Translated by H.L. Havell. 


58 


ఆనంద వీధీ వివోరి ః లాంగినన్‌ 


ఇవేవీ మవోకావ్యం కల్గించే అనుభూతిని వ్రన్ఫుటీకరించ లేక పోతున్నాయి. 
వోమరు మవాకవి వట్టి మనో రంజనాన్ని మాత్రమే కల్పించడం లేదు. 
ఆతని కావ్యాన్ని వింటూంటే .శ్రోతకు గగుర్పాటు కల్గుతుంది. నద్యః 
వరనిర్వృతి (ecstasy/transport) కల్గుతుంది; శ్రోత ఆనంద వీధీ వివోరి 
అవుతాడు. ఇట్టి సాత్విక భావాన్ని, తన్మయీ భావాన్ని, శోతలో కల్పించే 
నమర్ధమైన రచనలో కనబడే లక్షణాన్ని లాంగినన్‌ రమణీ యోదాత్తత 
అంటాడు. | 


రమణీయోదాత్తత చిత్రమైంది. దీని నమక్షాన మేధ తర్కమూఢ 
మవుతుంది. దేనినైనా విశ్వసించడం, విశ్వసించక పోవడం మన ఆలోచనల 
_ మోద, తెలివి మీద, ఆధారవడి ఉన్నమాట నిజమే కాని రమణీయోదాత్తత 
మన .ఇష్టానిష్టాలతో నిమిత్తం లేక మనలను క్రొత్త లోకాలోకి తీనుకొని 
పోతుంది... శిల్పం వల్ల కావ్యం లోని అందం క్రమ క్రమంగా ఆవివ్యుత 
మవుతుంది. కాని రమణీయోదాత్తత తళుక్కున మెరిసి, వకరణాన్నంతనీ, 
కావ్యాన్నంతనీ కాంతి మంత మొనరిన్తుంది. దీని వల్ల శోతకు లోకోత్త 
రాహ్హాదం కల్గుతుంది. భౌతిక పరినరాన్ని .తోసిపెట్టి జీవుడు 
.పైకెగసిపోతాడు.. 


రమణీయోదాత్తతను సాధించడం సాధ్యమేనా ? ఆది కేవలం వ్రతిభ 
వల్లనే సిద్ధిన్తుందా? లేక దానికి సాహిత్య నూత్రాలు అవనరమవుతాయా? 
అంటే, లోకోత్త రమైన ప్రతిభ ప్రధాన మైనదే అయినా, అది అదువు 
తవ్పకుడా ఉండేటట్టు చూనుకోవడం కూడా కవికి అవనరమే అంటాడు 
లాంగినస్‌. దీనిని వివరిన్తూ రమణీ యోదాత్తతకు మూల కందంగా ఉన్న 
' అయిదు అంశాలను ఈతడు పేర్కొన్నాడు. అందులో మొదటిది మవోన్నత 
, 4 "A lofty passage does not. convince the reason of the reader, but takes 

him out of himself. That which is admirable even confounds our judgement, 


and eclipses that which is merely reasonable or agreeable. To believe or 
not is usually in our power; but the Sublime, acting with. an imperious and 


_ irresistable force, sways every reader whether he will or no". - “The Sublime: 


59 


పాశ్చాత్య సాహిత్య విమర్శ * చరిత్ర = సిద్ధాంతాలు 


ఆలోచనాధార (Grandeur of thought), రెండవది భోవో(దేకాలను శక్తి 
మంతంగా, తీక్షణంగా ప్రదర్శించ గల్లే నేర్చు (a vigorous and spirited 
treatment of passions). ఈ రెండూ కవిలో జన్మతః న్వతస్సిద్ధంగా 
కనబడవలసిన లక్షణాలు. మిగత మూడు అంశాలు అభ్యననం వల్ల 
అలవరచుకో దగ్గవి. అవి అలంకార నిర్వవాణ, పౌఢమైన అభివ్యక్తి 
(dignified వ ఉన్నత వ్రమాణంలో రచనా శిల్పం (majesty 
and elevation of structure). మొదటి రెండూ కవికి నవాజాతముల 
వంటివి కాగా, మిగతవి వ్యుత్పన్నత వల్ల, అభ్యననం వల్ల; సాధించ దగ్గవి. 
కవికి అవీ, ఇవీ కూడా అవనరమే. 


కవి ఆలోచనా ధార ఉన్నత వథాన ఉంటేనే, రచన కూడా ఆ 
అంతన్తును అందుకోగల్లుతుంది. మవోజ్వలమైన వాక్కు మవో వురుమని 
నోటనే వెలువడుతుంది. భావధార మవోన్నత మవడానికి జన్మఒక్కకే 
కాదు, సాధనకూడా. అవనర మవుతుం దంటాడు లాంగినన్‌. ఉత్తమ, 
ఉదాత్త వాగ్ర్వైఖరికి కారణమైన మవోన్నత భావధార కల్లడానికి కవి 
మవోవ్రతిభావంతులైన వూర్వకవుల ప్రభావానికి లోనవాలి, వారి 
ఆవేశాన్నీ, భావౌన్నత్యాన్నీ వంచుకో గలాలి. 0610%1 లోని పిథియన్‌ 

 వూజారిణి తన మందిరంలోని రాతి నేల నుంచి ఎగసి వచ్చిన అతిలోకమైన 
' పొగమబ్బుల వల్ల దివ్యావేశానికి లోనై, భవిష్య ద్వాణి (020619) ని వలికి 
నట్టుగా, నేటి కవులు వోమరు వంటి మవోకవుల దివ్యవాణిని తమలోకి 
_ఆవహింవ చేసికోగల్లుతే, వారు కూడ నజాతీయమైన భవ్యావేశానికి 
లోనవడం సాధ్యమే నంటాడు లాంగినన్‌. ఇది మవో కవులను వట్టిగా 
' అనుకరించడం కాదు. వారి దివ్యావేశాన్ని తాము వంచుకోవడం. ఇది ఎజ్జన 
చెప్పిన “నన్నయ భట్టు మవో కవీంద్రు నరన సారన్వతాంశ ప్రశస్తి దన్ను 
' జెందుటి వంటిది; “నన్న య్యయు, తిక్కన్న యు" విశ్వనాథను ఆవేశించడం 
వంటిది. కాగా లాంగినస్‌ చంటి: మవో కవులను యథాతథంగా 





క అంక మవోభారతము; ఆరణ్య వర్వము స అశ్వా : 7-469. 


60 


ఆనంద వీదీ వివోరి ః లాంగినన్‌ 


అనునరించడంకాదు. బుషి ద్రష్టు కాలేని వాడు కవి కాలేడని 
భారతీయాలంకారికుల మతం. అట్టి బుషిత్వాన్ని, దర్శనాన్ని సాధించడానికీ 
మవోకవులచే |వ్రభావితుడయి, వీ నృజనాత్మక భావనా బలాన్ని కవి 
తనలోకి వ్రవహింవ చేనుకోవాలి. దాని వల్లనే ఆతని ఆలోచనా ధార 
మవోన్నత స్తాయి నందుకుంటుంది; వాక్కు నునంవన్నమైన దవుతుంది, 
రమణీయోదాత్త మైన దవుతుంది. 


ఇక రెండవ అంశమైన భావో ద్రేక ప్రదర్శనను గురించి లాంగినన్‌ 
రచించిన భాగం లభ్యమవడం లేదు. ఇతరత్రా చెప్పిన మాటలను బట్టి, 
లాంగినస్‌ దీనికి ఎంతో (పాముఖ్యా న్నిచ్చాడనుకోవాలి. జాచిత్యం, 
ప్రకరణ శుద్ధి కల్గిన భావో ద్రేకం వల్ల శబ్దాలు ఆవేశంతో తొణికిన 
లాడుతూన్నట్టు కనబడుతూ, శోతలో. రసావేశాన్ని కల్పిస్తాయి. కావ్య 
రసాస్వాదనకు భలం ఈ రసావేశమే, ఆనందమే, ఫ్‌ నిర్ద్వంద్వంగా 
నమ్మిన ఆలంకారికుడు లాంగినస్‌. 


రమణీ యోదాత్తతను సాధించడానికి కవికి ఉన్నత ఆలోచనా ధార, 
శోతలో ఆవేశాన్ని రగిల్చే నినర్గమైన రచనా (పాగల్భ్యం అవనరం కాగా, 
కావ్య రచనలో ఆతడు శిల్పాన్నీ, వను ప్కువులోని వివిధాంశములకూ ఆంగాంగీ 
భావాన్ని కల్గించడం వంటి వానినీ, వయత్న వూర్వకంగా, జ్ఞాతంగా 
సాధించాలి. ఇవి 5ఇ0[0 లోనూ, వోమరులోనూ, వ్రన్ఫుటంగా కన్పించే 
లక్షణాలు. ఇవి గాక డెమాన్తనీస్‌, సిసిరోలలో కనబడే విన్తరణ 
amplification - కూడా రచనకు అవనరమే. విన్తరణ అంకే ఒకే విషయానికి 
నంబంధించిన వివిధమైన అంశాలను ఏర్చి, కూర్చడం. దీని వల్ల (వ్రనక్త మైన 
విషయానికి బలం చేకూరుతుంది. జౌన్నత్యం కల్గుతుంది. డెమాన్త నీస్‌, 
సిసిరోలు దీనిని సాధించడంలో భఘటికులు. ఇక వోమరు, యురిపిడస్‌ 
మున్నగు వారు శబ్దచిత్రాలవల్ల ఒక మవో ద్రేకస్థితిని కలిసారు. 

అలంకారాలు శెలిని ఉజ్జి విల మొనరిస్తాయు. ఇవి నినర్గమైన, 
న్వచ్చమైన భావో(ద్రేకాలనుండి వుట్టుకొని వచ్చినట్టుండాలి. వాని వాఠాత్‌ 

61 


పాశ్చాత్య సాహిత్య విమర్శ చరిత్ర అ సిద్ధాంతాలు 


దర్శనం. వల్ల శ్రోత క్రాక్ర ఆశ్చర్యం, అద్భుతం కలాలి; అతని కళాతృష్టను 
అవి తీర్చేటట్టుండాలి. ఒకొక్కవ్పుడు కంర విషయాన్ని 
వశ్రీకరించడానికి, “దుష్టమైన హేతు - కల్పనకు సాధన మవు తోందన్న 
అనుమానం శోతలలో ఉంటుంది.) అందుచేత అలంకార (పయోజనం 
'నెరవేరడానికి శిలి ఉదాత్తమైనదై ఉండాలి. _అవ్వుడు 'రమణీయోదాత్తత, 
ఆవేశము, అలంకార శిల్పాన్ని ) అవవ్నావిస్తా యి. దేదీవ్యమానంగా మిరుమిట్లు 
గొల్పే రమణీయోదాత్తత వెలుగులో, ' రచనలోని ్రొఢిమ వ్రయత్న 
వూర్వకంగా, అనవాజంగా, సాధింవబడతోందన్న ' భావమే (కోతకు కలదు. 
అలంకారాలన్నింటినీ లాంగినన్‌ చర్చించ లేదు. సోదావారణంగా కొన్నింటి 
ద్రయోజనాన్నీ, జాచిత్యాన్నీ మాత్రమే చర్చించాడు. 


కావ్యంలో శబ్ద ప్రయోజనాన్ని గురించి లాంగినన్‌ చర్చించిన 
భాగంలో కొంత లువ్త్పమై పోయింది. సాహిత్యంలో లావణ్యం, సౌందర్యం, 
గరువము, శక్తి, బరువు, కల్లడానికి రచయిత శబాన్నే ఆశ్రయిస్తాడు. 
నిర్జీవమైన వన్తువునకు మృతనంజీవనియై శబ్దం వాక్కు 'నిన్తుంది. 
నుందరమైన శబ్దములు -యథార్గానికి ఆలోచనను వ్రకాశింవచేసే కాంతి 
కిరణాలు .అంటాడు లాంగినన్‌. శబ్ద ప్రయోగంలో జొచిత్యం కనబడాలి. 
అల్ప(వ్రయోజనాన్ని సాధించడానికి బరువైన శబ్దాలను య. లాంగినస్‌ | 
| గర్హిస్తాడు. జీవద్భావను, నుడి కారాన్నీ ( కంతా లంటాడు.. 


ఇక శబ్దాలను కూర్చడం వల్ల ఆవిర్భవించే నాదవిన్యానం వల్ల కలే . 
అనుభూతినీ రచయిత విన్మరించడు. దీనిలోని ఆకర్షక శక్తివల్ల వక్త శ్రోతను 
'నమ్మిస్తాడు, కవి తాను పొందిన అనుభూతికి నవోదరమైన అనుభూతిని 
శోతలో కల్గిస్తాడు. ఇట్టి రచన కవి లక్షించిన విభిన్నమైన న్పందనలను 
'థ్రోతలో. సాధించ 'నమర్థమవుతుంది. కవితలో ఈ నాద విన్యాసాన్ని 





6. “The use of figures hess pois టు. జ ళం of 

. + dishonesty and to create an impression of ey scheming, and false 
reasoning". - "గం Sublime" - 17.. 

7... "Beautiful words are in truth the very light (or illumination) of thought” 

. "The Sublime" - 30. 


62 


' ఆనంద వీధీ వివోరిః లాంగినన్‌ ' 


కల్లి౦చేది ఛందన్సు కనుక ఈ. 6దర్యా ౧ 'లాంగినన్‌ ఎసందరిలుల్న్‌ 
చర్చించాడు. 


ఈ అంశాలతో పాటు కావ్యప్రాశస్త్యాన్ని నిర్ధరించడానికి లాంగినన్‌ 
కొన్ని నూచనలను చేశాడు. ఒకానొక కావ్యాన్ని అనుకిపన్‌ చేయడమన్నదీ, 
దానిని గురించి తీర్పు చెవ్పడ మన్నదీ ఎంతో బాధ్యతతో కూడుకొన్న 
క్లీవ్షమైన వ్యవవోరం. ఈ బాధ్యతను నిర్వహించడ మన్నది వదునెక్కిన, 
వరువు బారిన అనుభవానికి ఫలిత మని లాంగినన్‌ అనడంలో 
నవృాదయుని వ్రనక్తి కనబడుతుంది. ఆ నవ్య్శాదయుని గురించి అభినవ 
గువ్వుడు ఇంకా విన్సష్టంగా చెప్పాడు. "కావ్యాను శీలనమును తరచుగా 
చేయుటచే వాదయమను దర్పణము నిర్మలమై తన్మయత్వమును 

పొందుటకు. యోగ్యముగా నెవరి కుండునో వారే నవాదయులు." 9) 
రమణీయోదాత్త కావ్య మట్టి నవృాదయునికి నద్యః వరనిర్వృతిని కల్లిన్తుంది. 
అట్టి నవాదయులు వేర్వేరు కాలాలలో వేర్వేరు దేశాలలో, విభిన్న 
భామలకు, వరాలకు చెందిన వారైనా, వారికి తృప్తిని, తుష్టిని కల్పించడమే ఆ 
రచన ఉదాత్తతకు సాక్ష్యమవుతుంది. ఆ రచన నెన్నిసార్లు చదివినా, అది 
వాడకుండా ఉంటే, ధాని భావం శబ్ద మిచ్చే. వాచాార్థానికి మాత్రమే 
వరిమితం కాకుండా ఉంపే, (19 ఫ్ర రమణీయోదాత్త రచన, కావ్యం 
అవుతుందంటాడు లాంగినన్‌. 


అలాగే కవి కావ్యాన్ని రచించ గానే నరిపోదు. ఉదాత్తభావ 
వ్యక్తీకరణ కవి ఆశయమైతే, ఇట్టి భావం వోమరుకు కల్లితే, ప్లేటోకు కల్లితే, 
ప nu 


ఈ "..... a. just judgement of style is the final fruit of long experience" - ‘The 
Sublime" - 6. 
9. “యేషాం కావ్యాను స్థల నాభ్యాన వశా ద్విశదీభూతే మనోముకురే వర్ణనీయ తన్మయీ భవన 
. రా తే నవ్మాదయ నంవాద భాజః నవృాదయాః" - “కావ్య న్వరూవమ్‌" నంపాదకౌః 
శ్రీ స్వామో శివశంకర స్వామా, ఆచార్య పోతుకూచి నుబ్రవ్మాణ్య శాస్త్రీ : వుటలు: 96, 103. 
10. ‘But when a passage is pregnant in suggestion, when it i$ hard, nay 
“impossible, to distract attention from it, and when it takes a strong and 
' lasting hold on the memory, then we may be sure we have lighted on 
the true Sublime”. - “The Sublime":7 (ఇక్కడ ధ్వని'వ్రనక్తి ఉందను కోవాలి.) 


63 


పాశ్చాత్య సాహిత్య విమర్శ * చరిత్ర = సిద్దాంతాలు 


వారి అభివ్యక్తి ఎలా ఉంటుంది? అని ఆలోచించుకోవాలి. ఒక రచన 
చేయగానే నరి కాదు; వోమరు కాని, డెమన్తనీన్‌ కాని ఈ క్షణాన ఇక్కడ 
ఉండి దీనికి శ్రోతలైతే వారెలా వ్రతిన్పందిస్తారు? వెనుకటి నవృాదయ 
విద్వాంనులే కాక్క, ముందు తరాల వాళ్లు నా కావ్యాన్ని ఎలా అర్థం 
చేనుకుంటారు.? అది వారి కెట్టి ఆవేశాన్ని కల్లిన్తుంది.?"1) అని రచయిత 
(ప్రశ్నించుకోవాలి. లాంగినస్‌ తర్వాత వదునెన్మిది వందల ఏండ్లకు వచ్చిన 
మాథ్యూ ఆర్నాల్డ్‌ కూడా కావ్య వరీక్షకు ఇట్టి మారాన్నే నూచించాడు. 
ఆతడు నూత్న కావ్యాన్నీ, అందులోని వంక్తులనూ, నందర్భోచితంగా 
వెనుకటి మవోకావ్యాలతోనూ, వానిలోని వంక్తులతోనూ, పోల్చి నిగ్గుతేల్చ. 
మంటాడు. 


కన్ని చెప్పికూడా లాంగినన్‌ రమణియోదాత్తత కవి మూర్తిమత్వం 
నుంచే ఆవిర్భవిన్తుందని మనకు జ్ఞావకం చేస్తాడు. ఉన్నత వ్రమాణాలూ, 
ఫీలమూ, లేని కవినుంచి ఉదాత్త కావ్యం వుట్టదు. తన నమకాలీన 
నమాజంలో క్షుద్రమైన సాహిత్యమే పుట్టడానికి కారణం రాజకీయమైనది 
కాదంటాడు లాంగినన్‌. నైతిక ప్రమాణాలు వడిపోవడం, ధనార్దన, విలాన 
జీవితం వల్ల వచ్చిన అనర్థకాల వల్లనే అజరామరమైన మానవాత్మకే రుగ్మత 
కల్లింది. వరిస్థీతిని బాగు వరచడానికి వెనుకటి ప్రజాస్వామ్యమే అక్కర లేదు, 
విశాల దృక్పథమున్న నియంతృత్వమైనా (enNlightend autocracy) 
అభ్యంతరం లేదంటాడు లాంగినస్‌. 


_. తన నమకాలీనులలో గుణాలను సాధించడం కన్న దోషాలను 
అవనయించడం' కోనం ప్రయత్నం, నిరోష రచన (correctness) వట్ల 
వ్యామోవాం పెరిగి పోవడం, లాంగినన్‌ గమనించాడు. అతని దృష్టిలో 
దోషాలు లేక పోవడమే గుణం కాదు. ఉన్నత వ్రమాణాలను సాధించాలని 





తు woud Bonar had he ఈటు here, or how would Demosthenes, have 
listened to what | have written, or how would they have been affected 
by it?” "The Sublime": 7. 


64 


ఆనంద వీధీ వివోరి ః లాందగినన్‌ 


ఆకాశవీధులోకి ఎగర ప్రయత్నించే వాళ్లకే అన్ని చిక్కులూ, అడ్డంకులూ 
ఉంటాయి కాని, దోష కంటకాలకు (వయత్నవూర్వకంగా తొలగి ఉండే 
వాళ్ల నేలబారు రచనలు నిరోవంగా ఉండడంలో పెద్ద విశేషం లేదు. కాని 
అట్టి రచనలో ఆవేశం ఉండదు. రమణీయోదాత్త భావం మృగ్యమై 
ఉంటుంది. అవలోనియన్‌ (Apollonius) నిరోవమైన రచన చేసాడని, 
వోమరు కన్న అతడు మిన్న అని అనం .కదా ! వోమరులో దోషాలు 
లే వనలేము. కాని మవో ప్రతిభావంతుని దోషాలను రమణీయోదాత్తత 
కనబడనీయదు, అవవ్నావిన్తుంది. తవ్వులెన్ను వారి నుంచి నిరోవమైన 
రచన రక్షింవ బడే మాట నిజమే. కాని ఉదాత్త మైన రచన మనకు 
. నంభ్రమాశ్చర్యాలను కల్లిన్తుంది. ఉదాత్తమైన ప్రకృతి దృశ్యాలు, నదీ 
నదాలు, మవోన్నత వర్వతాలు, గంభీర నముద్రాలు మానవుని కెట్టి 
దివ్యాను భూతిని కల్లిస్తాయో, రమణీయోదాత్తమైన కావ్యం కూడా 
నవృాదయున కట్టి రమణీయోజ్ఞ వ్రైలమైన అనుభవాన్ని కల్లిన్తుంది. దోషాలు 
లేకుండా ఉండడం మనిషికి మంచిదే. అయితే ఉదాత్తత ఉన్నతమైనది, 
దివ్యమైనది, దైవిక మైన శక్తిని తలపించేది. 


అల్పీయమైన రచన దోష రహితంగా ఉన్నా మనలను కదలించ 
లేదన్న మాట నిజమే. కాని మవోకావ్యంలో ఒక్కొక్కప్పుడు అల్పమైన 
దోషమే అనర్హ విల్పాన్నీ, సౌందర్యాన్నీ, వికృత వరచవచ్చునన్న శంక 
కూడా కల్లడం నవాజం. జీవితంలో జేబురుమాలును పారవేనుకోవడం 
వరధ్యానంగా ఉండడం, సాధారణ దోషాలే అయినా, అవే డెస్టిమోనా 
(Desdemona) కూ, శంకుతలకూ ప్రాణాంతకంగానూ, భర్తనుంచి వియోగం 
కల్లేటట్టు గానూ, చేసాయి. అలాగే శరీర మందొక బొల్లి మచ్చ చాలు, 
సౌందర్యాన్ని పాడుచేయడానికి, వికారాన్ని కల్లించడానికి. అందుకే 
కావ్యంలో అల్పమైన దోషాన్ని కూడా సైరించ కూడదంటాడు. దండి. 
అయితే మవోకవి కాళిదాను "ఏకో హి దోషో గుణ నన్నిపాతే నిమజ్జితీం,దోః 
కీరణే ష్వి వాంకః " అంటాడు. అంచేత ఏ దోషమైతే కావ్యం మొత్తం 


65 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్దాంతాలు 


శిల్పానికే ప్రతిబంధకంగా ఉంటుందో అదే దోషం, త దన్యమైన దోషం 
కావ్యోత్కర్గకు అడ్డు రాకుండా ఉంటే, దానిని దోషంగా వరిగణించ నక్కర 
లేదన్నది మన త కన మతం. ఇదే లాంగినన్‌ రా కూడా 
కనబడుతుంది. 


_పాళ్చాత్య సాహిత్య విమర్శ చరిత్రలో లాంగినన్‌ చిత్రమైన స్థానాన్ని 
ఆక్రమించు. కుంటాడు. ఆతడు చెప్పిన వానిలో నమకాలీనులకు 
వరిచయమైనవి చాలా ఉన్నాయి. నిరోషత్వాన్ని గురించీ, శబ్దగత. 
సౌలభ్యాన్ని గురించీ, నవ్యాదయుని లక్షణాన్ని గురించీ, ఈతడు ' చెప్పిన 
మాటలు ఆనాటికి మరీ కొత్తవి కావు. కాని అన్నీ ఈతని వివరణలో 
కొత్తగా కనబడతాయి. ఈతని చర్చ ఎంతో ఆకర్షకంగా ఉంటుంది. 
వెనుకటి రోజులలో ఉవదేశానికీ, మనోరంజకత్వానికీ వరిమితమైన సాహిత్య 
ప్రయోజనం, ఈతని చర్చలో నద్యఃవరనిర్వృతి, ఆనందం వైవు మొగి, 
లౌకిక వరిధుల్ని అతిక్రమించింది. అయితే ఈ ఆనందం మానవునికి 
శ్రేయన్సు కల్లిన్తు ౦దా అన్న దానికి ఈతడు నూటిగా నమాధానం చెవ్చలేదు. 
మనోరంజకత్వం మనిషిని క్రిందకి గుంజుతుందన్న ప్లేటో అభ్యంతరాన్ని 
అరిస్తాటిల్‌ కెథారిసిన్‌ (Catharsis) తో ఎదుర్కొంటే, లాంగినన్‌ ఆనందం 
కల్లడానికి కారణం కవినుంచి (వ్రభవించే ఉదాత్త భావమే అంటాడు. అల్పవు 
 టాలోచనలకు రచయిత తావు ఇవ్వకూడదు. అంచేత అంతటి మవోన్నత 
దర్శనం వల్ల. కల్లిన ఆనందం మానవ శ్రేయన్ఫ్సుకే కారణ మవుతుందని 
లాంగినస్‌.. చెప్పక. చెప్పాడు. ఇక భావనాబలానికి, ఆవేశానికి, 
శబ్దసౌందర్యానికి,, ఈత డిచ్చిన ప్రాముఖ్యం, కావ్యం కేవలం వాచ్యార్లానికే 
వరిమితం కాకుండా, ఎన్నటికీ : వాడకుండా. అందలి. అర్థం వినత 
మవాలనడం - అంటే వ్యంగ్య ప్రాధాన్యాన్ని అంగీకరించడం - నాటి 
సౌందర్య. శాస్తానికి (కొత్తవే. . ఇక రమణీయోదాత్త కావ్యంలో 

నియమమాలను ఉల్లంఘించడాన్ని ఉ పేక్షీంచడం, 'కవితావేశానికి 
_ ప్రాముఖ్యా న్నివ్వడం, ప్రాచీన గ్రీకు సాహిత్యాన్ని ఆదరించి, అందులో 


66 


ఆనంద వీధీ వివోరి ః లాంగినన్‌ 


ఇమిడి. ఉన్న సాహిత్య నూత్రాల కోనం కాక్క ఆ సాహిత్యాత్మను 
దర్శించడానికి ఈతడు చేసిన ప్రయత్నం - ఇవన్నీ ఈతణ్జీ తొలి రొమాంటిక్‌ 
నిమురుతు నిగా చేన్తున్నాయని స్కాట్‌ అభీ ప్రాయవడాాడు. 


కాని Atkins ఈతనిని నంవ్రదాయ (Classical) విమర్శ ధోరణికి 
చెందిన వాని గనే వరిగణించాడు. Wimsatt, Brooks లు కూడా “2 అలాగే 
చూడాలని అంటారు. ఏమంటే ఈతని చర్చ అంతా ప్రాచిన (గ్రీక్‌ సాహిత్య 
నమూనాలను. ఆ(శ్రయించే సాగింది. అవేశానికి వాద్దులను నిర్ణయించేది 
శిల్పమనీ, దానిని అలక్ష్యం చేయకూడదనీ లాంగినన్‌ అంటాడు. ప్రతిభ 
అవనరమే కాని, దానికి కళ్లెం వేయాలని కూడా అంటాడు. అంచేత ఈతడు 
మౌలికంగా నంవ్రదాయ ధోరణికి చెందిన -విమర్శకుడనే వీళ్లు భావిస్తారు. 
ఏ మయినా, లాంగినన్‌ సాహిత్యాన్ని చూడడంలో ఒక క్రొత్త 
అద్భుత దర్శనాన్ని వేవేశ "పెట్టాడు. అదే రమణీయోదాత్తత. కవికి 
కవితావేశం ఉండడమే కాదు, దానిని నవ్యాదయునికి నం[క్రమింవ 
చేయాలంటాడు లాంగినన్‌. ఈతని వివేచనలో సాహిత్యవ్రయోజనం 
లౌకిక వరిధులలోని ఉవడేశమూ కాదు, మనో. రంజకత్వమూ 
'కొదు - అనందమే ! నవ్యాదయుడు అనంద వీధీ వివోరి కావాలన్నాడు. 
ఈతని వివేచన శాస్త్రీయ వద్ధతినే ఆశ్రయించినా, దానికి ఆవేశాన్ని జతవరచి 
ప్లేటోను జ్ఞప్తీకి తెచ్చాడు. కాగా ఈతడు ప్రాచీన గ్రీక్‌ సాహిత్య 
విమర్శకులకు వారనుడు, నవీన విమర్శకులకు ఆద్యుడు అవుతున్నాడు: 


12. “Literary Criticism : A Short Mee" Chapter 6: “Roman Classicism : | 
“ Longinus". 
(ఆనంద వీధీ వివోరి అన్న వదబంధం విశ్వనాథ కల్పవృక్షం' లోనిది. . కిష్కింధ 
గజవువ్చ : 405.) 


67 


అధ్యాయం 7 


చీకటి యుగాలు - ఒక వెలుగు రేఖ 
ప్రక 


క్వింటిలియన్‌ తర్వాత వచ్చిన Plotinus కు సాహిత్య చరిత్ర కన్న 
సౌందర్య శాస్త (Aesthetics) చరిత్రలో స్థానం ఉన్న దనుకోవచ్చు. క్రోచీ 
(Benedetto Croce) వంటి సౌందర్య శాన్రజ్ఞుని దృష్టిలో వెనుకటి 
సాహిత్యానుశీలన మంతా మనోరంజకత్వాన్ని, ఉవదేశాన్ని ఆశ్రయించి 
సాగింది. ఇది సౌందర్య శాస్త్రానికి కాన్త క్రింది స్థాయిలో ఉండగా, పోటినస్‌ 
(ఆ తర్వాత వచ్చిన neo-Platonists) వివేచన ప శాస్త్ర వరిధిని 
దూనుకొని పోయిందంటాడు E 


పోటినస్‌ "రోమన్‌ నియో - 'ప్లేటోనిజమ్‌' (Roman School of 
Neo-Platonism) ను ప్రవేశపెట్టిన వాడు (104౧660. ఆతడు అలగ్గ్జాండ్రియా 
నుంచి క్రీ వె. 244 ల్లో రోమ్‌ వచ్చాడు. క్రీ.వె. 270 లో రోమ్‌లోనే 
మరణించాడు. ఆతడు వ్రధానంగా మిస్టిక్‌. అనేక సార్లు అఖండ తత్త్వం 
(Absolute) తో తాదాత్మ్యాన్ని పొందిన అనుభూతిని పొందాడు. 
అందుచేతనే ఈతని వివేచన మత, తాత్తి కక వరిధినుంచి జరిగింది. అయితే 
అక్కడక్కడ ఆతడు చర్చించిన అంశాలు సాహిత్యానికి, కళకు కూడ 
నంబంధించి ఉంటాయి. లోకంలో మనం చూడవలసింది "ఏకత ' (Unity) 
అంటాడు ప్లోటినస్‌. ఒక వన్తువులో ఏ శ్‌ భాగాని కాభాగం నమగ్రమైన 
ఏకతను కల్లి ఉంటూ, మొత్తమంతా కూడా ఏకతా భావాన్ని కల్లి ఉంటుంది. = 
ఒక మొక్కలో నై నైనా, జంతువులో నైనా, బౌతిక మైన ఏరూవంలో నైనా 
మనం ఏకతనే దర్శిస్తాము. ఆ. ఏకత లోపించిన నాడు ఆవన్సువునకు 
ఆవన్తువుగా ఆస్తిత్వముండదు. అలాగే కళలో కూడా. ఇక కవి కర్మ అయిన 


68 


చీకటి యుగాలు * ఒక వెలుగు రేఖ 


అనుకరణలో ప్లేటో చెప్పిన పైక భావమునకు అనుకరణ లోకంలోని 
_వన్తువు కాగా, దానిని కళాకారుడు అనుకరిస్తాడు కనుక అది నత్యానికీ 
రెండింతలు దూరంలో ఉంటుందని ప్లేటో అన్నదానిని ప్లోటినస్‌ పాక్షికంగానే 
అంగీకరిస్తాడు. వమంకే కళాకారుడు లోకంలోని వస్తువును 
అనుకరిన్తూన్నట్టు కనబడా, ఆతడు అవన్తువును యథాతథంగా 
అనుకరించడు. దానికి మూలమైన భావాన్ని అనుకరించడమె ఆతని 
(వవృత్తి, ధర్మము. అంచేత లోకంలో కనబడే వన్తువున కొక నమగ్రతను, 
వుష్టిని చేకూరున్తూ, దానిని దూనుకొని పోయి నత్యదర్శనం చేస్తాడు. 
లోకంలోని. నృష్టి మూలభావాన్ని ఆవిష్కరిస్తాడు, నృష్టి లోని 
అనంవూర్ణమైన అంశాలను వరివూరక మొనరిస్త్నాడు, దోషాలను 
వరివారిస్తాడు, సౌందర్యాన్ని నృష్టిస్తాడు. ఇలా నృజనాత్మకమైన 
భావనాశక్తికి తొలుదొల్తగా తాత్త్వికమైన అస్తిత్వాన్ని కల్పించిన తొలి 
విమర్శకుడు అవుతున్నాడు పోటినన్‌. 


అయినా ఈతని ధోరణి మార్మి కతకు Pee చీకటి 
యుగాలలో మత నంబంధమైన, మార్మికతాత్మకమైన రచనలకు కొదువ 
లేదు. అవి ధారాళంగా సాగిపోయాయి. ఈ కాలంలోనే క్రైన్తవ మతం బాగా 
వ్యాపించింది. క్రైన్త వ మత గురువులు, నన్యానులు సాహిత్యానికి వ రితిరెకులు. 
సాహిత్యం కేవలం లౌకికమైన దన్న భావముండడమే కాక, నాటకాలు, 
నృత్యాలు, వాద్యాలు సైతాను ప్రభావాన్ని ఇనుమడింవ చేస్తాయని వారి 
విశ్వానం. కాని చర్చీలు, ప్రార్థనాన్ధలాలు కట్టడానికి అవనరమైన 
వాన్తుశిల్పం లౌకిక మైనదైనా, దానిని వారు. అదతతవాకు Gothic 
architecture ఈ కాలంలోనే బాగా అభివృద్ధి చెందింది. ఆలాగే శత్రువుల 
దాడిని ఎదుర్కొనేందుకు మంచి కోటలు అవనర మయాయి. వాట్ల 
నిర్మాణంలో అవూర్వమైన (వ్రతిభను ప్రదర్శించడం దేశ శ్రేయన్సు దృష్ట్యా 
అవనరమనే అనిపించింది. అంటే మత ప్రచారానికి, మత విశ్వాసాలను 
బలవరచడానికి మతం భూమికగా గల తాత్త్విక విచారణ విరివిగా 


69 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


సాగుతూన్నా, ' మతానికీ, దేశ. రక్షణకూ అవనరమైన కళలను 
కత హాంలడాని ఆకాలంలో అభ్యంతరం లేకపోయింది. 


సాహిత్యానికి మాత్రం ఇట్టి ఆదరణ లభించ లేదు. అయినా 
మానవునిలోని నృజనాత్మక శక్తిని మత గురువుల ఆంక్షలు అదువులో 
ఉంచలేక పోయాయి. అది కథగా, గేయంగా, నాటకంగా అభివ్యక్త మయేది. 
ప్రజలను అలరించడానికి కాల్పనిక ధోరణిలోని రచనలు, గ్రీక్‌, లాటిన్‌ 
భాషలలో కాక, దేశీయ భాషలలో రచియింవబడుతూనే ఉండేవి. ఈ 
అవిచ్చిన్నమైన సాహిత్యవాహినికి ఆటంకం ఏమో ఉండేది కాదు. 
యథేచ్చగా సాగే ఈ సాహిత్య నృష్టికి అదువు లేదు. కాని దీనిని 
అనుశీలించడానికి నమర్భలైన వండితులందరూ ఆనాడు క్రైన్తవ మత 
గురువులే. వ్యక్తిగతంగా. wg రచనలకు వ్రతినందించినా, లోలోవల 
మెచ్చుకున్నా, వ్రత్యక్షంగా వారందరూ కవిత్వాన్నీ, నృత్యాన్నీ, గీతాన్నీ 
వెలివేయాలి అనే వారే. అంచేత ఒక వంక సాహిత్య నృష్షి జరుగుతూన్నా, 
దానిని వరిశీలించే వండితులు లేక సాహిత్య విమర్శ ఆవిర్భవించ లేదు. 
సాహిత్యవిమర్శ లేకపోవడం వల sree gos (ఎమాణాలు లేక పోయాయి. 


మధ్య యుగాలు (1) కూడ ఇలా సాహిత్య సిద్ధాంతాలకు కాని, 
సాహిత్య విమర్శకు కాని అనువైన కాలం కాదు. అయితే “సాహిత్య నృష్టి 
ఈ కాలంలో నిలిచి పోలేదు. వ్రజయగితాలు, కాల్చనిక ప్రణయము, 
మత తత్త్వాన్ని ఆవిష్కరించే ద్రణయగీతాలు, ఎన్నో ఈ కాలంలో 
కనబడతాయి.  రూవకము వివిధ భూమికలను ధరించి మళ్లీవుట్టింది. 
నీతి కథ, కాల్చనిక కథ, గుప్త కథ (Allegory) వంటి అనేక రూపాలలో 
కథాకథనం వర్ధిల్లింది. ఇదంతా రాబోయే సాహిత్య విమర్శ ఏవుగా 
పెరగడానికి వదును చేసి ఉంచిన అనువైన. నుక్షేత్రమయింది. ఆకాలంలోని 
ఆలోచన అంతా తాత్త్విక వరంగా, మత వరంగా జరిగింది. దానికి 





1. 4వ శకాబ్దాంతం నుంచి 11 వ శతాబ్ద ప్రారంభం వరకూ చీకటి యగమనీ, అక్కడ న నుంచి 
15 వ శకాబ్దం వరకూ మధ్యయుగమేనీ అనుకోవచ్చు. 


70 


చీకటి యుగాలు * ఒక వెలుగు రేఖ 


నంబంధించిన సిద్ధాంతాలను ప్రతిపాదించింది. మత వరమైన ఆలోచనలతో, 
మతాన్ని ప్రాతివదికగా చేనుకొన్న నమాజంలో, సాహిత్యం వెలివేయబడి 
నవ్వుడు, లౌకికమైన, మానవతా. దృక్పథాన్ని ప్రోత్సహించే, కల్గించే, 
సాహిత్య విమర్శకు అవకాశం తక్కువ. 


=D. 


మధ్యయుగాల వరకూ వ్యాపించిన ఇంతటి చీకటిలోనూ ఒక 
అద్భుతమైన మెరువు మెరిసింది. ఎవ్వుడో ఒక వోమరు వుట్టాడు. వెయ్యేళ్ల 
క్రితం - ఒక వర్టిల్‌ అవతరించాడు. మళ్లీ అంతటి కవి వుట్టి అవకాశం 
లేదనుకున్న రోజులో ఒక డాంటీ (Alighier! Dante : 1265-1321) 
అవతరించాడు. ఆనాడు లాటిన్‌, వండితుల భావ. వాళ్ల రచనలన్నీ లాటిన్‌ 
లోనే ఉండేవి. కాని ఈ వదమూడవ శతాబ్దంలో ఎవరూ వర్ణిల్‌ వలె వ్రాయ 
నమర్ధులు కాలేకపోతున్నారు. ఇక దేశీయభావలకు,  ద్రజల మాతృభావలకు 
ఏలాంటి: ఆదరమూ కనబడటం లేదు. కాని జనన మాదిగ, అందరూ 
ఏభావలో మాటాడుతారో, ఏభాషలో తమ భావాలను వెల్లడిన్తా రో, ఏ 
భాష తమ ఆలోచనలకు నవాజమైన సాధన మవుతుందో, అది కావ్యరచన 
కెందుకు ఉవయోగవడదో డాంటేకి అర్థం కాలేదు. అయితే అతని దృష్టిలో 
భాష అన్నది వరికరమే కాని, అదే నర్వన్వమూ కాదు. జోదుకు వారువ 
మెట్టిదో, కవికీ. భామ. అట్టిది. వీరాధి వీరునికి కావలసింది వంచ కళ్యాణి. 
లాంటి గుర్రం. అలాగే మవోకావ్యాన్ని (వ్రాయ తలపెట్టే వానికి కావలసింది ' 
వరువమైన భామ విదగ్ధమైన శెలి. కవికి ఇవి అయాచితంగా లభ్యమవవు, = 
వీనిని. తండాల ఉంటే దృష్టిలో కవిత్వం ఆవేశంలో, తక్షణ న్ఫూర్తితో 
వెలువడదు. కవిత్వాన్నీ, దానికి అనువైన భాషనూ సాధించడం నుదీర్ణమైన 
క్లేశంతో కూడిన అన్వేషణ, సాధన. ఇంతటి సాధన మవోకావ్యరచనకు 
అవనరమైతే, ఆమవోకావ్య లక్షణ మెట్టి దై ఉండాలని డాంటీ ఆలోచించాడు. 


డాంటీ దృష్టిలో కావ్యానికి వన్తువు ప్రాణభూతమైనది. ఉదాత్తమైన 
కావ్యువన్తువులు దేశ రక్షణ - ట్రణయం - ఆధ్యాత్మికత - అయి 


71 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


ఉండాలంటాడు డాంటే. ఈ మూడూ దేశాన్నీ, స్త్రీనీ, దైవాన్నీ (పేమించడం 
నుంచి పుట్టిన మానవ చర్యలనూ, (ప్రవర్తనా విధానాలనూ 
ఇముడ్చుకుంటాయి. ఇట్టి వన్తువును ఆవివ్యరించే రచనలోని వ్రతీ శబ్దమూ 
ఎంతో అర్గాన్నీ, ఆలోచననూ వహించ నమర్థ మవాలి. దానిని 
సాధించడానికి వద్యరచన, శైలి, శబ్దము - మూడూ నవాకరించాలి. 


‘De Vulgari Eloquio' అన్న గ్రంథంలో డాంటీ మవో కావ్య రచన 
కెట్టి భాషను స్వీకరించాలి అన్న అంశాన్ని చర్చించాడు. దేశీయ భావనే 
వాడాలన్నాడు. కాని చూడగా తన మాతృభాష అయిన ఇటాలియన్‌ లో 
కాని, పొరుగున ఉన్న ఫెంచిలో కాని, ఇంగ్లీమలో కాని, అనేక మాండలికా 
లున్నాయి. ఒక ప్రాంతవు భాష మరొక ప్రాంతాన విడ్డూరంగా. 
వినబడుతుంది. అంచేత వరివ్యరించవలసిన మొదటి నమన్య ఎట్టి 
మాండలికాన్ని వాడాలి అన్నది. మాండలికా లెన్ని ఉన్నా, విద్యావంతులు, 
విద్వాంనులు దేశంలోని నాల్లు మూలల నుంచి ఒక చోట చేరగా, వారితో 
వారు మాటాడుకునే భాష అందరికీ అర్థమవుతోంది. ఎవరికీ అది వింతగా 
కనబడదు. “వరమ వివేక సౌరభ విభాసిత నద్దుణ వుంజ వారి జోత్కర 
రుచిరంబు" లైన నత్సభాంతర నరసీవనాలో * వినవచ్చే ఇట్టి భావను మొదట 
ఎన్నుకోవాలి. (అంసే అది పామరుల భష కారాదు.) ఆమోద అందులోని 
శబ్దాలు ఎలా ఉండాలి అన్న ఆలోచన సాగింది. అంటే కావ్యభావ ఎట్టిదై 
ఉండాలన్న వివేచన అవనరమైంది. 


__ కావ్య భావను గురించిన వివేచన అంతకుముందు కూడా బొత్తిగా 
లేక పోలేదు. కాని నూత్న వరిస్థితులలో దేశీయ భామలు గిక్‌, లాటిన్‌ 
భావలంత ఎత్తుగా పెరగాలన్న దృక్పథం రచయితలలో బలవడడంతో 
కావ్యభావ (P0610 60600) ను గురించిన ఆలోచన కొక ప్రాముఖ్యం 
వచ్చింది. దీనికి నాంది వలికిన వాడు డాంటీ. ఈ విధమైన ఆలోచన 
వదునారవ శతాబ్దంలో: విరివిగా సాగింది. Italian Bishop Marco 
Girolamo Vida 'లాటిన్‌ లో 1527 లో వ్రాసిన De Arte Poetica లో 


72 


చీకటి యుగాలు * ఒక వెలుగు రేఖ 


పూర్వకవులను అనుకరించడమే కాదు, వాళ్ల నంపద నంతా 
దోచుకోమంటాడు. JంaChim du Bellay (1549) లో గ్రీక్‌, లాటిన్‌ 
భాషలలోని శబ్దాలను కొల్లగొట్టి దేశీయ. భాషలు తమవిగా 
తేశుకోాళా ప. తర్వాతి తరంలో ఇంగ్లాండులో దేశీయ భాషను 
కావ్యాలలో వాడడాన్ని నమర్థిన్తూ, గ్రీక్‌, లాటిన్‌ భాషలలోని ప్రాతవడ్డ 
శబ్దాల అవనరం లేదంటూ ౬64౧౪౧6 Spenser (1552-99) “Shepheardes 
Calender" లో వాడిన దేశీయ, మాండలిక, జానవద భాషను వాడడమే 
నమంజనమని క౬.గ. అన్నతడు మెచ్చుకున్నాడు. అంటే దేశీయ 
భామలను లాటిన్‌ మయం చేయనక్కర లేదని తాత్పర్యం. తర్వాత ఈ 
వివాదం మరికొంత ముమ్మరంగా 17, 18 శతాబ్దాలలో సాగి, 19 వ 
శతాబ్దంలో వర్‌ ర్డ్‌ వర్త్‌, కోల్‌రిడ్డ్‌ల నునిశిత చర్చకు కారణమైంది. 


13-14 శతాబ్దముల నాటి డాంటీ దేశీయ భాష అయిన ఇటాలియన్‌ 
లో నర్వజన సామాన్యమై, విద్యావంతుల కందరికీ అర్థమయే భాషలో తన 
మవోకావ్యాన్ని (వ్రాయదలచు కున్నాడు. అది వట్టి దేశీయ భాషకాదు. అడి 
Illustrious Vernacular (విఖ్యాతమైన / గరువమైన దేశీయ భాష) అవాలి 
అనుకొన్నాడు. దాని వల్ల విదగ్గశైలి (7204 30/16) ని సాధించడం 
సాధ్యమవాలి. దీనికి లోకంలో తారన వడే ప్రతి శబ్దానికీ కావ్యద్వారాన్ని 
తెరచి ప్రయోజనం లేదు. శబ్దాలను బాగా జల్లెడ వట్టాలి. 


శబ్దాలను విశ్లేషణ చేన్తూ డాంటీ శబ్దాలు రెండు రకాలుగా 
ఉంటాయన్నాడు. మొదటి వర్గానికి చెందినవి గ్రామ్య (౧4960) శబ్దాలు. ఇవి 
కావ్యానికి బొత్తిగా వనికి రావు. తర్వాతవి నాగరికమైన (urban) శబ్దాలు. 
ఈ నాగరికమైన శబ్లాలలో మూడు రకాల శబాాలుంటాయి. కొన్ని 
చిన్నారిగా, చిలిపిగా (ChIdiIకh గా) ఉంటాయి. కొన్ని అబలా 
నదృశమైనవి (FeMinn౭) గా ఉంటాయి. ఈరెండు రకాల శబ్దాలు కూడా 
కావ్యానికి వనికి రావు. మిగిలినవి వుంభావాత్మక మైన (Masculine) 


2. Literary Criticism : A Short History" : pp: 157-158. 


73 


పాశ్చాత్య వ క = జః సిద్దాంతాలు 


శబ్దాలు. వీటిని ఇంకా విశ్లేషిస్తే ఇందులో నాల్గు రకాల శబ్దాలు కనబడతాయి. 
విరివిగా కలువు మొక్కల్లా విన రించి ఉండే 'మొరటు (shaday) శబ్దాలు 
కొన్ని; ఇందులో ఎక్కువ భాగం ఏక వదాంశాలు (mono-syllabalic) గా 
ఉంటాయి. కొన్ని శబ్దాలు ముడుతలు వడ్డట్టుగా, క్రమవద్ధతిలోపించి నట్టు 
(rumpled) గా కనబడతాయి. ఈ ల్‌ నా కావ్యభావకు 
అనుకూలమైనవి కావు. ఇక మిగిలినవి, నంన్కరింవబడిన ' (combed) 
శబ్దాలు. ఇవి ) రమణీయమైన మధురానుభూతిని కల్గిస్తా యి. నోట కలకండలా 
కరగిపోతాయి. ఇవీ, ఇక మిగిలిన రుచిమంతమైన glossy శబ్దాలూ 
కావ్యభావకు ఉవయోగవడతాయి. నునంన్కృతమైన (combed) శబ్దాలను, 
రుచిమంతమైన (glossy) శబ్దాలతో కూరుస్తే వెన్నెలల చెలువునకు 
సౌరభము కల్లినట్టుగా ఉంటుంది. “వీనికి తోడు మొరటుగా ఉన్న ఏకవదాంశ 
(mono-syllabalic) శబ్దాలను కూడా వాడవలసి ఉంటుంది. SE 


శబ్దాలను 'ఏరుకోవడంలోనే. గాక డాంటీ విదగ్గ శెలిని 
సాధించడానికి కూడా ఎంతో శ్రద్ధను వహించాడు. నిత్యవ్యవవోరంలో 
వినవచ్చే వాక్యనిర్మాణం కొంత uncouth గా = పామరముగా, 
అశుచిగా = ఉంటుంది. మరొక రకవు భామ వండితుల భాషాభేవజాన్ని 
వ్రతిలించేదిగా ఉంటుంది. కొందరిలో రిటారీక్‌ లోని ' పైపై మెరుగులను 
మాత్రమే అనుకరించే శైలి ఒకటి ఉంటుంది. ఈ అన్ని రకాల శైలులనీ డాంటీ 
తిరన్కరించాడు. ఇవన్నీ గాక విద్వాంనులనూ, భావుకులనూ, ఆకర్షించే 
ఉదాత్తమైన శైలి ఒకటి ఉంది: అదే' మవోకావ్యరచనకు' అత్యంత 
అనుకూలమైన దని డాంటీ తీర్చు. దీనిని సాధించడానికి. వెనుకటి గ్రీక్‌: 
రోమన్‌ రచయితల వట్ల నరిమైన. అవగావాన' ఏర్పడాలి. వారు వచన, 





చీకటి యుగాలు * ఒక వెలుగు రేఖ 


వద్యశైలులను ఎలా ప జతో వరిశీలిస్తే, దేశీయ భాషలోని వశ లా 
కూడా అట్టి శెలిని సాధించ సాధ్యమవుతుంది. 


13, 14 శతాబ్దాలకు చెందిన డాంటీ ఇటాలియన్‌ భాషకు చేసిన 
"సేవ, అంతకు వూర్వం 11వ శతాబ్దంలో నన్నయ తెలుగునకు చేసిన 
సేవను జ్ఞప్తికి తెన్తుంది.. 'నన్నయనాటి తెలుగునాట. నంన్కృతానికి 
ఉన్నస్థానమే ఇటలీలో డాంటీ నాటి లాటిన్‌ కూ ఉండేది. డాంటీ ఈ 
భాషానంబంధమైన చర్చఅంతా ఇటాలియన్‌లో చేయలేదు. De Vulgari 
Eloquio ను ఆనాటి యూరప్‌లోని వండితుల కందరికీ అర్థమవాలని 
లాటిన్‌లో నే (వాసాడు - నన్నయ కృతమని చెప్పబడుతూన్న 
“ఆంధ్రశబ్దచింతామణి ' నంనృతంలో ప్రాయబడినొప్టే. నన్నయ ఇరుగు 
పొరుగు భావలో జరిగే ఛందోవ్రయోగాలను చూసి, తెనుగుకు అనువైన 
ఛందన్సును ఎన్నుకున్నాడు. డాంటీ కూడా అదే వని చేసాడు. 
నన్నయలాగే డాంటీ కూడా ట్రతీశబ్దాన్నీ తన మవోకావ్యంలో వ్రవేశ 
పెట్టలేదు. శబ్దాలను జల్లెడ వట్టి కావ వ్‌ భాష నిగ్గును తేల్చాడు. నన్నయ భారత 
భాగం చంవూకావ్య మవడం వల్ల, ఆతడు 'వద్యానికీ వచనానికీ కూడా 
శైలిలో కొన్ని ప్రమాణాలను సాధించి పెట్టాడు. డాంటీ కూడా 
ఇటాలియన్‌లో నన్నయలాగే మృదు మధుర మనోజ్ఞ, గంభీరోదాత్త 
కావ్యాన్ని. నంతరించాడు. గానట వీనటగా నున్న దేశీయ భాషను 
కావ్యభావగా మలచిన కీర్తి, ఇటు నన్నయకు అటు డాంటీకి నమానంగా 
దక్కుతుంది. 


75 


అధ్యాయం 8 
పునరుజ్జీవనం - నీతివాదం 


1453 లో కాన్‌స్తాంటినోపిల్‌ మోద (గ్రీక్‌ అధివత్యం అంతం కాగా, 
అక్కడి గ్రీక్‌ వండితులు అందరూ తమ వ్రాత ప్రతులను చంకన పెట్టుకొని 
ఇటలీకి వయనించడం, అక్కడ నుంచి ఆ ప్రాచీన గ్రీక్‌ సాహిత్యం, దాని 
అనువాదాలు, లాటిన్‌ సాహిత్యం, యూరప్‌ అంతా వ్యాపించడం 
వునరుజ్జీవనానికీ (Renaissance కూ), యూరోపియన్‌ ' సాహిత్యం, 
సాహిత్య విమర్శ, క్రొత్త మార్గాలు అన్వేషించడానికీ, కారణంగా చెవుతారు. 
కాని అంతకు ముందే యూరవ్‌ క్రొత్త భావాలతో, ఆలోచనలతో కుతకుత 
లాడి పోతోంది. John Wycliffe (మరణం 1384) ఆన్న ఆక్స్‌ఫర్డ్‌ 
వండితుడు చర్చికి ఆస్తి ఉండరా దన్నాడు; దేవునికీ, మానవునికీ చర్చి 
అడ్డుగోడ కారాదన్నాడు, దైవ సాన్నిధ్యాన్ని అందుకోవటానికి వూజారి 
అక్కర లేదు, భక్తు నికీ, దైవానికీ మధ్య గల అనుబంధం వ్యక్తిగతమైనదే 
కాని, దానికి ఒక మధ్యవర్తి 'అవనరం లేదన్నాడు. అతడూ, ఆతని 
అనుయాయులూ బైబిలును ఆంగ్లంలోకి అనువదించారు. ఇవన్నీ అంతకు 
ముందున్న నమ్మకాలకు గొడ్డలి 'పెట్టులా ఉన్నాయి. ఇట్టి ఆలోచనల వల్లా, 
మత గురువుల, వూజారులలో “పేరుకుపోయిన అవినీతీ, కృష్ణ వల్లా, చర్చి 
ప్రాబల్యం తగ్గింది. 


ఇంగ్లాండులో ఛానరూ(68గ/ 13405-1400), ఇటలిలో పెట్రార్క్‌ 
(1304-74) బొకాషియో (1313-745) వంటి రచయితలు, నూత్న 
మారాలలో 1453 కు పూర్వమే గొవ్వ రచనలు చేసారు. జానవద కథలు, 
గేయాలు వ్యాప్తిలోకి వచ్చాయి. వీనికి వెనుకటి కాలంలో కన్న ఆదరణ 
ఎక్కువయింది. 15వ శతాబ్దం మధ్యకాలంలో అచ్చుయం(త్రం 
సాధీంవబడింది. వున్తకాలు. కొల్లలుగా బయటకు రావడం వల్ల క్రొత్త 
భావాలు బాగా వ్రచారమవడానికి అవకాశం కలిగింది. మానవుని న్వయం 


76 


వునరుజ్జీవనం - నీతివాదం 


వ్యక్తిత్వానికి (INdIviduality కి ) బలం చేకూరింది. మానవతా దృక్పథ 
మన్నది ఒకటి ఏర్పడింది. 


ఈ మానవతా వాదం ఒక్కనాడు వాఠాత్తుగా 'వుట్టింది కాదు, 
కాలక్రమాన వికసిన్తూ వచ్చింది. మధ్యయుగాలోని వండితులు' తాము, 
"వ్య్యూమనిన్దుల (౧6౧4౧156) మనుకొనేవారు. వారి వరిశమ అంతా 
మానవీయ శాస్త్రాలకు (౧౮౧౫౧ 5116169 కు) వరిమితమైనదని వారి భావం. 
ఆనాటి మానవీయ శాస్త్రాలు రిటారిక్‌, వ్యాకరణం, చరిత్ర, కవిత్వం, 
నీతిశాన్రం అన్న వానికే వరిమితమయాయి. అయితే “వమ్యూమనిన్లు' అన్న 
వదానికి క్రమంగా అంతకన్న విశాలమైన అర్థమే వచ్చింది. (ప్రాచీన గ్రీక్‌, 
రోమన్‌ సాహిత్యాలలోని ఉదాత్త త ఎటు ఉత్తేజితులవుతూ, 
క్రీనువూర్వవు క్లాసికల్‌ మూలాలను క్రైన్తవ మతబోధనలతో 
నమన్వయాన్ని సాధించడమే గాక, వ్రవంచ వ్యాప్తంగా ఉన్న వివిధ 
మతాల, నాగరికతలలో కనబడే సాంన్కృతిక, నైతిక విలువల కొక 
ఉత్కృష్ట, సామాన్య, ప్రమాణాన్ని సాధింవ బూనుకున్నారు 
వ్యూూమనిన్గులు. ఈ చివరి విలువల కోనం Picodella Mirandola (1463- 
"94, Desiderius Erasmus (1466-1536) వంటి వారు కృషి చేసారు. 


వునరుజ్జీవన యుగంలో గ్రీక్‌, లాటిన్‌ సాహిత్య మంతా ఆనాటి 
వండితులకు అందుబాటులో ఉండడం వల్ల, నూతన వాతావరణంలో 
మానవుని న్వయం వ్యక్తిత్వం బలవడడం వల్ల, నాటి నవ్యాదయుల 
దృక్పథంలో మార్పు వచ్చింది. Aen] ను వెనుకటి రోజులలో చదివి 
ఆనందించినా, ఆ కావ్యాన్నంతా ఒక గుప్త కథ (allegory) గా భావించే 
వారు, దానికీ క్రైన్స్వవ మత బోధనకూ పొంతన ఉన్న దనేవారు. AeNied 
మానవుని ఇవాలోక స్థితిని నిరూపించే గ్రంథంగా వాఖ్యానింవబడి, అది 
మ్రేచ్చ - Pagan - “ సాహిత్యమైనా, దానిని క్రైన్సవ మతబోధనలకు 
అనుకూలమైనదిగా . నిరూపించే వారు. ఇలా క్లాసికల్‌ సాహిత్యాన్ని 
సాహిత్యంగా చూడక, క్రైన్తవ మత బోధనలను బలవరచే దానిగా 


తాతా న పటే 
1. "గి History of Civilization : Pre-history to 1715" : Crane Briton, John B. 
Christopher and Robert Lee Wolff : p. 298. 


77 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర జు సిద్ధాంతాలు 


నిరూపించి, దానివట్ల మక్కువను, గౌరవాన్ని పోషించుకున్నారు. కాని 
వునరుజ్జీవనన యుగంలో ఆ ఆచ్చాదన తొలగి పోయింది.' AEeniEd ను 
Aenied గా చూడడానికి వాళ్లకు అభ్యంతరం లేక పోయింది. Feder 
Chabod అన్న ఇటాలియన్‌ చరిత్రకారుడు చెప్పినట్లు ఈ యుగంలో 
సాహిత్యం, శాన్ర్రం, రాజకీయాలు అన్నీ లౌకికమైనవిగా రూపొందాయి. 
వానికి అంతకు వూర్వమున్న ఆధ్యాత్మిక, మతవరమైన, పార లౌకిక న్పర్శ 
తొలగిపోయింది. (2) 


ఇలా కాసికల్‌ సాహిత్యం, శాన గంథాల, ప్రభావం వల్ల ఒక వంక 
మానవుని న్వయం వ్యక్తిత్వానికి గౌరవం కల్లి, లౌకిక దృక్పథంలో 
రాబోయే శాన్ర్ర విజ్ఞానవరిశోధనలకు భూమిక ఏర్పడుతూండగా, మరొక 
వంక వాట్ల వేట వివరీతమైన (ప్రామాణిక బుద్ధి ఏర్పడి, క్రొత్త ఆలోచనల 
కొక్కొక్కవ్చుడు అవరోధం కల్లేది. షజాహర కు క్రీ. వె. రెండవ శతాబ్దం 
నాటి Galen అనే వైద్య శాన్తజ్ఞుడు, గుండెలో ఒక (వ్రక్కనుండి అడ్డుగా 
నున్న tissue గోడలోనుండి "కంటి. కగువడని నూక్ష్మాతి నూక్ష్మమైన 
రం(ధ్రాలద్వారా రక్తం మరోవైవునకు. (వ్రవహిన్తుందని బోధించాడు. 
Leonardo da Vinci (1452-1519) కి అటువంటి వేమో కనిపించక పోగా 
- ఇంచుమించుగా, శరీరమందలి రక్తప్రనరణను గురించి తర్వాతి కాలంలో 
Harvey కనుకొన్న ఫలితాలను సాధించ బోయి - Galen కన్న తెలివైన 
చాడినా? అనుకొని, ఆ సావాసాన్నుంచి విరమించాడు. 


' సాహిత్యంలో నూ ఇదే పని. జరిగింది. “కవి పాచీనులను 
అనుకరించాలి. వారు ముందు తరాలకు ఏమి కావాలో వాని నన్నింటినీ 
ముందుగానే ఊహించి ఉంచారు. వారు ఊహించిన వాని కన్నింటికీ 
అద్భుతంగా రూవకల్పన చేసారు. ఇక ఇప్పుడు చేయగలిగిందల్లా వారిని 
అనుకరించడమే. వోరేన్‌ విధించిన నూత్రాలను ఎట్టి నందర్భంలోనూ 
విన్మరించకూడదు. వానికి అనుబంధంగా ఏనూత్రానైనా వేగ నా, ఆతని 





2. “A History of Civilization : Pre-history to 171 క్రి; ని. 292. 


78. 


వునరుజ్జీవనం - నీతివాదం న్న 


దృక్పథాన్ని అలవరచుకొనే అలా చేయాలి." ఇదీ, వదునారవ శతాబ్దంనాటి 
యూరప్‌లోని సాహిత్యవేత్తల దృక్పథం... 


అంచేత సాహిత్య విమర్శలో అరిస్తాటిల్‌, వొరేస్‌లు చెప్పింది 
సిద్ధాంతమే. అయితే వాని వరిమితులెట్టి వి? ఆ నూత్రాల నెలా 
వ్యాఖ్యానించాలి ? వానిని ఇంకా వివులీకరించడ మెలా? అన్న ఆలోచన 
ఆనాడు ప్రధాన మైనది. ఆరిస్తాటిల్‌ Unity ot action - వసై స్రైక్రాన్ని 
గురించి చెప్పాడు. అతడు ఒక్కచోట మాత్రం విషాద రూవకంలోని కథ 
ఒక్క దినానికి వరిమితమై ఉంటుందన్నాడు. ౪) దీని నాధారంగా చేనుకొని 
నాటి వ్యాఖ్యాతలు ఐక్యత (U1) అన్నది వన్తువునకే కాక, కాలానికీ, 
న్ధలానికీ కూడ వర్తింవచేసారు. అంటే కథ ఇరువదినాల్లు గంటలలో, 
ఒకేచోట జరగాలి. దీనిని 502102 1516 లోతన "Poetica" లో 
నూచించగా, LodoVvico Castelvetro తన "Poetica D’Aristotle 
Vulgarizza et Sposta" (1 570) లో ఈ మూడు ఐక్యతా లక్షణాలనూ 
రూవకానికి విధించాడు. ఇలా అరిస్టాటిల్‌ ఆధివత్యాన్ని అంగీకరిన్తూ, 
ఆయన రచనలకూ, వొరేన్‌ నూత్రాలకూ ఈ కాలంలో చాలమంది 
' భావ్యకారులు. బయలు దేరారు. . 


.. ఈ వదునారవ శతాబ్దం నాటికి కాథలిక్‌ చర్చి వ్రభావం తగ్గిన 
మాట నిజమే. అయినా సాహిత్యానికి మంచిరోజులు వచ్చాయని ' 
అనుకోవడానికి . వీలు లేక పొయింది. కాథలిక్కులలో దిగజారిన నైతిక. 
విలువలను వునరుద్ధరించే నత్సంకల్పంతో, వారితో విడిపోయి, కొందరు 
వరిశుద్ధులు (Puritans) గా ఉండనిశ్చయించు కొన్నారు. వీరికి ఆట, పాట, 
వద్యం, వినోదం, నిషిద్ధాలు. కవిత్వం అవినీతి కరమైనది. దానినిండా 
ఉన్నవి అనత్యాలు. అబద్దాలు. అది మనిషిని "సైతాను వైవునకే గుంజుతుంది. 
ఇలా ఆలోచించే వరిశుద్ధులకు ప్రాచీన తత్త త్త్వ్వవేత్త ప్లేటో అండ మాడా 





3. "A History of English Criticism" - : George Saintsbury : p. 95. 

4. "Tragedy endeavours, as far as possible, bo confine మంగ ఏ a single 
ravolution of the sun, or but slightly to exceed the limit whereas the epic 
action has no limits of time". Aristoda's: Poetics. [| 


79 


పాళ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


లభించింది. ప్లేటో అన్నది నత్యమే. కవిత్వాన్ని దేశం నుంచి బహివ్కరించాలి. 
ఇలాటి ఆలోచనలతో 1579 లో Stephen Gosson “School of Abuse" 
అన్న నుదీర్ణ వ్యాసాన్ని (p&Mphl6t ను) ప్రచురించాడు. దానిని 51 
Philp Sidney (1554-1586) కి అంకిత మిచ్చాడు. 


-2- 


సిడ్నీ న్వయాన కవి, అతడూ వ్యూరిటనే, మానవతా వాది, 
నంవ్రదాయ సాహిత్యం వట్ల, విమర్శ వట్ల ఆతనికి ఎంతో గౌరవం ఉంది. 
ప్లేటోను ఎంతగానో అభిమానిస్తాడు. వునరుజ్లీవన యుగంలోని మానవతా 
ధర్మాన్ని ఆకళింవుచేనుకొన్న ఆదర్శప్రాయమైన నత్పురుమడు (geNt1e- 
M&n) సిడ్నీ. ఆతడు కలం వట్ట నేర్చిన కవి, కత్తి వట్టిన జోదు. రాచ 
దర్చారునకే ఆతడొక అలంకారం. ఆతనికి (05990౧ చర్చ రుచించక 
పోయినా, నజ్జనుడవడం వల్ల, ఆ రచన మోద దాడి చేయ నంకల్పించ లేదు. 
కాని వరోక్షంగా Gosson, వ్యూరిటన్లూ, కావ్యం మోద చేసే ఫిర్యాదులకు 
నమాధానం చెప్పాడు. అలా నమాధానం చెప్పిన (గ్రంథమే “Apologie for 
Poetrie". వునరుజ్జీవన యుగంలోని సాహిత్య విమర్శకు ప్రాతినిధ్యం 
వహినూ ఇంగ్లాండులో బయలు దేరిన తొలి .ఉత్తమ సాహిత్య విమర్శ 
గ్రంథ మిదే. 


మానవ నాగరికత, నంన్కృతి ఎంత వురాతన మైనవో కవిత్వం 
కూడా అంత వురాతనమైనదే నంటాడు సిడ్నీ. వురాతన మైన దంతా 
మంచిది కాక పోవచ్చును. కాని వివిధకాలాలో, విభిన్న అభిరుచులున్న 
ఎందరో మవోనుభావుల్ని ఆకర్షించడం వల్ల, వ్రభావితులను చేయడం వల్ల, 
కవిత్వాన్ని ఉత్తమమైనది గొనే భావించాలని సిడ్నీ అభ్నిప్రాయంలా 
కనబడుతుంది. ప్లేటో. వన్తుతః తత్త్వవేత్త అయినా, ఆతని రచన. అంతా 
కవితా మయంగా' చేసాడు. రోమన్‌లు కవిని ‘Vates' అనే వారు. అంతే 
అతడు ద్రష్ట (వ్రవక్ష అని అర్ధం. కాగా కవిత్వం దివ్యమైనది, దైవ 
నంబంధమైనది అయే అవకాశం ఉన్న దన్న 'మాట. వవిత్రమైన డేవిడ్‌ 
కీర్తనలు (Psalms of David). ఒక దివ్యకావ్యమే. ఇక రలు కవిని 


80 ॥ 


వునరుజ్జీవనం - నీతివాదం 


‘Poietes’ అంటారు. దానికి స్రుష్ట - నిర్మాత అని అర్థం వన్తుంది. కవి దేనిని 

నృష్టిస్తాడు? శాన్రజ్ఞని కన్న, తత్త్వవేత్త కన్న, చరిత్రకారుని కన్న, భిన్నమైన 
ప్రవృత్తి గల కవి వ్రకృతి లోని వన్తునంచయం కన్న ఉదాత్తమైన వానిని 
రమణీయమైన వానిని, వినూత్నమైన వానిని - నృష్టిస్తాడు. కవినృష్టి అతి 
మనోవారమైనది. వకృతిలో కనబడే వ్రవంచం వట్టి తగరంగానో, 
తుత్తునాగం గానో ఉంపే, కవినృష్టి మణీ మయోజ్ఞ్వలమై ధగధగ 
మెరిసి పోతూంటుంది.కో తన భావనాబలంచేత కవి |వకృతి నధిగమించి 
నృష్టిలో కనబడని ఒంటికంటి రాకానుల్ని, కిన్నెరలను, గంధర్వులను 
నృష్టిస్తాడు. లోకంలో ఉన్న రూపాలను కూడా యథాతథంగా చూవక 
ఉత్కృష్టంగా చూవుతాడు. ప్లేటో ఏదయితే నత్యమయిన వన్తున్వరూవ 
మంటాడో కవి దానినే దర్శిస్తాడు, దానినే కావ్యంలో (వకాశింవచేస్తాడు 
కాని, ఆ ఏకైక నత్య న్వరూపానికి అనుకరణ అయిన లౌకిక 
రూపాన్ని అనుకరించ డని సిడ్నీ భావం. కవి దర్శనం వల్ల వన్తువు నత్య 
న్వరూవం సాక్షాత్కరిన్తుంది. కాని వ్యూరిటన్లు భావించి. నట్టు కవిత 
అనత్యాలను ప్రచారం చెయ్యదు. 


గమనించ వలసింది భావనాశక్తి వల్ల వన్తువు యొక్క ఉత్కృష్ట, 
ఆదర్శ రూపాన్నే కవి దర్శిన్తు న్నాడని సిడ్నీ అంటున్నాడు కాని, లౌకిక 
వన్సువు యొక్క అంతన్తత్తా్వాన్ని, వాన్తవిక తత్తా్వన్ని, ఆవివ్కరిన్తున్నా 
డనటం లేదు. అయితే "ఇంతటి భావనా బలంతో నృష్టింవబడ్డ కావ్యం 
సాధించేది ఎమున్నది ? అంకే సిడ్నీ దృష్టిలో కవి నిర్మించిన కావ్యంలో 
ఆదర్శ (పేమికులు, ఆదర్శ నాయికా నాయకులు, వురుషోత్తములు 
వీరాధివీరులు కనబడతారు. అయితే కావ్యంలోని అన్ని పాత్రలూ 
ఉత్తములే కా నవనరంలేదు. అందులో క్రూరులు, నియంతలు, మోనగాళ్లు 
కూడా ఉంటారు. కవి కావ్యనిర్మాణ సామర్థ్యం వల్ల పాఠకుడు - శోత - = 
ఉత్తమ పాత్రలను అనుకరించ వ్రయల్నిస్తాడు. దుష్టపాత్రల. వ్రవర్తనను 
5 Nawre heuer sot jorth టం earth in s0 rich tapistry as తంగ Poets have 
done, neither with plesant riuers, fruitful trees, sweet smelling flowers, nor 


whatsoeuer els may make the 100 much loued earth more louely. Her world 
_ le brasen, the poets only delluer a. golden". - =. "An Apologie for Poeti®. 


81 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


'ఏవగించుకొని, బుజువ్రవర్తన నలవరచుకుంటాడు. భారతీయ మార్గంలో 
చెప్పాలంటే రామాది పాత్రల ధర్మ వ్రవర్తనా విధానాన్ని అనుకరిస్తాడు, 
రావణాది పొత్రల ద్రవర్తన నుండి విముఖుడవుతాడు. 


కవి నిర్మించిన ప్రపంచంలో శిష్టులు, ఉత్తములు కష్టాల 
ననుభవించినా, తుదకు అభ్యుదయాన్ని పొందుతారు. దుమలు తాత్కాలిక 
విజయాలను,. నంవదలను సాధించినా, చివరకు ఓడిపోయి శిక్షకు 
పాత్రులవుతారు.. ఆయాపాత్రల కర్మలకు ఉచితమైన, అనుగుణమైన 
కర్మానుభవాన్ని ఆయా పాత్రలు పొందుతూన్నట్టు కనవడతాయన్న సిడ్నీ 
వివరణ తర్వాత కాలంలో రైమర్‌ చెప్పిన "కావ్యన్యాయం' (Poetic 
justice) అన్న భావానికి కారణమైంది. దీని వల్ల నచ్చీల మలవరచుకోవడం, 
ధర్మ మార్గాన (ప్రవర్తించడం 'అవనరమని. నవ్యాదయుడు mee 
విశ్వసిన్తాడు. . 


అందుకే కావ్యం చరిత్ర కన్న, తత్త త్త్వశాన్త్రం కన్న గొవ్పది అవుతోంది. 
చరిత్రకారుడు యథాతథంగా లోకాన్ని చూవుతూ నియంతలు, దుములు, 
నీచులు జీవితంలో నకల నంవదలతో తామర తంవరగా వృద్ధి పొందడాన్నీ, 
ధర్మాన్ని ఆశ్రయించిన వారు ఇక్కట్లకు లోనయి. చితికి పోవడాన్నీ, 
చూవుతాడు. ఇది మానవుని నైతిక విలువలను పోషించక. పోగా, వానిని 
దుశ్ళీలునిగా, అధర్మ వరునిగా ఛేన్తుంది. నైతిక తత్త త్స్వశాన్ర 6 (moral 
philosophy) నద్దుణాల నలవరచుకోవడానికీ సాయవడే మాట నిజమే. 
కాని ఆ తాత్త్విక వరిశీలన గవానమైనది. అది వండితులకే అర్థమవుతుంది. 
కావ్యం దగ్గరకు వండితులు వచ్చేటవ్పటికి, వారి కవ్పటికే నై నెతిక విలువలను 
గురించిన అవగావాన ఉండడం వల్ల, వారికి వీనిని బోధించడం, 
చదువనేర్చిన వానికే చదువు నేర్చినట్టవుతుంది. అదిగాక కవి నైతిక 
విలువల్ని నిరూవంగా, అమూర్తంగా' (Abstract గా) కాక, వను నివ్షంగా, 
పాత్రవరంగా, మూర్తమంతం (00౧౫౮౭౪196) చేసీ చూవుతాడు. కావ్యంలోని 
పొత్రలైనా, నీతి చంద్రిక లోని . వటవక్ష్యాదులైనా, 'నైతిక విలువలనే 
ప్రతిపాదిస్తా యి, పోషిస్తాయి. అక్షత వా లలో (5౭లో) కవి మనలను 


వునరుజ్జీవనం:- నీతివాదం - 


నమ్విన్నూనే, మనలోని తెలివి తక్కువ తనాన్ని, అవగుణాలను ఎత్తి 
చూవుతాడు. విషాదరూవకాలు . (1710664189) ఈ (వపంచమెంత 
బుద్భ్బుదప్రాయమైనదో, ఎంత దుర్చల వునాదుల మోద మానవుడు 
రమ్యవార్మ్యాలను నిర్మింవ బూనుకుంటాడో, నిరూపిస్తాయి. ఇలా కావ్యం 
చరిత్రకన్నా, తత్త్వశాన్రం కన్నా ఉత్తమమైన దవుతోం దంటాడు సిడ్నీ. 

వోౌరేన్‌ చెప్పినట్లు కావ్యం మనకు మనోరంజనాన్ని కల్లిన్లూ 
బోధిన్తుందని సిడ్నీ అంగీకరిన్తూ, ఇంకో అడుగు ముందుకు వెళ్ళాడు. 
sas “కదిలిన్తుంది” (Move చేన్తుంది). మనోరంజనాన్ని 
కల్లిన్తూ , _నత్తవర్తనాభిముఖంగా మానవుని "కదిలించే ' లక్షణం వల్లనే 
కావ్యం ఎంతో! విలువైన దవుతోందంటాడు సిడ్నీ. అయితే మనోరంజనాన్ని 
కల్లిన్తూ, కదిలించే శక్తి కవిత్వానికి ఉంటే, ప్లేటో చెప్పినట్టు - వ్యూరిటన్లు 
వాదినూ న్నట్లు - ఈ కారణం వల్లనే మానవునిలోని ఉద్రేకాలను రెచ్చగొట్టి, 
వానిని దుళ్ళీలునిగా చేయవచ్చు. కాని కావ్యంలో "కదిలించే ” శక్తి సిడ్నీ 
ధర్మాన్ని ఆశ్రయించే ఉంటుందంటాడు. అలా నైతిక విలువల్ని హోషించని 
కావ్యం, "కావ్యం కా దన్నంత దూరం సిడ్నీ పోలేదు. ఆతడు వ్యూరిటన్లకు 
చెప్పే నమాధానం అంతా నైతిక విలువల్ని పోషించే శక్తి క్తి కావ్యాని త్రీ ఉన్న 
దన్నంత వరకే. ఇలా మానవునిలో దుష్ట వాంఛలను (పేరేపించేటట్టుగా 
కావ్యం నిర్మింవబడితే, ఆ దోషం కవిత్వానిది కాదు, కవిత్వాన్ని అలా 
దుర్వినియోగ మొనర్చిన మానవుని తెలివిది. 


కాగా కవిత్వాన్ని అనద్విషయాల్లా వినియోగించడం కూడా సాధ్యమే 

అని అంగీకరిస్తాడు. సిడ్నీ. అలా జరిగినవ్వుడు .కావ్యమందలి మధుర. 
మనో జ్జలక్షణం. వల్ల, కదిలించే శక్తి “వల్ల మానవునకెంతో అవకారం జరిగే 
మాట నిజమే అయినా, ఆ లక్షణాన్నే నద్విషయాల వట్ల వ్రనరింవ చేస్తే, 
మానవున కెంతైనా మేలు కలగ డానికీ అవకాశం-ఉంది కదా అంటాడు. 
కవిత్వానికున్న ఈ "కదిలించే ” లక్షణమే అనాదినుంచీ నీతివాదులకొక 
తీవ్రమైన నమన్య అయి, దానిని వరివ్కరించడం కష్టసాధ్యమవుతోంది. 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


అభుకే సిడ్నీ నూచించిన వరిష్కారాన్ని దాటి సాహిత్య విమర్శ ఎక్కువ 
దూరం ముందుకు సాగినట్టు కనబడదు. 


“ఏ - 


సిడ్నీ విమర్శకునిగా నమకాలీన వ్యూరిటన్ల వాదాన్ని ఎదుర్కొనడమే 
. ధాన లక్ష్యంగా పెట్టుకొన్నాడు. కావ్యానికి వాళ్లు చెప్పిన అభ్యంతరాలు 
నిజానికి క్రొత్తవి కావు. అవన్నీ ప్లేటో నూచించినవే. కాని ప్లేటో లోని 
రీక్షమైన తాత్త్వికబలం వీళ్ల వాదనలో లేదు. ప్లేటో అభియోగానికి 
నరిమైన నమాధానం అరిస్టాటిల్‌ లో కనబడుతుంది. సిడ్నీ నరిగా అరిస్తాటిల్‌ 
వాదననే ఆశ్రయించ లేదు. అరిస్తాటిల్‌ కవి లోకాన్ని అనుకరిస్తాడని 
చెవ్పగా, సిడ్నీ కవి క్రొత్తలోకాల్ని నృష్టిస్తాడనీ, అది ఆదర్శప్రాయమైన 
లోక మనీ అంటూ, ప్లేటో చెప్పిన వన్తువు యొక్క వైక నత్యన్వరూపాన్ని 
అది ఆవివ్కరిన్తుందంటాడు. అందులోని వ్యక్తులు ఆదర్శప్రాయంగా 
ఉంటారనీ, నవృుదయుడు అట్టివ్యక్కులను అనుకరిస్తాడనీ, అలా 
అనుకరించడం లోనే మానవుని నైతిక విలువలు పోషింవ బడతాయనీ సిడ్నీ 
అంటాడు. అరిస్టాటిల్‌ మానసిక శాస్త్రాన్ని ఆధారంగా చేసికొని, కావ్యం 
మానవుని మానసికో ద్రేకాలను క్ల క్షాళన మొనరిన్తుందని అనగా, కవిత్వానికి 
కదిలించే శక్తి ఉన్నదనీ, .దానివల్లనే మానవుని నత్పొరునిగా దిద్ది తీర్చడం 
సాధ్యమనీ "సిడ్నీ అంటాడు. చరిత్రకన్న. కావ్యం మిన్న అని ఇర్వురూ 
అంటూన్నా, అరిస్తాటిల్‌ కావ్యం విశ్వజనీనత్వాన్ని సాధిన్నూ, నంగత 
(probability) నూత్రాన్ని ఆధారంగా చేనుకొంటూ, ఉన్నదానిని ఉన్నట్టుగా 
చెవ్పక పోవడమే కావ్యతత్త్వం అంటాడు. అందుకే కావ్యం చరిత్ర కన్న 
తాత్తి పకమైనది. సిడ్నీ, కావ్యంలో ' కావ్యన్యాయాన్ని' (poetic justice ను) 
సాధించడం వల్ల మానవులకు ధర్మాఖినివేశాన్ని కల్గించడం 
సాధ్యమవుతుంది “కనుకనే కావ్యం చరిత్ర కన్న భిన్నంగా ఉంటూ, 

ఉత్తమమైన దంటాడు. కావ్యాని కున్న న్వయంవ్యక్తిత్వాన్ని అరిస్తాటిల్‌ 
ఎక్కడా విన్మరీంచ కుండా, కావ్యం కల్గించే మనోరంజకత్వం, విశిష్టమైన 
దనీ, దాని వల్లనే కావ్యం కావ్యంగా గురి, ర్తింవ బడుతుందనీ అంటాడు. సిడ్నీ 


84 


వునరుజ్జీవనం' = నీతివాదం 


కూడా కావ్యం మనోరంజకత్వాన్ని కల్లిన్తుందని అంగీకరిన్తూనే, అది 
కదిలిన్తుందని చెవుతూ, దాని వల్ల మానవుని లోని ధార్మిక నైతిక శక్తులకు 
బలం చేకూరుతుం దంటాడు. అయితే ఈ ధార్మిక నైతిక శక్తు లెట్టివో 
చెప్పేవారు తాత్తి ఏక, ఆధ్యాత్మిక, రాజకీయ నాయకులు కావచ్చు. వారు 
ప్రవచించిన ధార్మిక నూత్రాలను ఆధారంగా చేనుకొనే కవి కావ్యాన్ని 
నిర్మిస్తాడు.. అలా నిర్మింవబడ్డ కావ్యాన్ని మనం ఆప్రమాణాలతోనే దాని 
విలువను అంచనా వేస్తాం. దీని వల్ల కవిత్వం ఎందువల్ల మానవునకు 
ఆవశ్యకమైన దో గ్రహించ గల్లుతాము. కాగా అరిస్తాటిల్‌ "పోయిటిక్స్‌' 
కావ్యస్వాతంత్ర్యాన్ని (వకటిన్తూ నే దాని అస్తిత్వ ఆవళ్యకతను నిరూపించగా, 
సిడ్నీ కవి స్వాతంత్ర్యాన్ని వణంగా పెట్టి, దాని ఆవశ్యకతను 
నిరూపించాడు.) అయితే సాహిత్య విద్యార్థులు నాటికీ, నేటికీ 
అంతరాంతరాలలో సిడ్నీ భావాలను అంగీకరిన్తూనే ఉన్నారు. 


ఇంతవరకూ సిడ్నీ చర్చ అంతా స్వోవజ్ఞంగానే జరిగింది. కాని 
వునరుజ్జీవన యుగంలోని సాహిత్య దృక్పథాన్ని సిడ్నీ దాటి పోలేదు. 
ఆతని దృక్పథం మరికొంత వినత మవడానికి సాహిత్యమే అవలంబన 
మవాలి. కాని అవ్పటి వరకూ చెప్పుకో దగ్గ ఆంగ్ల కవి ఛానరు దక్క 
మరొకడు లేక పోయాడు. స్పెన్సర్‌ అతనికి నమకాలీన కవి. "షేక్స్‌పియర్‌, 
మారో, బెన్‌ జాన్సన్‌ వంటి ప్రముఖ కవులు ఇంకా నాటక రంగానికి 
ఎక్కలేదు. ఉత్తమ సాహిత్యం అందుబాటులో లేక పోవడం వల్ల, ఆ 
శతాబ్దంలో క్లాసికల్‌ సాహిత్య విమర్శ మోద వచ్చిన వ్యాఖ్యల ప్రభావం 
వల్ల, సిడ్నీ సాహిత్యాన్ని గురించి చేసిన వ్యాఖ్యలు కొన్ని మనకు 
విడ్డూరంగానే కనిపిస్తాయి. ఆనాటి ఆంగ్ల నాటకాన్ని ఆతడు అవహేళన 
చేస్తాడు. క్లాసికల్‌ నూత్రాలను ఉల్లంఘించడం వల్లనే అవి నీరనంగా 
ఉన్నాయంటాడు. 0౭518/6[0 వ్యాఖ్య ననునరించి నాటకాల్లో వసై "'స్రైక్యం 
తో పాటు, కాలైక్యత, న్థలైక్యత కూడా ఉండాలి. ఆంగ్ల నాటకాలో ఇవిలేవు. 





6. Aristotle's “Poetics had been a declaration of independence for poetry as 
well as a justification of it; Sidney is content to achieve the latter at the 
expense of the former. - "Critical Approaches to Literature". pp. 71-72. 


85 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


అదే రంగన్ధలం ఆసియా, ఆఫ్రికా అవుతుంది. అంత వరకూ ఆ రంగన్లలం 
ఒక ఉద్యానవనం కాగా, మరుక్షణంలో అది ఒక రక్కసికి ఆవానమైన గువా 
అవుతుంది. ఇలా న్ధలైక్యత ఉండదు. నుదీర్హమైన ఇద్దరి జీవితాలను రెండు 
గంటల వ్యవధిలో (వ్రదర్శిన్తూ, కాలైక్యత నిర్లక్ష్యం చేయబడి, నాటకం 
అవవోన్యం పాలవుతుంది. విషాదాన్నీ, మోదాన్నీ కలగావులగం చేసిన 
Tragi-Comedy సిడ్నీ ఆమోదాన్ని పొందలేక పోయింది. దాని స్థితి రెంటికీ 
చెడిన రేవడను పోలి ఉన్న దంటాడు. ఆతని ఈ తీర్పులను తర్వాతి కాలం 
వారు ఆమోదించ లేదు. ఆతని చర్చలోని ఈ లోపాలన్నింటికీ నమకాలీన 
వరిస్థితులే కారణంగా కనబడతాయి. ఆనాడు అరిస్తాటిల్‌, వొరేన్‌ రచనల 
మోద వచ్చిన వ్యాఖ్యలు నిర్ణయించిన నూత్రాలకు సాహిత్య లోకంలో 
ఉన్న వలుకుబడి ఒకటీ, సిడ్నీ చూపిన లోపాలను తిరన్కరించ సామర్థ్య 
మున్న సాహిత్య నమూనాలు ఇంకా ఆవిర్భవించక పోవడం మరొకటీ - ఈ 
రెండు కారణాల వల్ల ఆతని చర్చ పునరుజ్జీవన యుగ సాహిత్య విమర్శగానే 

రూపొందింది. అయినా సిడ్నీ కవిత్వం యొక్క అంతన్సును వట్టుకో లేదన 
వీలులేదు. జానవదుల అంత్యప్రానలతో కూర్చిన ఛందన్సుకు ఆతడు 
వ్యతిరేకి అయినా, అట్టి ఛందన్సులో కూర్చిన గేయానికి న్పందించడం సిగ్గు 
వడవలసిన విషయమని ఆతని మేధ చెప్పినా, "Chevy Chase’ అన్న అట్టి 
జానవద గేయం తన్ను కదిలించి వేసిందని అనడంలో ఆతడు కవితాత్మను 
వట్టుకొన్నాడు. కవిని నృష్టికర్తతో. పోటీవడే స్రష్ట అనడంలో సిడ్నీ 
అవగావానలో కవి బాధ్యతా, కవి కర్మాఎంత గురుతరమైనవిగా అతడు 
వానిని గుర్తి ంచాడో న్పవ్దమవుతుంది. కదిలించేదే కవిత్వమన్న సిడ్నీ, ఆ 
యుగవు లలాటం Su ఒక మెట్టు పైన న ఉన్న వాడే? 


7. కావ్యధర్మాన్ని గురించి 'భారకియాలయారికుల దృక్పథానికి హూత్రాదడు. ఆర్‌ క 
ఖ్‌ వ్యాసాన్ని చూడండి. అ En 


_ అధ్యాయం 8 


నియోక్లాసికల్‌ ధోరణి కొక వైతాళికుడు 


బెన్‌ జాన్సన్‌ (1573-1637) మొదటి ఎలిజబత్‌ యుగాన్నీ; మొదటి 
జేమ్స్‌ కాలాన్నీ, చాలా నన్నిహితంగా చూసాడు. ఆకాలంలోనే 
ఆంగ్లసాహిత్యం అవూర్వమైన వికాసాన్ని పొందింది. ఎడ్మండ్‌ స్పెన్సర్‌ 
(1552-99) జాన్సన్‌కు కాన్త ముందు తరం వాడు. తర్వాత వచ్చిన నాటక 
రచయితల్ని బెన్‌ జాన్సన్‌ అతి నన్నిహితంగా ఎరుగును, క్రిస్తాథర్‌ మారో 
(1564-93), విలియమ్‌ షేక్స్‌పియర్‌ (1566-1616) లు రచించిన నాటకాలను 
ఆతడు నాటకాలుగా, సాహిత్యంగా చూశాడు. 


ఆకాలంలో కలం వట్టిన వాని కల్లా గుండెలోంచి వచ్చిన తపు 
పొంగు వలువిధాల వరుగులెత్తి ంది. మేధను జయించిన భావనాశక్తి, 
వ్యుత్పత్తిని నిర్లక్ష్యం చేసే వ్రతిభ, అభ్యాసాన్ని ధిక్కరించే వాజై్వ్నైవుణి, 
ఆకాలపు కవుల సొమ్ము. అదొక విశృంఖలమైన. కాల్పనికత 
(రొమాంటిసిజమ్‌). నంయమా న్నెరుగని. ఈ విశ్చంఖలత్వం వెనుక పొంచి 
ఉన్న ప్రమాదాన్ని గుర్తించిన మనీషి బెన్‌ జాన్సన్‌. పాండిత్యబలం 
లోపించినా, షేక్స్‌పియర్‌ వంటి వాని లోని  అవూర్వమైన ప్రతిభ వానికి 
అండగా ఉండవచ్చు. కాని వ్రతీ మరుగుజ్జు రచయితా స్వీయమైన 
అల్పిష్టశక్తుల మోదా, ఆవేశం మీదా ఆధారవడితే సాహిత్యానికి ఎంతో 
అవకారం జరగడానికి అవకాశం ఉంది. 


బెన్‌ జాన్సన్‌ కూడా నాటక రచయితే. య. కవే. ఆంగ్ల సల 
వికాసానికి ఆతడూ దోవాదం చేసాడు. అయితే. ఆతడు. వ్యుత్పన్నుడు. 
ప్రాచీన గ్రీక్‌, లాటిన్‌ సాహిత్యాలను, సాహిత్య విమర్శను. అర్థం 
చేనుకొన్నవాడు. వునరుజ్జీవన యుగంలోని _ సాహిత్య విమర్శకులను 
భావ్యకారులను ఎరిగిన వాడు. ఈ: - నంస్కారంతో తన చుట్టూ చూడగా, 


87 


"పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


ఆతనికి కనబడింది విశ్చంఖలత్వం, వైవిధ్యం, కాల్చనికత కాగా, ఆతని 
అభిరుచులు క్రమశిక్షణనూ, ఏకరీతినీ (UnNifంrMIty), నంవ్రదాయాన్నీ 
ఆ(శయించి ఉన్నాయి. (1) 


నమకాలీన యుగం ) సాధించిన సాహిత్య మూల్యాలను తగినంత 
నిర్మమతతో అంచనా వేయడం సాహిత్యవేత్త లందరికీ సాధ్యమయే 
విషయం కాదు. కాని నమకాలీనులను గురించిన బెన్‌ జాన్సన్‌ అంచనాలు 
మనకు. ఆశ్చర్యాన్ని గొల్పేటంత నికరంగా ఉంటాయి. షేక్స్‌పియర్‌ 
ఎక్కడా తుడువు లేకుండా ాసాడని నాటి రంగ న్థలనటులు అనగా, 
జాన్సన్‌, “కాదు, తుడువులుంతే నంతోషించే వాడిని" అన్నాడట. అది 
ఈర్ష్యతో అన్న మాట కాదు. ఆతని దృష్టిలో కావ్యం వాడావిడిగా 
ప్రాయదగ్గది కాదు. వర్డిల్‌ (Virgil) ప్రతి వద్యొాన్ని కనడంలో ఎలుగు వడ్డంత 
(శమవడి, ఆ వద్యాన్ని ఎలుగు తన కూనను నాల్కతో రూవుదిద్దినంత 
శ్రద్ధతో తీర్చేవాడట. “షేక్స్‌పియర్‌ మవోవ్రతిభా వంతుడని జాన్సన్‌ 
అంగీకరిన్లూనే, ఆతడు భావనాబలంతో. వినువీధుల్లో నర్వావన్ధలలోనూ 
ఎగరడాన్ని కాన అదువులో ఉంచాలి అంటాడు. ఆతనిలో నిర్మాణ 
కౌశలం (art) నిండుకున్న దంటాడు. 


అయితే ఫ్రాన్సిస్‌ న్‌ బేకన్‌ (1561-1626) రచనలను బెన్‌ జాన్సన్‌ బ బాగా 
అభిమానించే వాడు. ఆతని రచనలోనూ, వలుకులోనూ వ్యర్థవదం 
కనబడదు. అ(వన్తుత వ్రనంగం వినబడదు. వది మాటలో ఇతరులు చెప్పేది 
ఆతడు ఒక్కమాటలో చెవుతాడు; రచనలో వులుముడు ఎక్కడా కనబడదు. 
తన అఖండమైన శక్తిని నంయమనంతో శాసించగల ప్రాజ్ఞడాయన. ఆతడు. 
ఆంగ్లంలో సాధించిన సాహిత్యవిలువలను ప్రాచీన గ్రీక్‌ సాహిత్య విలువలతో 
పోల్చ వచ్చును. బెన్‌ జాన్సన్‌ నియోక్తాసికల్‌ దృక్పథం వల్లనే ఆతనికి బేకన్‌ 
అంతగా. నచ్చుతాడు. బెన్‌ అరిస్తాటిల్‌ ను, వొరేన్‌ను, క్వింటిలియాన్‌ను 
చదివాడు. వాళ్ల భావాలను బాగా వంట బట్టించుకున్నాడు. అతని సాహిత్య 
దృక్పథాన్ని పీర్చిదిద్దినవి ఈ క్లాసికల్‌ రచయితల భావాలే. ఆ రచయితలను 





1. "A History of English Criticism" _ : George కప. p. 91. 


88 


నియోక్లాసికల్‌ ధోరణి కొక వైతాళికుడు 


ఆధారంగా చేనుకొని, ఆతడు గ్రీక్‌, లాటిన్‌ సాహిత్యాలను మథింవ 
బూనుకోలేదు. వాళ్లు చెప్పిన సాహిత్య సిద్దాంతాలను అధారంగా చేసికొని 
నమకాలీన సాహిత్యాన్ని అనుశీలించ నారంభించాడు. నాటి కవుల్ని, వారి 
కావ్యాలను వరిశీలించ సాగాడు. నాటి సాహిత్యంలో కనబడ్డ 'సైషైర 
వివోరుల విశ్చంఖలత్వాన్ని కాన్త, అదువులో పెట్లాలనుకున్నాడు. ఆ 
ప్రయత్నానికి సాయవడ్డానికే ఆతడు క్లాసికల్‌ విమర్శకుల రచనలను 
మధించాడు. వాళ్ల జై హా (చారం 'చేయడం. వల్ల, నాటి సాహిత్య 
లోకంలో (తర్వాతి శతాబ్దంలోని శామ్యూల్‌ జాన్సన్‌ లాగ) సాహిత్య 
నియంతగా ఆతని కున్న వలుకుబడి వల్ల, కాల్చనిక విజృంభణ చల్లబడి, 
ఇంగ్లాండులో తొలిసారిగా నియోక్తాసికల్‌ వంథా ఏర్పడింది. 


బెన్‌ జాన్సన్‌ సాహిత్య విమర్శగ్రంథాన్ని ఏమి వ్రాయలేదు. ఆయన 
రచించిన నాటకాలకు వ్రాసిన ప్రస్తావనలలో, అంకితములలో, డ్రమ్మండ్‌ 
(Drummond) అనే స్కాట్‌లాండ్‌ కవితో జరిపిన, వాతమూలకము 
చేయబడ్డ, నంభావణలలో, జాన్సన్‌ అభిప్రాయాలను తెలిసికోవడానికి 
అవకాశం ఉంది. ముఖ్యంగా ఆతని మరణానంతరం 1640 లో "Timber" 
లేక "Discoveries" అన్న గంథం వవ్రచురింవబడింది. ఇందులో 137 
అంశాలు చర్చించబడ్డాయి. ఇవి కొన్ని లఘు వ్యాసాల వంటివి, కొన్ని 
అభిప్రాయ ప్రకటనలు, కొన్ని నోట్సు వంటివి. ఈ గ్రంథాన్ని జాన్సన్‌ 
నరిచూసి |వ్రచురణకు' సిద్ధంగా ఉంచలేదు. : అందుచేత కొన్ని చోట్ల 
అనమ(గ్రమైన చర్చ కనబడుతుంది. ఇందులో నమకాలీన సాహిత్యం మోద, 
అభిరుచుల మోద, నైతిక, రాజకీయ అంశాల మోద ప పాల 
కనబడతాయి. 
ఇందులోని అంశాలలో రూవకాన్ని గురించిన చర్చ ఒకటి ఉంది. 
రూవకంలోని. వన్తువు, దాని నిర్మాణం, నిడివి మొదలయిన వానిని గురించి 
అరిస్తాటిల్‌ చెప్పిన మాటలనే జాన్సన్‌ వునరుద్దాటించాడు. వ స్వైక్యానికి 
అరిస్తాటిల్‌ నూచించిన కాలైక్యతను కూడ జాన్సన్‌. మరింత గట్టిగా 
జోడించాడు. మవోకావ్యాన్ని (౬010) గురించి చర్చించినా, ఇతివృత్తా న్నీ, 


89 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


శిల్పాన్నీ గురించి చర్చించినా, జాన్సన్‌ అరిస్టాటిల్‌ అడుగు జాడలలోనే 
నడిచాడు. ఎంతో శ్రమతో, వ్రతిభతో మవోకవులు సాధించిన అంశాలను 
అరిస్తాటిల్‌ తన విజ్ఞత వల్ల, వ్యుత్పత్తి వల్ల, వివేచన వల్ల వివరించ గలిగాడు. 
కవులు తప్పుదారి పట్టకుండా ఉండడానికి, కావ్యదోషాలను 
వరివారించడానికి తేలిక మార్గాన్ని కనుగొన్న ఖ్యాతి అరిస్తాటిల్‌ దని 
జాన్సన్‌ భావించాడు. ఆతడు నూచించిన మారాన్నీ, విధించిన నూత్రాలనూ 
బెన్‌ జాన్సన్‌ తన రూవకాలో పాటించాడు. ఇతరులు కూడా పాటించాలని 
అతని అభిమతం. 


కావ్యాన్ని” కవితను”, "కవిని" (119 "౧౦6౧౫4, the Poesy’, and 
the Poet’) గురించి జాన్సన్‌ జరిపిన చర్చ ఆనక్తి దాయకంగా ఉంటుంది. 
కవిని (గ్రీక్‌లు "Poeti5’ - నిర్మాత - అనడాన్ని అనునరించి సిడ్నీ “కవి” ని 
స్రుష్ట అన్నాడు, జాన్సన్‌ దృష్టిలో కూడ కవి స్ర స్రువ్ష. ఇక "కావ్యం" కవి కర్మ, 
ఆతని అవిరళ కృషి వల్ల ల్ల అభ్ధర్భవిన్తు ౦ది. కవిత అన్నది ఆతని వని తనం, 
విల్పం, ఆతని భావన, 'ఆలోచన. "నృష్టి, నృజనాత్మక చర్య" "స్రష్ట 
= ఇవే "కావ్యం "కవితి, "కవి' అవుతున్నాయి. కవిత కళల కన్నింటికీ రాణీ, 
సాక్షాత్తూ న్వరోకం నుంచి భువి కవతరించిం దంటాడు, జాన్సన్‌. కవితాశక్తి 
దైవదత్తమైనది. అందుకే. వ్రతివాడూ కవి అవలేడు. కాని దైవం ప్రసాదించిన 
కవితాశక్తితో పాటు కవికి నిరంతర కృషి. అవనరం. వాడావిడిగా 
వద్యాలల్లడం' మంచిది కాదు. నిదానంగా ఆచి, తూచి, వద వ్రయోగం 
చేయాలి. వ్రాసిన దానిని తిరిగి, తిరిగి చూనుకోవాలి. ఇలా తొలి దశలో 
వద్యరచనా శక్తిని ఎంతో [శ్రమతో సాధించాలి. కాలక్రమాన కవికి ఒక 
సౌలభ్యం అలవడుతుంది. కవిత్వం నద్యః. న్ఫురణతో ఆవిర్భవించే 
వాగ్విలననం కాదు. నమన వాగ్వ్యవవోరం లోనూ శబ్బార్థములు రెండూ 
దేవాము, ఆత్మ. వంటివి. భావము భాషకు ప్రాణం వంటిది. ఆత్మ వంటిది. 
అది వినాశబ్దము నిసే స్తేజమవుతుంది, నిర్జీవ మవుతుంది. (2) న శబ్బార్థముల కిట్టి, . 
2" "In all speech, oa Um ho bola the soul. The sense 
“is the life and soul of Bae we es are dead" - "The 
Making of Literature" :p. 128. 


నియోక్తాసికల్‌ ధోరణి కొక వైతాళికుడు 


అవినాస్థితిని సాధించడానికి కవికి ఎంతో సాధన అవనరమవుతుంది. 


' అయితే ఈ సాధన వట్టి గాలిలో చేసినంత మాత్రాన ప్రయోజనం లే 
దంటాడు బెన్‌ జాన్సన్‌. ఈ సాధనకు ఆధారమైనది "అనుకరణ. అనుకరించడానికి 
కవి ఉత్తమ రచయితల్ని ఎన్నుకోవాలి, వారి రచనలోని వన్తునివ్షమైన 
విషయం, అందలి అమూల్యమైన సారన్వత నంవదనూ తనకు 
ఉవయోగపడేటట్లు చేనుకోవాలి. [పథమ శ్రేణిలోని రచయితను 
ఎన్నుకోవడం, ఆతనిని అనుకరిన్తూనే ఆతని స్తాయికి ఎదగడం, తానే ఆత 
డని అందరూ విశ్వసించే టంత స్థితిని సాధించడం, 'కవి ఆశయ మవాలి. 
ఎజ్జిన అన్నట్టు కవికి "మవోకవీంద్రుని నరన సారన్వతాంశ ప్రశస్తి" తన్ను. 
చెందడమే కాక "తత్కవితా దితియుంగొంత దోంవ తద్రచనయ”" అన్న భావం 
భావుకులకు కలాలి. ౫ దీని అర్ధం ఏ ఏ రచయిత అయినా ప్రాచీనులకు 
దాన్యం చేయడం కా దంటాడు జాన్సన్‌. విద్యాలయాలు అరిస్తాటిల్‌ను 
నియంతను చేసినట్టు, ఏ క్లాసికల్‌ రచయితా నేటి రచయితను శాసించే 
నియంత కారాదు. 'డెమాన్లనీన్‌ అనితర సాధ్యమైన వక్తృత్వ కళను 
సాధించడానికి, ఏ డీక్‌ అర్భకుడూ అతనికి నూత్రాలను విధించ 
సావాసించ లేదే ! అనుకరణ మన్నది సాహిత్యచౌర్య మవడాన్ని, బెన్‌ 
జాన్సన్‌ అనహి్యించు కుంటాడు. మవోకావ్యాలను వల్లెవేన్తూ దిగమింగడం 
కాదు; వానిని ఆకలి గొన్న వానిలా, ఆరోగ్య వంతునిలా నెమరు వేయాలి, 
జీర్ణించు కోవాలి, అవి ఆతనికి ధాతువుష్టిని కల్పించాలి. అందాలను చిందే, 
మధుర మనోజ్ఞ కునుమాల నుంచి సేకరించిన (ద్రవ్యాన్ని అతి. రుచి 
మంతమైన తేనెగా మార్చ గల్లిన తేనెటీగల నైవుణ్యాన్ని - శక్తిని - పోలి 
ఉండాలి అనుకరణ. “అనుకరణ లో అనుకరింవబడిన వన్సువు కనబడనే 
కనబడదు. దాని  అంతళ్ళక్తిని మాత్రమే కవి తనదిగా చెనుకుంటాడు. 
ఇందులో కవి లజ్జించ వలసింది ఏమో లేదు. 





3. . to bee able to convert the substance or Riches of another Poet, to 
his owne use. To make choise of one excellent man above the rest, and 
“ soto follow him, till he grow very Hee; or so like him, as the Copie may 
be mistaken for the Principal” No. 130 - “Literary Criticism. A Short History": 
p. 178. 


91 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్దాంతాలు 


ఇలా కవి నిరంతర భావుకుడై ఉండడానికి, ఆతడు నిత్యవఠన స్థ్‌ల్రి 
అయిఉండాలి. అవ్వుడు తనకు కావలసిన, అనువైన ప్రమాణాలను 
నిర్ణయించుకో గల్గుతాడు. తాను అనుకరించదగిన కవుల్ని ఎన్నుకుంటాడు. 
కవి అలా వినమభావంతో సాహిత్యాన్ని - వూర్వకావ్యాలను - 
నమిపించాలి. వానిచేత వ్రభావితు డవాలి. తన శీలాన్నీ ఆతడు నిర్లక్ష్యం 
చేయకూడదు. కాటో (040) ఎవరైనా గొవ్ప వక్తగా రూపొందడానికి 
వాజ్షైవుణ్యం ఒక్కడే చాల దంటాడు ; అతడు నజ్జనుడై కూడా ఉండాలి. 
కవికూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ, నచ్చీలుడై ఉండాలి. 


బెన్‌ జాన్సన్‌ సాహిత్యానుశీలనకు అవనరమైన మూల నూత్రాలను, 
సిద్ధాంతాలను (ప్రత్యేకంగా చర్చించ లేదు. ఆతని ఆశయం చాలా నృష్టమైనది. 
తన ' ఆంగ్లసాహిత్యం కూడా ప్రాచీన గ్రీక్‌, లాటిన్‌ సాహిత్యాలంత ఎత్తుకు 
పెరగాలి. అందుకే నమకాలీన ఆంగ్ల సాహిత్యాన్ని వరిశీలించి దాని 
అభివృద్ధి కోనం నూచన లివ్వబూనుకున్నాడు. "షేక్స్‌పియర్‌, మారో, డన్‌ 
(Donne), బేకన్‌ మున్నగు నమకాలీనుల రచనల మోద నిర్మొగమాటంగా, 
నిన్సంకోచంగా తన అభిప్రాయాలను వెల్లడించాడు. నాటి కవికి రక్షా 
కవచంగా ఉండేది ఆవేశం ; అది క్షణం టు నడలిపోతే ఆతని రచనా 
ప్రాగల్భ్యం నీరసించి పోతుంది. రచన స్థాయి దిగజారిపోతోందన్న భయం 
కొద్దీ ఈ స్థితిలో కవి శబాడంబరాన్ని ఆశ్రయిస్తాడు. నంయమనాన్ని 
కోల్పోయి "ఒక్కసారి. చెవ్పదగ్గ అంశాన్నే వదిసార్లు చెవుతాడు. ఇట్టి 
కవులకు మార్గ దర్శక నూత్రాలను విధించడం తన ధర్మం, బాధ్యత 
అనుకొన్నాడు “జాన్సన్‌ కాగా ఆతని విమర్శ, సిద్ధాంత భాగానికి చెందినది 
కాక, ఆచరణ భాగానికి చెందిన దవుతోంది. ఇలా ౯ ప్రత్యేక కావ్య నిర్మాణ 
మవ్పటి కవి కర్మను, కవి మనస్థితిని అనుశీలించడం, ప్రత్యేక కావ్యములో 

పోషింవబడిన విలువలనూ, శిల్పాన్ని. వరీక్షించడం అనువర్తిత విమర్శ 
(Practical Criticism) అవుతుంది. డేవిడ్‌ డైషిన్‌ (David Daiches) బెన్‌ 
జాన్సన్‌ ఆంగ్లంలో ఇట్టి విమర్శకు ఆద్యుడంటాడు. . 


'అయితే బెన్‌ జాన్సన్‌ విమర్శ ఎట్టిదైనా అది అంతా. 'అరిస్తాటిల్‌, 
వొరేన్‌, క్వింటిలియన్‌ మున్నగు నంప్రదాయజ్ఞుల సిద్ధాంతాలను అ శయిరెటి 


నియోక్తాసికల్‌ ధోరణి కొక వైతాళికుడు 


ఉన్నదే. ఇట్టి సాహిత్య విమర్శను ఆశ్రయించుకొని సిద్ధాంతాల నేర్పరచుకొనే 
వారినీ, వెనుకటి గ్రీకు, లాటిన్‌ సాహిత్యాలను అనుకరించే వారినీ, 
నియోకాసిసినులు అంటారు. బెన్‌ జాన్సన్‌ సాహిత్యాన్ని అనుశీలించడంలో 
నియోక్తాసిసిను. నాటక కర్తగా అనునరించిన నూత్రాలవల్ల కూడా ఆతడు 
నియోక్షాసిసిస్టే. ఆంగ్గ్లసాహిత్య చరిత్రలో సిద్దాంత బలంతో. తొలు 
దొల్పగా అవతరించిన తొలి నియోక్లాసిసిన్లు ఈతడే. ఈతని ప్రభావం వల్లనే 
ఆంగ్ల సాహిత్యం నియోక్తాసిసిజమ్‌ వైవున కొక మలువు తిరిగింది. 
బెన్‌ జాన్సన్‌ నియోక్తాసిసిన్దు అయినా, ప్రాచీన గ్రీక్‌, లాటిన్‌ 
సాహిత్యాలకు చవుకగా అమ్ముడు పోయే మనన్తత్వం కా దతనిది. ఎన్ని 
నూత్రాలున్నా, వానిని అనునరించడం వల్ల కావ్యం వుట్టదు. కవికి (వతిభ, 
అదీ సామాన్యమైనది కాదు, దైవవదత్తమమైన ప్రతిభ - అవనర మంటాడు 
జాన్సన్‌. కవికి ఆవేశం అవనరం లే దనడు, కాని నంయమనం కావాలంటాడు. 
తన సిద్ధాంతాలకు అనుగుణంగా లేక పోవడమే గాక, విరుద్ధంగా ఉన్న 
"షేక్స్‌పియర్‌ రచనల నాతడు తిరన్కరించ లేదు నరికదా, ఆతని వట్ల ఎంతో 
గౌరవాన్ని, ఆదరాన్ని ప్రదర్శించాడు. వాాఖ్యాతలు, తత్త్వవేత్తలు విధించిన 
అవధులలోనే కవి వరిభ్రమించ కూడ దంటాడు బెన్‌. ఉత్తమ సాహీతీ 
వరుని నచ్చీలమే ఉత్తమ సాహిత్యానికి కారణ మవుతుందని అంటూ, కావ్య 
నిర్మాణమే కాదు, కావ్యాను శీలనము కూడా అల్బవ్రతిభులకు అసాధ్యమైన 
దంటాడు. కవులను గూర్చి తీర్పు చెప్పే ధీశక్తి కవులదే, అదీ అందరికీ 
సాధ్యం కాదు. మవో కవులకే సాధ్య మంటాడు బెన్‌ జాన్సన్‌. ఆతడన్నట్టు 
a కవి విమర్శకుడు; మరి అరిస్టాటిల్‌ మాటో ! 


ఏ మయినా బెన్‌ జాన్సన్‌ కవివక్షపాతి. నూత్రకారుడే ఈమ వట్టి 
భావుకుడై ఉండడం కూడో చాలదు, విమర్శకుడు కూడా కవి అయి 
ఉండాలన్నంత వక్షపాత మాతనిది. కాని కవి ఎంతటి స్రష్ట అయినా. కొన్ని 
నియమాలకు లోబడి, కొన్ని నూత్రాలను, సిద్ధాంతాలను ఏర్పర్గచుకొనే 
కావ్య నిర్మాణానికి వూనుకోవా లంటాడు బెన్‌ జాన్సన్‌. ఆతడు అంత వరకే 
నియోక్షాసిసిన్లు 1. . 


93 


అధ్యాయం 10 
వాన్‌ డ్రైడన్‌ 


1678 లో టామన్‌ కైమర్‌ గ homas స్‌ “వెనుకటి యుగం 
(తరం) లోని విషాద రూవకాలు" (The Tragedies of the Last Age) 
అనే (గ్రంథాన్ని ప్రచురించాడు. రై రెమర్‌ భావుకత్వం బొత్తిగా నిండుకున్న 
వండితుడు, ఈతడు వీర నియోక్లాసిసిన్లు. కావ్యాలను, నాటకాలను క్లాసికల్‌ 
నూత్రాలతోనే కొలుస్తాడు, అర వేస్తాడు. అందుచేత ఆతనికి వెనుకటి 
ఎలిజబెతన్‌, జాకొబిన్‌ యుగంలోని 'నాటకాలన్నీ దోషభూయిష్టంగా 
కనవడాయి. రైమర్‌ తన వున్తక వతి నొక దానిని జాన్‌ డ్రెడన్‌ (John 
Diyden : -1631- -1700) కు బవూకరించాడు. ఆవున్తకంలోని అంశాలకు 
నమాధానం వ్రాయదలచి, అందులోనే కొన్ని చోట్ల డ్రైడన్‌ తన 
అభిప్రాయాలను గురు ర్త పెట్టుకున్నాడు. అందులో ఒకచోట : ఇలా వ్రాశాడు: 
“అరిస్టాటిల్‌ ఇలా అన్నా డనడం వల్ల వ్రయోజనం లేదు. అరిస్తాటిల్‌ విషాద 
రూవకాలకు నమూనాలుగా సోఫికల్స్‌ను, యురిపిడిస్‌ను ' గ్రహించాడు. 
అతడే కనుక మన రూవకాలను చూసి ఉంటే ఆతడు తన న అభిప్రాయాన్ని 
ee ఉండేవాడు." 0 


'డ్రైెడన్‌ న్వయాన. కవి, నాటి సాహిత్యంతో 'నన్నిహిత 
నంబంధమున్నవాడు, రూవక రచయితగా, నాటక రంగాన్ని, నమాజాన్ని 
ఎరిగిన వాడు. నాటి. వ్రజల అభిరుచు లెలా ఉన్నాయో తెలిసిన వాడు. ఇతర 
యూరోపియన్‌ భాషలలోని సాహిత్య వ్యవసాయాన్ని బాగా గ్రహించాడు. 
గ్రీక్‌ లాటిన్‌ రచయితల్ని, విమర్శకుల్ని అర్థం చేనుకున్నాడు. ఆతనికి 
వెనుకటి ఆంగ్ల సాహిత్యంతో కూడ నన్నిహితమైన వరిచయం ఉంది. బెన్‌ 
జాన్సన్‌ తర్వాత వన డ్రైడన్‌ | కూడా  నియోక్లాసిసిస్టే, కాని ఆతని 


1. ti is not enough that. Aristotle has said 30, sr కం drew his mంde|s 


have changed his mind". (చూ అరిస్సాటిల్‌ తీర్చ" Pp 18). 


:94 


జాన్‌ డ్రెడన్‌ 


దృక్పథానికి అద్దం వట్టేటట్టుగా ఉంది రైమర్‌ వున్తకంలో అతడు వాసిన 
"పై వాక్యాలు. నంవ్రదాయం 'వట్ల అవగావాన అవనరమే, అయినా మారిన 
లోకంలో, మారిన నమాజంలో, మారిన అభిరుచులతో పాటు సాహిత్యం 
మారుతుంది. దానితో బాటు సాహిత్యాన్ని చూచే దృక్పథం కూడా మారాలి 
అంటాడు డ్రైడన్‌. 


ఫ్రాన్సులో నియోకాసికల్‌ దృక్పథానికి జహార పీఠాన్ని అధిష్టించిన 
బోయిలూ (Boileau), డ్రైడన్‌ ఇంచు మించుగా నమకాలీనులు. ఇర్వురూ 
సాహిత్య విమర్శను వ్రాసారు. ఇర్వురూ కవులే, అందులో అధిక్షేవ కవితను 
(వ్రాయడంలో బాగా చేయి తిరిగిన వారు. ప్రొన్సులో బోయిలూ విధించిన 
నియో క్లాసికల్‌ నూత్రాలను, అనునరించి ఈ కాలంలోనే గొవ్చ. నాటకాలు 
రచింవబడ్డాయి. వానినీ డ్రైడన్‌ ఎరుగును. వానిని అతడు మెచ్చుకొనేవాడు. 
అయితే 1663 లో శామ్యూల్‌ సోర్‌బెరి (Samuel Sorbiere) ఇంగ్లాండుకు 
ప్రాన్సునుండి రాజకీయ, పాత్రికేయ వ్యవవోరాల మోద వచ్చి, ఆంగ్లనాటక 
రంగాన్ని గురించీ, ఆంగ్లవిజ్ఞాన శాస్త్రాన్ని గురించీ, అభిశంసిన్లూ వాసాడు. 
నమకాలీన ఫ్రెంచి సాహిత్యం వరువంగా, నిర్దుష్టంగా ఉన్నదని ఆతని 
అభిప్రాయం. నాటకాలలో ముఖ్యంగా ఉండవలసిన మూడు ఐక్యతా 
లక్షణాలే ఆంగ్ల రూవకాలలో లోపించాయన్నాడు. దీనికి టామన్‌ (స్తా ఎట్‌ 
(Thomas Sprat) నమాధానం వ్రాసాడు. కాని ఈ నందర్భంలోనే 1668 
లో డ్రైడన్‌ (ప్రచురించిన "An Essay of Dramatic Poesy" మరింత: 
వ్రన్తుత మవుతుంది. దీనిలో క్లాసికల్‌, (ఫెంచి, ఆంగ్ల నాటకాలకు 
నంబంధించిన చర్చ ఉంది. వ్రధానంగా ఆంగ్లనాటక సాహిత్యం మోద 
వచ్చిన అభియోగాలకూ నమాధానం ఈత. అది గాక అనేక ఇతర 
సాహిత్యాంశాలను ఇందులో చర్చించడం వల్ల, ఆంగ్లసాహిత్య వార 
చరిత్రలో దీని కొక వ్రముఖస్తానం ఉంది. 


ఈ Essay నంభావణాత్మకంగా bani ఇందులో పాలొన్న 
Crites, Eugenius, Lesideius, Neander లకు క్లాసికల్‌ పేర్లు చ 
2. “ణం Criiciem: “A Shoit ౧86౧: pp. 183, 184. 

త 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


ఇందులో 'నియాండర్‌” డ్రెడనే, అలాగే మిగతా వాళ్లు ఆతని నమకాలీనులు. 
01199 కాసికల్‌ దృక్పథాన్ని వివరిస్తాడు. ప్రాచీన గ్రీకులు, రోమన్లు 
సార్వజనీనమైన, సార్వకాలికమైన సాహిత్య నూత్రాలను దర్శించారు. వారి 
రచనలు ఈ నూత్రాలకు లక్ష్యప్రాయంగా ఉంటాయి. ఈ నూశ్రాలకు 
బద్దులై ఉండడమే ఆధునిక నాటక కర్తల ధ్యేయం కావాలి అంటాడు 0169. 
అయితే ఆ వురాణకాలంలోని కవులు, నాటి విమర్శకులు విధించిన 
నూత్రాలను పాటించడంలో విభలు రయారంటాడు ౬006౧105... ఈత 
డానాటి ఆధునిక మేధావి, శాస్త్రజ్ఞుడు అనుకోవచ్చు. శాన్రంలో వెనుకటి 
విజ్ఞానాన్ని అధారంగా చేసికొని, నేటి శాస్త్రజ్ఞుడు వురోగమిన్తున్నాడు. 
అలాగే వెనుకటి కవుల, రచయితల అనుభవాలకు వారనులమయిన మనం, 
నాటి విమర్శకులు విధించిన నూత్రాలను వారికన్నబాగా అమలు జరిపి, 
మరికొంత ముందుకు పో సాధ్య మవుతుంది. 19) అది గాక గ్రీక్‌, రోమన్‌ 
నాటక రచయితల వన్తువు అంతా అంద రెరిగిందే. వెనుకటి మవోకావ్య 
రచయితలు, ఇతర రచయితలు వానిని వదే వదే ఉవయోగించినవే (భారత 
రామాయణాలు: నంన్కృత నాటక కర్తలకు ఆకరమైనట్టు). అంచేత 
నాటకారంభానికి ముందే (క్షకునికి తనను వెల్లడి అయిపోయి రూవకం 
రక్తి కట్టదు. = 


Eugenius మాటలో రెండు చర్చనీయాంశా లున్నాయి. వెనుకటి 
శాస్త్రాన్ని, ఆధారంగా చేనుకొని, వరిశోధనలో నూతనాంశాలను కనుగొనడం 
సాధారణ నగటు శాన్తజ్ఞునికి కూడా సాధ్యమవవచ్చు. ఈ నూత్రాన్ని 
సాహిత్యానికి కూడా అన్న రపరన వచ్చు నన్నది EUgenius భావంలా 
కనబడుతుంది. కాని కావ్య నాటక రచనలలో కాళిదాను కన్న తర్వాత 
వచ్చినంత మాత్రాన, ఆతని కవితకన్న సాంద్రమైన కవిత, అంతకన్న 
గరువమైన సలప్ట; తర్వాతి కవికి సాధ్యమవుతున్న దన్నది వివాదాంశమే. 





3. Eugenius is a new thinker, a scientist. = Hiatal causes bo Mae oN 

_— now than in the time of Aristotle, .. ౨ it follows that poesy and other arts 
may, with the same pains, anive stil nearer 10 porfection." = పైదే: ని. 185. 
(foot-note ౧0.3). 


96 


జాన్‌ డ్రైడన్‌ 


రెండవది నాటకంలోని కథ సామాజికునికి తెలిస్తే, నాటకం రక్తి కే 
అవకాశం ఉన్నదా, అన్నది. అంపే నాటకంలో నస్పెన్స్‌ (Suspense) 
ప్రయోజనం కథ తెలిసి పోవడం వల్ల దెబ్బతింటుందన్న భావం ఇందులో 
ఇమిడి ఉంది. అయితే న్యూలంగా. చూసినా కథ తెలిసినంత మాత్రాన 
నాటకం రక్తి కట్టదనుకోవడం నరియైనది కాదని మన అనుభవమే మనకు 
బుజువు చేన్తు ది. అయితే Essayలో వరోక్షంగా ఈ నమన్య ఉన్నది కాని, 
అది చర్చించబడలేదు. చర్చను సాగిన్తూ [15146108 కాసికల్‌ విమర్శకుల 
నూత్రాలను (ఫ్రెంచి నాటకకర్తలు బాగా ఆవివ్యరిస్తారనీ అవి ఆంగ్ల 
నాటకాలలో కనబడవనీ అంటాడు. 


చర్చకు ఆరంభంలోనే నలుగురూ నాటకాన్ని గురించిన ఒక 
నిర్వచనాన్ని అంగీకరించారు : రూవకమన్నది మానవనైజానికి యథార్థమైన, 
ఉల్లాన(పేరకమైన, ప్రతిబింబం ; మానవన్వభావాన్ని ఆవిష్కరించే 
భావో ద్రేకాలను, మానసిక స్థితి గతుల్ని ఇది నిరూపిన్తూ, అది లోనయే 
ఒడిదుడుకుల్నీ, వెవరీత్యాలను ప్రకాశింవచేన్తూ, మానవాళికి ఆనందాన్ని, 
నందేశాన్ని అందచేన్తుంది.! 


మొదటి ముగ్గురూ పై రూవక లక్షణంలో (ప్రధానంగా జీవితాన్ని 
యథాతథంగా వతి బింబించడం అన్న అంశానికే ప్రాముఖ్యాన్నిచ్చారు. ఈ 
వాన్తవికతా లక్షణాన్ని ఇముడ్చుకునేందుకే 0గ168 ఐక్యతా నూత్రాలను 
మూడింటినీ నాటకం పాటించాలంటాడు. అందులో కాలైకాాన్ని 
పాటించడమంటే, రంగన్ధలం మిద. రెండు మూడు గంటల వ్యవధిలో 
మాత్రమే నాటకాన్ని వ్రదర్శించడం సాధ్యమవుతుంది కనుక, ఆనాటకానికి 
వన్తువైన జీవితంలోని కథకూడ రెండు మూడు గంటలకే వరిమితమై 
ఉండాలి. అవృుడే, వ్రదర్శన నమ్మదగినదిగా ఉంటుంది. కాని కథానాయకుని 
జీవితంలో వది, ఇరువది నంవత్సరాల కాలంలో జరిగిన కథను రెండు 
4 A just and lively image of human nature, representing its passions' and 


NTO. be లల స సరల Dn | Bred Pee! 
and instruction of mankind :.- Dryden's "Essay of Dramatic Poesy". 


97 


as సాహిత్య వనుర : చరిత్ర ఆ సిద్దాంతాలు 


గంటలలో (ప్రదర్శించడం రచయిత అనమర్థతకు తార్కాణ మవుతూ, 
' ఢేక్షకునికి నమ్మశక్యం కాకుండా ఉంటుంది. "అలాగే నాటకంలోని తొలి 
రంగం అలగ్జాండ్రియాలో నూ, మలి రంగం రోమ్‌లోనూ, మూడోది మరో 
చోటకూ మార్చడం కూడా అవవోన్య భాజన మవుతుంది. ఇది న్లలైక్య 
నూత్రాన్ని ఉల్లంఘించడం. ఈ రెండు అంశాలూ జీవిత వాన న్రవాన్ని 
వ్రతిబింబించడం. కోనం నిర్దేశింవ బడినా (నిజానికి వీనిలో మొదటి దానిని 
అరిస్తాటిల్‌ ఒక చోట యథాలావంగా నూచించాడు, రెండవదాని వ్రనక్తి 
Poetics లో లేనే లేదు), అవి రూవక భ్రాంతికి (Dramatic illusion కు) 
నంబంధించిన అంశాలు. ఇందులోరూవక భ్రాంతికి, జీవిత వాన్తవికతకు గల 
నంబంధం చర్చనీయాంళ మవుతోంది. అయితే ఈ చర్చ Essay లో 
జరగలేదు. కాని తర్వాతి కాలంలో శామ్యూల్‌ జాన్సన్‌ (SAaMUel Johnson: 
1709-84) ఈ 'ఐక్యతలు రెండింటినీ తిరన్కరించాడు. ఇంటి. నుండి 
నాటకాన్ని చూడడానికి వెళ్లే పేక్షకుడు తాను లండన్‌ లో ఉన్నా, 
అలగ్లాండ్రియాలో ఉన్నట్టే భావించుకుంటాడు. ఇంత వరకూ భావనా 
వథంలో అలగ్గాండ్రియా. వరకూ ప్రయాణం చేయగల్లిన ప్రేక్షకుడు, 
మరికొంత కూడా ఊహించుకోగల్లి, తాను కథతో, పాటు అలగ్గ్జాండ్రియా 
నుండి రోమ్‌కు చేరుకున్నట్టుగానే భావిస్తా డు. అంచేత న్ధలైక రం రూవకంలో 
లోపించడం పెద్ద దోషం. కానేకాదంటాడు జాన్సన్‌. "ఇక కాలం కూడా. 
మానవుని జొవతోబరాలికి వరమ విధేయంగా ఉంటూ, కాలరేఖ 
నవ్శాదయుని మనో వీధిలో కవి ఆళించినట్టుగా ముందు వెనుకలకు వరుగు 
లిడుతుంది. అంచేత ఈ రెండు ఐక్యతా లక్షణాలు లేక పోవడం వల్ల జీవిత 
వాన్తవం వక్రీకరింవబడదు.. 


లక మూడవదైన వసె సైక్రం వ్రధానమైనచే క కథ వక కనాయకాశ్రయమై 
ఉండి, వాని జీవితంలోని, ఒడుదుడుకులను చూవుతూంపే,. రూవకంలో 
హక క లక్ష్యం వై వైవు ష్‌. వ క. సామాజికుని యానం 


అయితే: చాల ఏ ఆంగ్ల నాటకాలలో చధానే®ి వృత్తమే కాకుండా, అనుబంధేతి 


98 


జాన్‌ డ్రైడన్‌ 


వృత్తం (Under plot) కూడా ఒకటి ఉంటుంది. దీనివల్ల ప్రధానేతి వృత్తం 
బలమైన ముద్రవేయలేక పోతుంది. దీనికి తోడు Trg - Comedy లలో 
విషాదము, వోన్యము దుఃఖము, ఉత్సావాము అన్నీ కలగా వులగంగా 
ప్రదర్శింవబడతాయి. ఒక నాటకం బదులు రెండు నాటకాలు, రెండు విభిన్న 
ఇతివృత్తాలు వ్రదర్శింవ బడాయన్న భావం కల్గుతుంది. విషాద రూవకంలో 
వోస్యాన్ని జోడించడం వల్ల, వ్రదర్శన వల్ల కల్పవలసిన కరుణ, భయం 
నవృాదయునిలో కల్లవు. (వెనుక సిడ్నీ కూడా 201 - 00గ౫౪౮/ ని అందుకే 
గర్ణి రించాడు.) ఇదీ అంగ్లనాటకాల మోద Lisideius అభియోగం. 


నియాండర్‌ (డె (డ్రైడన్‌) ఈ వాదాన్ని అంగీకరించ లేదు 'అనుబంధేతి 
వృత్తం |వ్రధానేతి వృత్తాన్ని బలవరున్నూ, డాని అవగావానకు మరింత 
అవకాశాన్ని కల్పిస్తే, దానిని వరివారించ వలసిన అవనరం లేదంటాడు 
డ్రెడన్‌. పాత్రల నంఖ్య పెరిగినంత మాత్రాన వ్రమాదం లేదు. అది జీవితాన్ని 
మరింత వినృత వరిధిలో చూవడమే అవుతుంది. ఇంక గంభీరంగా. 
నడున్తూన్న నాటకంలో మధ్యమధ్య వోన్యవూరిత రంగాలు ఉండడం వల్ల 
(పేక్షకునికి ఉల్లానంతో కూడిన. మానసిక విశ్రాంతి (00౧౧ relief) 
లభిన్తుంది. ఇవి రెండు అంకాలకు మధ్య విశ్రాంతికై ప్రవేశపెట్టిన నంగీతం 
వంటి దంటాడు డ్రైడన్‌. 'అది గాక జీవితంలోనూ నుఖదుఃఖాలు, విషాదం 
ఉల్లానం, విడివిడిగా గోచరించక వడుగు శే పేకల్లా కనబడతాయి. నాటకంలో 
వానిని వ్రతిబింబించడం జీవిత నత్యాన్ని వక్రీకరించడం కానే కాదు. వోవ్లాట్‌ 
నాటకంలో grave. - “diggers రంగం వట్టి వోాస్యాన్నే కాదు, దైనందిక 
నంభఘటనల వెనుక నున్న విషాదాన్ని తంత వ్రన్ఫుటీకరిన్తు రది. అయితే 
ఇలా విషాద 'రూవకంలో వాసాన్ని ట్రవేశవపెట్టడం సిద్ధవాన్తు డైన 
కళాకారునికే. “సాధ్యమవుతుంది. క్రిస్టాఫర్‌ మారో నాటకం డాక్టర్‌ ఫాన్టన్‌ 
లోని మోటు వోన్యవూరిత రంగాలు ప్రధాన వ్రదర్శన కల్లించే భావముద్రకు 
భంజకంగా ఉన్నాయి. (అయితే వానిని. “మారో.” బ్రాయలేదనీ దేక్షకుల 
కోనం ఎవరో వానిని ఇరికించి ఉంటారనీ ఒక అభిప్రాయం ఉంది.) 


99 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు 


రూవకం జీవితానికి వాన్తవమైన (ప్రతిబింబమే అయినా, అది 
మనోల్తాసాన్ని కల్గించే ప్రతిబింబ మవాలంటాడు డ్రైడన్‌. అనలు 
కవిత్వానికి ధ్యేయం ఉవదేశమా, మనోరంజకత్వమా? అంటే డ్రైడన్‌ 
వం (ప్రధానమైన దంటాడు. ఉవదేశం ద్వితీయ స్థానంలోనే 
ఉంటుంది. ఏ మంటే కవిత మనోల్లాసాన్ని కల్గిన్తూనే ఉవదేశిన్తు ౦ది. (5) 
కవిగా, నాటకకర్త గా తన నమకాలీన నమాజానికి అనందాన్ని, మనోల్లాసాన్ని 
కల్పించడమే తన ధ్యేయ మంటాడు డ్రెడన్‌. 


డ్రెడన్‌ దృష్టిలోని మనోల్లానము స్తాయి ఆనంద వీధీ వివోరి అయిన 
లాంగినస్‌ వతి పాదనను పోలి ఉంటుంది. దీనిని సాధించడానికి వను రు వునకు 
యథాతథంగా రూవకల్పన చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. వెనుకటి 
విమర్శకులు లాగే ఈతడూ అనుకరణ 'అవనరమే అన్నా, ఆ అనుకరణ 
వన్సువును సౌందర్య వంతముగా దిద్ది తీర్చాలి అంటాడు. ముఖము నందలి 
రేక లన్నింటినీ ఉన్నవి ఉన్నట్టుగా చిత్రంలో చూవడం వల్ల ఆ చిత్రం 
నుందరమైన దవదు. అనుకరించే మూర్తిలో మనలను ఆకర్షించే సౌందర్య 
ముద్రను చిత్రం ఆవివ్కరించాలన్నదే చిత్రకారుని ధ్యేయం అవుతుంది. 
దీనికి వన్తువులో. గోచరించే నుందరమైన అంశాలను నుందరతరంగా 
కనవరచాలి, ఏకృతమైన' అంశాలను మరుగు వరచాలి. * ఇలా కళాకారుడు 
జీవితంలో కనబడే నుందర. వన్తునంచయాన్ని మరింత సౌందర్యమంత 
మొనరిస్తాడు. ఈ వునః నృషిని సాధించడానికి కళాకారునికి ఉవయోగ 
వడేది నృజనాత్మక మైన భావన (CreatIVe Imagination). ఈ భావనను 
గురించి తర్వాత అడినన్‌, కోల్‌రిడ్డి మున్నగు వారు చర్చించారు. కాని 
ఆచర్చలోని లోతైన అంశాల. లోకి డ్రైడన్‌ చొచ్చుకొని పోలేదు. భావన 
(imagination), విలానము (fancy) అన్న రెండు వదాలనూ వ్రత్యేకార్ధ 
నూచకాలుగా వాడక, ఆ రెండింటినీ ఏకార్ధంగానే డైడన్‌ వాడినట్లు 





5 Delightisthe chief, if not the only, end of poesy; instruction can be admitted 
but in the second place, for poesy only instructs as it delights. - Dryden. 


6 "The Making of Literature" :p 142. 


జాన్‌ డ్రైడన్‌ 


కనబడుతుంది. భావన కావ్యాన్ని నజీవ మొనరిన్తుంది. అరచాటు 
లావణ్యాన్ని- 960/6 graces ను - చేకూర్చి పెడుతుంది. కేవలము 
వరిశీలన వల్లనే సాధింవ శక్యము కాని ఉదాత్త రచనకు వివేచన అవనరమే 
అయినా, భావన వల్లనే దానికి ప్రాణ (వ్రతిన్ట కల్గుతుంది. ఈ భావన కవికి 
ఎలా సిద్ధిన్తు ౦ది? అన్నదానికి డ్రెడన్‌ నమాధానం చెవ్పడు కాని, రచయిత 
వన్తువును గుర్తించి ఎన్నుకోవడానికి, దానిలో మార్పులు చేయడానికి, 
దానికి తా నపేక్షించిన రూపాన్నివ్వడానికి, దానికి కొత్త జీవితాన్ని 
ఇవ్వడానికి, భావన అవనర మంటాడు. కాని ఈ భావనా శక్తి అదువు, ఆజ్ఞ 
లేని (wild and lawless) "స్వైర వివోరి. అది మేధను, జీవిత వరిధిని 
అతిక్రమించే ప్రమాద మున్నది కనుక ఈ వంచకళ్యాణికి కళ్లెం వేయడానికి 
అంత్యప్రానతో కూడిన ఛందన్సు అవనర మవుతుందంటాడు డ్రెడన్‌. 
ఛందన్సుకు లోబడి ఉండడం వల్ల భావన అదుపులోకి వన్తుంది; 
_ జాచిత్యాన్ని పాటించడానికి తగిన వ్యవధి కల్గుతుంది. = 


డ్రైడన్‌ వివేచనలోని భావనాశక్తికీ వెనుకటి కాలంలోని వారు 
ఊహించిన దివ్యావేశానికీ కొంత సామ్యముంది. భవ్యావేశము లాగే 
భావనాశక్తి కూడా కేవలమూ దైవదత్తమైనదే. దానివల్లనే కావ్యవాక్కు 
జనిన్తుంది. దాని వల్లనే కే షేక్స్‌పియర్‌ మవోకవి అయాడు, వ్యుత్పన్నుడు కాక 
పోయినా నవాజంగానే వండితు డయాడు; అట్టివానికి వన్తువు నత్యస్థితి 
సాక్షాత్కార మవుతుంది. షేక్స్‌పియర్‌కు మానవనైజాన్ని అధ్యయనం 
చేయడానికి వున్తకాలనే నులోచనాలు అక్కర లేక పోయాయి; ఆతడు లో 
నారసి చూడగా, అది ఆతనికి వినష్టంగా దృగోచర మయింది. దైవదత్తమై, 
(వ్రతిభాత్మక మైన ఈ శక్తి ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా వ్రకాళిన్తుంది. 
షేక్స్‌పియర్‌లో ఇది ఒక విధంగానూ, బెన్‌ జాన్సన్‌, ఫ్లెచర్‌ లలో మరొక 
విధంగానూ కనబడుతుంది. దీనివల్లనే రచన వ్యక్తిగతమైన వైశిష్ట్యాన్ని 


7. పెద Pp. 144. 


101 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


నంతరించు కుంటుంది ;. దీని వల్లనే. ఏ యిర్వురి రచనలకూ పోలిక 
లుండవు. | 


ఏ కవి అయినా నకుకలేన నమాజానికి ss వంచిపెట్టడానికే 
రచనలు చేస్తాడు. 'ఫైచర్‌, "షేక్స్‌ిపియర్‌లు. తాము నివసించిన దేశాన్నీ, 
కాలాన్నీ దృష్టిలో ఉంచుకొనే రచనలు చేసారు. సోఫికిల్స్‌ ,యురిపిడిన్‌లు 
కూడా తమ నమకాలీన గ్రీక్‌ నమాజాన్ని, (పేక్షకులను దృష్టిలో ఉంచుకొనే 
గొవ్పనాటకాలను వ్రాసారు. మానవ న్వభావం అన్ని దేశాలలోనూ, అన్ని 
కాలాలలోనూ ఒకే విధంగా ఉన్నా, మానవుని తర్క నవానమైన బద్ది 
విశేషం (8250౧). కూడ నజాతీయమైన దైనా, దేశం, వాతావరణం, ప్రజల 
అభిరుచులు, వాళ్ల ఆచార వ్యవవోరాలు, నైతిక విలువలు, మారడంతో, 
నాడు గ్రీకులను అలరించిన రచనలు నేటి ఆంగ్లేయ (ప్రేక్షకులకు రుచించక 
పోవచ్చును. అందు చేత రచయిత నమకాలీన అభిరుచులను, యుగధర్మాన్ని 
ఆకళింవు చేనుకోవాలి. సాహిత్యం మార్చుకు లోనుకాని అచ్చులో గడ్డకొని 
పోయిన జడవదార్ధం కాదు. నమాజంలోను, దేశంలోను, కాలంలోను, మారే 
స్థితి గతులకు క క్షణమూ ప్రతిన్పందించే నజీవ చైతన్యం సాహిత్యం. 
వెనుకటి రోజుల్లో క్వింటిలియన్‌ లాటిన్‌, డీక్‌ సాహిత్యాలను పోలున్నూ 
ఆరెండు భాషల వైలక్షణ్యాల వల్ల, ఆ రెండు సాహిత్యాలలో లక్షించ దగ్గ, 
సాధించదగ్గ ఫలితాలు వేర్వేరుగా ఉంటా యన్నాడు. డ్రైడన్‌ మరికొంత 
ముందుకు 'పోయి, సాహిత్యాలలో వైలక్షణ్యానికి భాష ఒక్కతే కాకుండా 
డేశమూ, కాలమూ, (పజల జీవిత. విధానమూ కూడా కారణ 
మవుతాయంటున్నాడు. ఇలా. తులనాత్మక నాహం వరిశీలనలో డ్రైడన్‌ 
యాత. అధ్యాయాన్ని ప్రారంభించాడు... 


న ' అరిస్తాటిల్‌ దృష్టిలో సాహిత్య వ్రక్రియ  అన్జుతలోవ విషాద రూవకమే 
ఉత్తమ మైనది. దీనిని? ఆతడు మవోకావ్యం (Epic) తో పోలున్ఫూ, 
న్వేల్పకాలంలో వ్రదర్శింవ యోగ్యమైనది. కనుక అల్పవ్యవధిలోనే 
అనల్పమైన మానసిక వరివర్తనను సాధించ గలదని a అదిగాక 


102 


జాన్‌ డ్రైడన్‌ 


రూవకాన్ని వ్రదర్శించగా చూడగలం, వఠించగలం కూడా. మవోకావ్యం 
నిడివి ఎక్కువ, వ్రదర్శన యోగ్యం కాదు. అందుచేత ఇది. వఠితను 
తొందరగా ఆకర్షించదని దీని మోద అభియోగం. అయితే డ్రైడన్‌ ఈ 
వాదాన్ని అంగీకరించలేదు. నాటకం న్వల్పకాలంలో వ్రదర్శింవబడడం 
వల్లనే 'సామాజికుని మనను మోద నుస్థిరమైన ముద్రను వేయడం 
అసాధ్యమవుతుంది. నాటకంలోని కొన్ని అంశాలు సామాజికుని దృష్టిలో 
వడకనే పోవచ్చు. నడలని అవధానం ఉన్నవానికి కూడ నాటక మపేక్షించిన 
భలం. ఒక్కసారి. చూచినంత మాత్రాన కల్లక పోవచ్చు. విషాదరూవకం 
మనలను మరీ కుదిపివేయడం వల్లనే. న! వేభావం స్థిరంగా ఉండదు. 
("The effects of tragedy are too violent to be sha ") నాటకం 
రక్తి కట్టడానికి రచయితతో పాటు నటులు కూడా కారణ మవుతారు. అంచేత 
నాటక రచన బాగా లేక పోయినా, నటుల వల్ల నాటకం రక్తి కట్ట వచ్చు. 
నాటకంలో. యుద్దాలనూ, అనంతమైన . వ్రకృతి నంవదనూ చూవ 
సాధ్యం కాదు. కావ్యంలోని వీని వర్ణనలు మననుకు వాత్తుకుంటాయి. 
ప్రదర్శన కాలాన్ని దృష్టిలో. ఉంచుకొని నాటకాన్ని రచించాలి. అంచేత 
నాటక రచనలో పాత్రలలో. కాని, వన్తువులో కాని, మానవ నైజాన్ని 
వదర్శించడానికి రచయిత ఆశించిన అంశాలన్నింటినీ చెవ్పడానికి తగిన 
వ్యవధి, వైశాల్యం. ఉండదు. ఇక మవోకావ్యం వీన్హత మైన వరిధిలో 
నిర్మింవ బడుతుంది. అంచేత అందులో పాత్రలలో వైవిధ్యాన్ని చూవవచ్చు. 
తొందర లేక అందులో. ఇతివృత్తం క్రమోన్మీలన. మవడానికి అవకాశం 
ఉంది. వ్రధానేతివృత్తా నికి అనుబంధేతి వృత్తాన్ని. జాచిత్యం చెడకుండా 
జోడించ డానికీ. అవకాశం ఉంది. కావ్యం తొందరలో ముగింవుకు 
రావాలన్న. ఆంక్ష లేదు. కనుక, కవి ఆపేక్షించిన అనేకమైన అంశాభను 
అందులోకి, జొప్పించ సాధ్యమవుతుంది. అంతే కాకుండా కావ్యాన్ని 
చదువరి ఒకటికి నాల్లుసార్లు చదువుకో వచ్చు; కొంత దూరం సాగే నరికి 
అవధానం నడలిన. దన్న భావం కల్లుతే మళ్లీ వెనుకకు వెళ్లవచ్చు. మహో 
కావ్యరచన రూవక రచనకన్న నులువైన 'దన్నది కూడా భ్రాంతియే. 


103 


పాశ్చాత్య సాహిత్య విమర్శ ఏ చరిత్ర = సిద్ధాంతాలు 


ద్రవంచంలో మవో కావ్యాలు అతి న్వల్పంగా- ఉంటాయి. అందులో 
ఉత్తమమైనవి మరీ తక్కువగా ఉంటాయి. ఎన్ని వందల యేండ్లకో కాని 
ఒకటి వుట్టదు. ఒక ఇలియడ్‌, ఒక ఈనియడ్‌, ఒక పారడైజ్‌ లాన్స్‌, ఒక - 
మవోభారతం, ఒక రామాయణం - ఇటువంటివి వ్రవంచంలో ఎన్ని 
ఉన్నాయి? ఇన్ని కారణాలు వల్ల మవోకావ్యం రూవకంకన్న గొవ్పనృష్ట 
అంటాడు డ్రైడన్‌. 


అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఆలంకారికుల 
దృష్టిలో నాటక (వ్రక్రియ కావ్యరచనలో సిద్ధ వాన్తుడైన వానికే 
. లొంగుతుందన్న భావం ఉంది. విశాల వరిధిలో కావ్యం (వాయనేర్చిన 
వానికి ఉన్న స్వాతంత్ర్యం నాటక కర్తకు లేదు. నాటకంలో రచయిత 
నిర్మాణ కౌశలం చాలా ఉన్నత స్తాయిలో ఉండాలి. నాటకంలో 
నంధ్యంగాలను ఒడువుగా దిద్ది తీర్చాలి ఒక అంకంనుండి మరో అంకం 
వుట్టుకొని రావాలి. సంభోషులలో మాటనుంచి మాట, మాట వెంబడి 
మాట, రావాలి. ఏ ఒక్క అంశానై్నైనా సాగదీస్తే నాటక నిర్మాణ సాంద్రత 
' లోపిన్తుంది. కావ్యంలోని నందేశాన్నే సాప్‌. + అందిచ్చినా, అందులోని 
నంభాషణలు ఉవన్యాసాలుగా మారిపోవడం నాటకీయతకు భంజకంగా 
ఉంటుంది. ఒక్కొక్కవ్వుడు నంభాషణలను బాగా నిర్వహించగల నాటక 
కర్త అంకాలను, రంగాలను తన ఈ చాతుర్యాన్ని ప్రదర్శించడం కోనమే 
సాగదీస్తే, ఇతివృత్త నిర్మాణం బీట వేన్తుంది. అంచేత నాటకకర్త రచనలో 
వ్రత్యక్షరాన్ని ఆచి, తూచి శిల్ప్చాథి ముఖంగా తీర్చాలి. రచయిత దివ్యావేశానికి 
లోనై, తన్ను తాను మరచిన రచన కావ్యంలో కన్న నాటకంలో ఆక్షేవణీయం 
అవుతుంది. నాటకంలోని నంయమనంతో కూడిన వనితనమే నాటకం 
కావ్యం కన్న మిన్న అన్న అభిప్రాయాన్ని కల్గించింది. కాగా శిల్పంలో 
కావ్యం కన్న నాటకం ముందు ఉంతే, దివ్యావేశంలో (వాయబడ్డ కావ్యంలో 
కవిత్వం ప్రధానాంశగా ఉంటుంది. అయితే డ్రెడన్‌ అనేది వర్ణనల లోను, 
వన్తు వైవిధ్యంలోను, పు ఉండడంలోనూ నాటకం కన్న 


104 


జాన్‌ డ్రైడన్‌ E 


మవోకావ్యమె విశాలమైన కాల వరిధిలో ఎక్కువ నత్ఫలితాలను సాధిన్తుంది 
అంటాడు. అంతవరకూ ఆతడు చెపే పది. న్యాయంగా ఉందని 
అంగీకరించవచ్చు. కాని ప్రధానంగా నాటక మొక శిల్పభూమికాగా, 
కావ్యమొక కవితా నందనవనం అని గుర్తుంచుకోవాలి. కాని నాటకంలో 
కవిత్వానికి అవకాశం లేకపోలేదు, కావ్యాన్ని Pp ఉండడానికి 
కవీ ప్రయత్నిస్తాడు. ళ్ళ 


కళలన్నీ అనుకరణాత్మకముళకి ' ప్లేటో శతా ఇ ఈ 
అనుకరణ ప్లేటో నుంచి డ్రెడన్‌ దగ్గరకు వచ్చేనరికి బవుముఖంగా. 
వ్యాఖ్యానింపబడింది. పేటో గ దృష్టిలో కవి అనుకరణ, వన్తువు 
నత్యన్వరూపానికి 'అనుకరణకు అనుశరణ అన్నాడు: అరిస్తాటిల్‌ కవి 
అనుకరణలో వున న్మృష్టి ఉన్న దంటూ, అది సార్వజనీన లక్షణాన్ని 
ఇముడ్చుకుంటుందంటాడు. సిడ్నీ దృష్టిలో కవి వాన్తవానికీి ఆదర్శ 
రూపాన్ని చిత్రించి, మణి మయోజ్జ్వలమై ధగ ధగ మెరిసే లోకాన్ని 
నృష్టించి, నైతిక విలువలను పోషిస్తాడు. ఇక డ్రైడన్‌ తొలిసారిగా మానవ 
న్వభావాన్ని  (వ్రతిబింబించడమే కావ్యధ్యేయ మంటున్నాడు. అది 
యథార్థమైన మానవ న్వభావ చిత్రణ కావాలి ; అందులో మానవుని 
ఉద్రేకాలు, విలక్షణ మైన మానసిక లక్షణాలు కనబడాలి. కవి ఎన్నుకున్న 
ఇతివృత్తం వల్ల పాత్రలు ఎన్నో రాపితలకు లో నవుతారు. దీనివల్ల వారి 
న్వభావాలు, 'అంతన్సులు ఆవిష్కకింవ బడతాయి. కావ్యం "జీవిత 
యథార్థస్థితిగతుల్ని (వ్రతిఫలిన్తూ, ఉల్గానవూరితంగా నిర్వహించబడడం 
వల్ల, అది మానవాళిని అలరిన్తుంది, వారికీ లోధిన్తుంది.. అయితే సిడ్నీ 
బోధనలో నైతిక విలువలు ఇమిడి ఉండగా, డ్రెత్‌న్‌ బోధనలో మనన ్రత్వకార్ర 
వరిజ్ఞానం ఇమిడి ఉంది. 


'నమకాలీన శా సాహిత్య విమర్శకులలాగ డై కన్‌ క్లాసికల్‌ 
దృక్పథాన్ని కల్లి ఉన్నా, ఆ దృక్పథం తోనే “The Silent Woman" . అనే 
బెన్‌ జాన్సన్‌. నాటకానికి నుదీర్ణమైన. విశ్లేషణ నీయ గల్లి ఉన్నా, ఆ 
దృక్పథమే అన్నింటికీ శరణ్య తునుకోడు. (ఫెంచి రూవకాలు పాటించిన 


105 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


క్లాసికల్‌ రూవక లక్షణాలన్నింటినీ "The Silent Woman" దివ్యంగా 
పాటించిన దనీ, అదొక మవాత్తర రూవక కల్పన అనీ డ్రెడన్‌ నిరూపించాడు. 
అందులోని కథ కేవలము మూడున్నర గంటలకే వరిమితమై కాలైక్యాన్ని 
పాటించింది. కథాన్థలం లండన్‌ లోని రెండిండ్లకు వరిమిత మవడం వల్ల 
న్ధలైక్యం సాధింవబడింది. [40[096 అన్నవాని ఆస్తి Dauphin కు 
ధారాదత్తమవడ మన్న లక్ష్యంతో ఇతి వృత్తం సాగిపోవడంతో .వస్వ్వైక్యం) 
చేకూరింది. ఇందులో ప్రధానమైన పాత్ర !40[096. ఆతడు తనమాటను 
_తవ్ప అన్యమైన దాని నంతా గోలగానే భావిస్తా డు. ఇలా విలక్షణమైన, 
వివరీతమైన లక్షణం, ఉద్వేగం, అలవాటు, గల ఒక వ్యక్తి మానసిక వెయక్తిక 
లక్షణాన్ని “౧౮౧౫౦౪౯ అంటారు... (HUMour ను ఇవ్వుడు ఈ అర్థంలో 
ఉవయోగించడం లేదు.) అట్టి వ్యక్కులను చూవడంలో బెన్‌ జాన్సన్‌ ఎంతో 
(వ్రతిభావంతుడు. అదిగాక ఈ మోద రూవకం నిర్వవాణలో ఎన్నో 
మెలికల్ని వ్రదర్శిన్తూ, వానిని విడదీయడంలో బెన్‌జాన్సన్‌ అద్వితీయమైన 
నేర్పును (వ్రదర్శించా డంటాడు డ్రైడన్‌. ఈ వివరణ అంతా. ఇతివృత్త 
నిర్వవాణకు నంబంధించిన విశ్లేషణ. కవి వనితనాన్ని అనుశీలించడంలోని 
విమర్శకుని నేర్పరితనానికి ఈ విశ్లేషణ ఉదావారణ ప్రాయంగా ఉంటుంది. 


డ్రెడన్‌ ఏ కావ్యోన్ని నమోపించినా, ఆకావ్యానికి వ్రతిన్సందించి,, 
ఆమోద తన కట్టి వ్రతి న్పందన ఎందుకు కల్లిందని ఆలోచిస్తాడు కాని, 
తానేర్చరచుకొన్న, తానెరిగిన, నూత్రాలను, సిద్దాంతాలను 'ఆకావ్యం 
గౌరవిస్తోందా? లేదా? అని చూడడు. అందువల్లనే "షేక్స్‌పియర్‌, బెన్‌ 
జాన్సన్‌ రచనలకు బొత్తిగా పోలిక లేక పోయినా, వాళ్ల దృక్పథాలు, రచనా 
శిల్పం వేర్వేరుగా ఉన్నా, ఆ ఇర్వురి రచనలకూ కూడా నివృక్ష పాతంగా, 
నిజాయితీగా, నివృృష్టంగా వతిన్నందించగల్తాడు. డ్రెడన్‌ వీరిర్వురినీ 
పోలున్తూ, షేక్స్‌పియర్‌ ఆంగ్లనాటక కవితకు వోమర్‌ వంటి వాడనీ, బెన్‌ 
జాన్సన్‌ వర్టిల్‌ వంటి వాడనీ అంటాడు. జాన్ఫన్‌ను నేను గౌరవిస్తాను,.కాని 
-పేక్స్‌పియర్‌ను 'శేమిస్తాను, వ్యాదయానికి. వాత్తుకుంటాను. అంటాడు. 
. డ్రైడన్‌. ఈ విమర్శలో కవులలో గల వ్యత్యాసాన్ని చూవడంలో వారి 


106 


జాన్‌ డ్రైడన్‌ 


గుణాలను, బలహీనతలను, వైయక్తిక (వతిభావిశేషాలను చర్చించడంలో ఏ 
ఇద్దరి కవులనూ ఒక్కలా అంచనా వేయరాదని నిరూపించాడు. 


అంతకు ముందు బెన్‌ జాన్సన్‌ విడి విడిగా కవుల గుణ దోషాలను 
విచారించినా, అది కేవలమూ ఆతడు గుర్తు పెట్టుకొన్న కొన్ని అంశాల 
మాదిరిగా, నోట్సులా, అనంవూర్ణంగా ఉండి పోయింది. అంగ్లసాహిత్య 
విమర్శలో తొలిసారిగా కవుల కావ్యాలను గురించిన (వ్రత్యేక వరిశీలన 
డ్రెడన్‌ తోనే ఆరంభమయింది. “౯౧౪1069 to Fables" లో ఛానర్‌ 
(Chaucer) ను గుకించిన ఈతని వరిశీలన నేటికీ ప్రామాణిక మైనదే. ఈ 
విమర్శలో దోషాలు లేవని కాదు. ఉదావారణకు ఛానరు నాటి భాషమిద 
తగినంత అధికారం లేకపోవడం వల్ల, నాటి ఉచ్చారణ బాగా తెలిసి ఉండక 
పోవడం వల్ల, ఛానరు ఛందన్సులో దోషాలున్నాయనీ, ఆతని రచన శ్రవణ 
నుఖంగా ఉండదనీ డ్రెడన్‌ భావించాడు. అయినా ఛానర్‌ ను ఆంగ్ల కవితా 
పితా మవానిగా గౌరవిన్తూ, ఆతని కావ్యంలో మన ముత్తాతలు, ముత్తవ్వలు 
ఆనాడెలా ఉండేవారో అలాగే నజీవంగా దర్శన మిస్తారన్నాడు. వారి 
వారనుల్ని మనం నేటి నమాజంలో కూడా చూడగల మంటాడు డ్రైడన్‌. 
ఛానరుకున్న నమకాలీన మత సామాజిక స్థితి గతుల వరిజ్ఞానం, ఆతని 
అవగావాన ఆశ్చర్యాన్ని కల్లిస్తాయంటాడు. “డ్రైడ్‌ చేసిన తవ్వుల్ని నేటి 
నగటు విద్యార్థి కూడా చేయక పోవచ్చును కాని, ఆతని అనుశీలనా 
ప్రాభవాన్ని అందుకోవడం విమర్శకా[గ్రేనరులకే ఒక్కొక్కప్పుడు 
సాధ్యంకాదు. ఆతని విమర్శలో నిర్మమత యేగాక, జౌదార్యంతో కూడిన 
సానుభూతి (Cathంliciy) కూడ కనబడుతుంది. ఆతనికి వూర్వం 
ఆంగ్లసాహిత్య విమర్శ వెలుగు రేకల కోనం తడుముకోనేది. డ్రెడన్‌ తో. 
1700 నాటికి ప్రభాత దర్శనమైంది. ఆంగ్ల సాహిత్య విమర్శకొక అస్తిత్వం, 
ఒక నంప్రదాయం ఏర్పడింది. ఆ నంవ్రదాయానికి, మూల వురుమడు డ్రైడన్‌ 
అనుకోవచ్చు. 


107 


అధ్యాయం 11 
నియో - క్లాసికల్‌ సిద్దాంతాలు 


17, 18 శతాబ్తాలలో పాశ్చాత్య సాహిత్య విమర్శ 'పెడదారిన 
వట్టిందన్న అభిప్రాయ మొకటి ఉన్నా, నాటి సాహిత్యావ లోకనంలో 
లోపాలున్నా, ఆనాటి విమర్శకులు నమకాలీన నమన్యల నెదుర్కొన్నారు, 
నూత్న విమర్శ వద్ధతులను నృషించు కొన్నారు. ఈ కాలంలో సాహిత్య 
విమర్శలో ఫ్రాన్సు నాయక స్తానంలో ఉంది. దాని ప్రభావం ఇంగ్లాండు 
మీదా'వడింది. ఈ'కాలంలోనే నియో - క్లాసికల్‌ మతం ఏర్పడింది. జయతే 
ఇది ఒక. విధంగా” వురాతన సాహిత్య సిద్దాంతాలకు - ముఖ్యంగా 
అరిస్తాటిల్‌ బోధనలకు - - అనమ(గ్రమైన, అవరీవక్వమైన అనునరణ కనుక, 
ఇది “నియో క్లాసికల్‌! దృక్పథం కాదు, 'నూడో - క్లాసికల్‌ ' దృక్పథమని 
Fe కాని, అది నర్వత్రా. అంగికరింవబడలేదు. గ 


"ఈ నియో క్లాసికల్‌ దృక్పథం కాని, సిద్ధాంతం కాని, ఒక్కనాటి ఏ 
ఒక్క. వ్యక్తి 'ఆలోచనా ఫలితం కాదు. ఈ: ఆలోచనల ఆవిర్భావానికి 
కారణాన్ని 'వెదక నారంభిస్తే, మొట్ట మొదట 'రోన్‌ నర్డ్‌ (Ronsard) 
రచనలలో ' కనబడే సాహిత్య నంవ్రదాయానికి ఇది ఒక వ్యతిరేక 
వతిన్సందనగా బయలు డేరిందని చెప్పాలి. 1585 లో మరణించే నాటికి 
రోన్‌ నర్జ్‌ యూరవులో నువసిద్ధుడు. ఆతడు ప్రాచీనులను అనుకరించినా, 
నర్వన్వతం[త్రుడు. భావనా శక్తికి ఈతడు అదువు ఆజ్ఞలను నిర్ణయించ లేదు. ' 
అయితే రాజకీయ కారణాల వల్ల కొంత, 1590 నాటికి ఫ్రాన్సులో సాగిన 
మత కలోలాల నుండి శాంతిని వాంఛించడం వల్ల కొంత, జీవితం లోని 
అన్ని రంగాలలోనూ: క్రమశిక్షణ అవనరమని ఆనాటి వారి 'కనిపించింద్ది.. 
రోన్‌ నర్జ్‌ వ్రభావంతో సాహిత్యం దుష్టమైన వరిణామాలకు దారి తీన్తుందని, . 
1. J.W.H. Atkins : “English Literary Criticism : 17th and 18th Centuries" : 

P.3 . Also George Saintsbury : "A History of English Criticism" : p 150. 


108: 


నియో - క్లాసికల్‌ సిద్ధాంతాలు 


దుర్వినియోగ వడుతుందని, చూవడానికి నమకాలీన సాహిత్యంలో 
ఉదావారణలు దొరికాయి. రోన్‌నర్డ్‌ నంవ్రదాయంలో విలక్షణమైన (89- 
nificant) అంశాలు, అందులో వాదయాన్ని ఆకే తళుకులూ, తళతళలూ, 
విన్మరింవబడాయి. ఆతనిని "బోయ్‌లూ' (801620) కాలం చెల్లిన కవిగా 
వరిగణించే టవ్పటికి, నియో - క్లాసికల్‌ ఆదర్శాలకు, ప్రమాణాలకు 
వరివూర్ణ విజయం. లభించింది. (9 


ఇక 16 వ శతాబ్దవు ఇటలీ నుండి, స్పెయిన్‌ నుండి, ఒకదాని కొకటి 
పొత్తు కుదరని సాహిత్య సిద్దాంతాలు వెలువడ్డాయి. ఈ అనిశ్చిత, వరన్పర 
విరుద్ధ అంశాలకు నమన్వయాన్ని సాధించవలసిన అవనరాన్ని తీర్చిన 
వాడు  "మల్‌వార్‌ బే”. (Malherbe : 1555 - 1628). నహేతుకమైన 
వాద నైవుణ్యంతో ఈతడు నూత్న సిద్ధాంతాలకు వునాదిని వేసాడు. 
జీవితంలోని అన్ని రంగాలలోనూ గోచరించే వ్యవన్ధ, క్రమబద్ధత (system 
and order) సాహిత్యంలో కూడా కనబడాలన్న తవనకు ఈతడు 
వాగ్రూపాన్నిచ్చాడు. కవిత్వ మన్నది కేవలం ఆవేశం వల్ల వుట్టుకు వచ్చేది 
కాదు, అది ఒక కళ, ఒక విద్య అన్నాడు. అది ఒక విద్యఅయితే దాని 
అధ్యయనానికి, అభ్యననానికి ఒక మార్గముండాలి కదా ! "మల్‌వార్‌బే ' 
ఆనూత్న మార్గదర్శకు డయాడు.గ! 

ఈ దృక్పథం కల్లడానికి 1635 - లో కంర (Richelieu) 
ప్రారంభించిన (ఫ్రెంచి అకాడమి' (వభావం కూడా విశేషంగా ఉంది. 1636 
లో 'కోర్‌నీల్‌ ” (Corneille) రచించిన 'సిడ్‌ ' (016) మోద "రిష్‌లూూ' 
ప్రోత్సావాం వల్ల ఒక దుమారం రేగింది. ఇందులో రూవకాలలోని 
'ఐక్యత్రయాన్ని' గురించీ, జౌచిత్యాన్ని (4600గ౧) గురించీ వాదోవవాదాలు 
జరిగాయి. 1640 నాటికి వీనికొక ముగింవు వచ్చింది. ఈ ముగింవులో 
(ఫెంచి నాటక కళ కొక నూత్ర నిర్ణయం-జరిగింది.. ఇదీ రాబోయే సాహిత్య 
సిద్ధాంతాలకు. బలాన్ని చేకూర్చింది. (4) 


2, 3, 4. : WAH. Atkins : క pp 4, 5, 6. 


109 


పాశ్చాత్య సాహిత్య విమర్శ ఆ చరిత్ర ణు సిద్ధాంతాలు 


ఈ నవీన ఛాందసానికి దృఢమైన రూవకల్పన చేసినవాడు "బోయ్‌ 
లూ (Boileau : 1636 - 1711). 1674 లో ఈతని “Art Poetique’ 
(వేకటింవ బడింది. ఇదే కాలంలో 'రాపిన్‌ ” (Rapin), "ల బనూ (le 
82580) ల గ్రంథాలు కూడా వ్రకటింవబడ్డాయి. వీనిలోని సాహిత్య 
సిద్దాంతాలే 16వ శతాబ్దంలో మన్న నకు పాత్రమయాయి. సాహిత్యంలోని 
ప్రతీ ప్రక్రియకూ అత్యున్నత మైన ప్రమాణాలు కొన్ని ఉంటాయనీ, వానికి 
చలనం లేదనీ “బోయ్‌లూ” విశ్వసించాడు: : ఆ ప్రమాణాలను 'ఆయా 
ప్రక్రియలలో అందుకోవడానికి ప్రాచీనుల. సాహిత్య సిద్దాంతాల 
నాధారంగా చేనుకొని నూత్రాలను ఏర్పర్గభుకోవాలి. అయితే "బోయ్‌లూ' 
ప్రాచీనులను చూర్గదర్శకులని అంగీకరించడానికి కారణం వారు వురాతన 
కాలం వారని కాదు. వారు మానవ నైజాన్నీ (Nature నూ) తర్క నవానమైన 
బుది ఏ విశేషాన్నీ (reason నూ) అవలంబనంగా చేనుకొ న్నారనే. “బోయ్‌లూ' 
ప్రాచీనుల నిలా అనునరించడంలో అతని నహేతుక (rational) దృక్పథమే 
కనబడుతుంది కాని, అది అంధానుకరణ మనిపించుకోదు. ఈతని 
సిద్ధాంతాలనూ, అరిస్తాటిల్‌ ప్రవచించాడని భావింవబడ్డ సిద్ధాంతాలనూ, 
తలారకడో చేసికొని "రాపిన్‌ ' నియో - క్లాసికల్‌ విషాద రూవకానికీ, 
ఇతివోసానికీ నూత్రాలను మరింత వివరంగా చర్చించాడు . ల బనూ' 
ఇతివోన కావ్య నరూవ న్వభావాలను గురించీ, దాని నిర్మాణాన్ని గురించి, 
అరణాత్నకంగా హేతు బద్ధంగా చర్చించాడు. 


ఈ “ఆంచి విమర్శకుల ఆలోచన లన్నీ మరీ కొత్తవి అక 
వెనుకటి ఇటాలియన్‌ విమర్శకుల ఆలోచనలనే వీరు క్రమబద్ధ। మొనరించారు. 
కొందరు ఇటాలియన్లు అరిస్తాటిల్‌ను బలవరచారు.' కొందరు ఆతని 
నూత్రాలనబడే' వానికి. వక్రభామ్యం 'చెప్పారు. కొందరు ఆతడు ఇతివోన 
కావ్యానికి నూచించిన నియమాలను పాటించవలసిన అవనరం లేదన్నారు. 
న. చారిత్రక వరిస్థితులను దృష్టిలో. ఉంచుకో వాలన్నాడు. అంటే 
నమకాలీన కవిత్వం నుంచి ఆనాటి. కవిత్వానికి కావలసిన నూత్రాలను 
వెదుకుకో వలసి ఉంటుంది. అరిస్తాటిల్‌ చేసి సిన వని ఇదే. బ్రూనో .(3గ౧౦) 
కూడ సాహిత్య నూత్రాలను కావ్యాలనుంచి,. కవిత్వం నుంచి 


110. 


నియో - క్లాసికల్‌ సిద్ధాంతాలు 


_ నంగ్రహించుకోవాలి అన్నాడు. నిక్కమైన కవులు ఎన్ని రకాలుగా ఉంటారో, 
కావ్యనూత్రాలూ అన్ని రకాలుగా ఉంటాయంటాడు. అలాగే ఈ విమర్శకులు 
ఐక్యతా నూత్రాన్ని గురించీ, జాచిత్యాన్ని గురించీ, కావ్యవ్రయోజనాన్ని 
గురించీ, వలువిధాలుగా వ్యాఖ్యానించారు. ఈ అభిప్రాయాలన్నీ నియో - 
కాసికల్‌ దృక్పథాన్ని దిద్ది తీర్చడానికి ఉవయోగవడ్డాయి. క్రమబద్దంకాని, 
వ్యవన్ధలేని ఇటాలియన్‌ అభిప్రాయాల. నన్నింటినీ జల్లెడవట్టి, (ఫెంచి 
విమర్శకులు వానికొక ఐక్యతను కల్పించారు. ఇటాలియన్ల రచనలో 
అనంవూర్ణంగా ఉన్న అంశాలను వరివూరించారు, నందిగ్గంగా ఉన్న 
అరళలను అనందిగ్గ మొనరించి, ఆచరణయోగ్య మస్రీపించుకోనే 
నూత్రాలను అందచేసారు. 


ఈ (ఫెంచి విమర్శకుల చర్చ క నా క నిర్తేశించడానికే 
జరిగింది. ప్రాథమికంగా వీరి దృష్టిలో కవిత్వం ఉవదేశాత్మకంగా ఉండాలి. 
వోరేన్‌ కవిత్వం ఉవదేశాత్మకంగా ఉండడమే గాక, అది మనోరంజకత్నాన్ని 
కల్పించాలని అన్నాడు. దానిని వీరు త్రోసి వుచ్చక పోయినా, ఉవదేశానికే. 
వ్రథమ స్థానాన్ని ఇచ్చారు. ఈ ఉవదేశానికి లక్ష్యం నమకాలీన నమాజాన్ని 
నరిదిద్దడ పాలి. ఆనాటి నమాజానికి దర్చారు రాజకీయాలన్నా, దర్పారు 
మర్యాదలన్నా ఎంతో గౌరవం ఉండేది. అవి నాగరికమైనవి, గరువమైనవి. 
అంచేత కవిత్వం కూడా ఇట్టి వానిని దృష్టిలో ఉంచుకోవాలి. ఉదావారణకు 
కవిత్వంలో జాచిత్యం పాటించాలన్న ఇటాలియన్‌ విమర్శకుల 
అభిప్రాయాన్ని వీరు అంగీకరించారు. జౌచిత్యం పాత్రచిత్రణలోనూ, 
ఆలోచనలలో నూ, వాక్కర్మలలో నూ, గోచరించాలి. అయితే ఈ 
జాచిత్యాన్ని నిర్ణయించేది కవిత్వతత్తా వైన్ని బట్టి ఆలోచించిన భారతీయ 
ఆలంకారికుల “ఆలోచన కాదు. నమకాలీన నాగరికుల దృష్టిలో 
అనాగరికమైనవీ, అనూచానంగా వచ్చే దర్చారు మర్యాదలకు వెలిగా 
ఉన్నవీ, అనౌచిత్య దూషితాలే. నమకాలీన నాగరీక నమాజాభిరుచి 
తిరగ రరల దానిని కవీ. తిరన్కరించాలి. 


ల . స _అలాగే కావ్యంలోని నంథుటనలు జీవిత వాన్త వికతకు క 
ఉన్నాయన్న భావాన్ని కల్గించాలి. ఇట్టి భావాన్ని కల్గించడానికి నాటకంలో 


111 


పాశ్చాత్య సాహిత్య' విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


అరిస్టాటిల్‌ నూచించన . వస్మైక్యం ఒక్కకే చాలదు. న్థలైక్యం, కాలైక్యం 
కూడా అవనరమేనని తై వెత్రో' (Castelvetro) అన్నాడు. అది 
న్యాయంగానే కనబడింది. గ్రెంచి విమర్శకులకు నాటక రంగన్గలంలో. 
(ప్రదర్శన సాగేది రెండు గంటలవుతే, ఈ రెండు గంటలో, ఇరవై యేండ్ల 
కథను చూవుతే, ప్రదర్శన కాలానికీ కథాగమన కాలానికీ పొంతన లేక, 
పేక్షకుని. కిది నహేతుకంగా ఉన్నట్టు తోచదు. అలాగే మొదటి రంగం 
లండన్‌ లోనూ, రెండోరంగం వెనీనులోనూ ఉంతే, అదే రంగన్గలంలో 
కూర్చున్న - పేక్షకునికి ఈ మార్పులు తృప్తిని కల్షించవు. 'అందుచేత 
రూవకంలోని నంఘటన లన్నీ ఒకేచోట ఇరువది నాల్గు గంటల వ్యవధిలో. 
జరిగినట్టు చూపాలి. అలాగే వస్వైక్యం కోనం కథలో ప్రధానేతి వృత్తమే 
ఉండాలి; అనుబందేతి వృత్తం ఉంపే పేక్షకుని అవధానం నడలి పోతుంది. 


ఇక కవికి కావ్యం వ్రాయడానికి ప్రతిభ అవనరమనే వీరు. 
అంగీకరించారు. కాని అంత వరకే. ప్రధానంగా గుర్తించ వలసింది కవిత్వ 
మొక. విద్య, దానిని పాలించే నూత్రాలు కొన్ని ఉంటాయి. ప్రాచీన 
. సాహిత్యాన్ని మధించిన (దీక్‌ రోమన్‌ విమర్శకులు - ముఖ్యంగా 
అరిస్తాటిల్‌, వొరేన్‌లు - ఈ నూత్రాలను కనుగొన్నారు. వరిశీలించగా 
ఆనూతాలు మానవనైజాన్ని, హేతుబద్ధమైన దృక్పథాన్ని, లోకజ్జతను 
(Nature, reason and good sense) ఆధారంగా చేనుకొనే. 
ఏర్పరచబడ్డాయని నిర్ధారించుకున్నారు. వీనిని దృష్టిలో ఉంచుకొని ఈ 
నూతాలతో పాటు మరికొన్ని నూత్రాలను కూడా విధించారు. కవిత్వం 
అనుకరణ మని అంగీకరిన్తూ, ఈ అనుకరణ మానవజీవితానికి నంబంధించిన 
సార్వజనీనమైన నత్యాలను ఆధారంగా చేనుకొనే ఉండాలి కాని, 
యథాలావంగా చరిత్రలో కాని, జీవితంలో కాని ఎవ్పడో, ఎక్కడో కనబడే 
అంశాలకు ప్రాముఖ్యాన్నివ్వ | కూడదు. 

ఈ మౌలిక సిద్ధాంతాల న గా చేనుకొని సాహిత్యంలోని 
వివిధ "వ్రక్రియలో ను “(inds) గురించి ఈ విమర్శకు లాలోచింవ 


ర్‌... ఈ అభిప్రాయాలను డ్రై డెడన్‌, శామ్యుల్‌ జాన్సన్‌ లు వ్యతిరేకించడాన్ని వెనుకబి అధ్యాయంలో 
_ చర్చించాము. 


112 


నియో = క్లాసికల్‌ సిద్ధాంతాలు 


ప్రారంభించారు. వ్రతీ వ్రక్రియకూ ఒక ఆదర్భరూవ ముంటుందనీ, 
ఆ(వ్రమాణాన్ని అందుకోవడానికే రచయిత కృషిచేయాలనీ నియోక్తాసికల్‌ 
విమర్శకుడు భావిస్తాడు. ఈ ఆదర్శ రూపాన్ని అందుకోవడానికి సాయవడేవి 
కొన్ని నూత్రాలు. ఇవి కొన్ని వెనుకటి కావ్యాలను అనుశీలించగా వెనుకటి 
విమర్శకులకు లభించినవి, మరికొన్ని లోకజ్జతతో, తార్కిక బుద్ధితో 
ఇటీవలి వారు తామై న్వయంగా కనుగొన్నవి. ఈ ప్రక్రియలలో ప్రధానమైనవి 
ఇతివోన కావ్యం, విషాదరూవకం, మోదరూవకం ; వీనిని గురించీ 
న్మృతికావ్యం (6160), 'సానెట్‌, "ఒడ్‌ (069), ప్ర (epigram), 
అధిక్షేవకావ్యాన్ని గురించీ, "బోయ్‌లూ” చర్చించాడు. ఏ ఏ రచన అయినా ' 
ఏదో ఒక ప్రక్రియకు చెంది ఉండి తీరాలనే నాటి విమర్శకులు భావించే 
వారు. అలా కాక పోతే సాహిత్యంలో దాని అస్తిత్వం అనుమానాన్పదమే.') 
రచనను బట్టి ప్రక్రియను నిర్ణయించడం కాక, ప్రక్రియను దృష్టిలో ఉంచుకొనే 
రచనకు వూనుకోవాలన్నది నాటి నిర్ణయంలా కనుబడుతుంది. అందుచేత 
tragi-comedy, pastoral drama వంటి వానిని గురించి ఈ విమర్శకులు 
వట్టించుకోలేదు. 


వివిధ పతతి ఇతివోనకావ్యానికే ఈ విమర్శకులు ప్రధానమైన 
స్థానాన్ని ఇచ్చారు. ఇదే అత్యుత్తమమైన, ఉదాత్తమైన కావ్యం. ఈ కావ్యం. 
ఎట్టి బోధనను, ఉపదేశాన్ని. అందివ్వాలో,. 'వతిపాదిన్లు ందో, కవి 
తొలుదొల్తగా నిర్ణయించుకుంటాడు. తర్వాత దానికి. అనువైన కథను 
ఎన్నుకుంటాడు. దానిని పోషించే అంశాలు : పాత్రచిత్రణ, నంభఘటనలు, 
అభివ్యక్తి, భావములు (feelings). ఇతివృత్తం వరివూర్ణమైనదై, విన్పవ్షంగా 
ఉండాలి. అది మరీ కురచగా కాని, మరీ విశాలంగా కాని, ఉండకూడదు. 
నాయకుడు ఉత్తముడై ఉండాలి. కథాగమనంలో దేవతల ప్రమేయం 
(intervention) అండాల (దీనిని 4106 Machinery అన్నారు.) "ల.బనూ” 
(Le Bassu) కావ్యాదిలో దివ్యావేశాన్ని అర్థించా లంటాడు. రచయితకు 
దీనివల్ల దైవచింతన కల్గడమే గాక, తర్వాత దేవతలు కథాగమనంలో 
పాల్గొనడం అనవాజమని అనిపించదు. 'టాసో' (Tasso) ఒకవ్పుడు 





6. A History of English Criticism : pp : 148-149. 
113 


పాశ్చాత్య సాహిత్య విమర్శ * చరిత్ర = సిద్ధాంతాలు 


ఇతివోన కావ్యాలకు క్రై క్రైన్సవ మతానికి చెందిన ఇతివృత్తాలే ఉండడం 
మంచిదని నూచించాడు. కాని 1650-60 మధ్య ఈ వ్రయోగాలన్నీ విభల 
మయాయి.. దీని ఫలితంగా 'బోయ్‌లూ' క్రైన్సవ గాథలను, దేవతలను 
మవోకావ్యాలలోకి ప్రవేశపెట్టడాన్ని నిరసించాడు. ఇట్టివాని వల్ల క్రైన్సవ 
మతం వట్ల భక్తివిశ్వాసాలు తగ్గే ప్రమాదం ఉన్నదన్నాడు.. “పాగన్‌ 
(Pagan) పౌరాణిక గాథలే, మవోకావ్య నిర్మాణానికి జీవం పోస్తాయి, 
వాని వల్లనే ఆకావ్యాలు శోభిస్తాయి అని "బొయ్‌లూ' తీర్పు. ౧ 

విషాద రూవక నిర్మాణానికి విధించిన నూత్రాలు ఐక్యత్రయాన్ని, 
కౌచిత్యాన్ని ఆధారంగా చేనుకొని ఉన్నాయి. అదిగాక విషాదరూవకం 
జీవిత వాన్తవాన్ని వక్రీకరించ కూడదు. ఇతివృత్తం చారిత్రక న్పర్శ కల్లినదై, గ 
జాతీయ నమన్యలతో, [శ్రేయన్సుతో. ముడివడి ఉండాలి. నాయకుడు 
ధీరోదాత్త, ధీరోద్ధత లక్షణాలను కల్లి ఉండాలి. ఇతివృత్త నిర్వవాణలో 
నాటకానికి అయిదు అంకాలు ఉండాలి; ఒకే సారి ముగ్గురు, నల్లురు కన్న 
ఎక్కువ మంది రంగన్ధలం మోద కనబడకూడదు.  విషాదరూవకం 
సామాజికునిలో కల్పించే విలక్షణమైన అనుభూతి కరుణ, భయాలవల్ల 
కల్లుతాయని ఈ విమర్శకులు పేర్కొన్నా, కథారిసిస్‌ను గురించిన వివరమైన 
చర్చ కనబడదు. "రాపిన్‌ ” దృష్టిలో సామాజికుని' అంతన్సున కలే 
అంతర్మథనం లోనే విషాదరూవక ఆహ్లోదం ఇమిడి ఉంది. (1౧ the 
agitation of the soul consists the tragic pleasure.) కాని అరిస్తాటిల్‌ 
దృష్టిలో భావో ద్రేకాల స్థిరీకరణ వల్లనే సామాజికుని మననున కొక నమత 
(balance), శాంతి కల్గుతుంది. 


“మోద రూవకానికి {Comedy క్రి) కూడా విషాద రూమకానికి 
విధించిన న నూత్రాలు వర్తిస్తాయి. ఇందులో నీచ పాత్రలే ఉంటాయి. (అంటే 
నమాజంలోని క్రింది స్థాయిలోని, వారే. వ పాత్రపోషణ 
నమూనాలను (types) ఆశ్రయించి. ఉంటుంది. ఒకడు లోభి, ఒకడు 
మవిోకోపి షి, మరొకడు భీరువు, ఇంకొకడు డాంబికుడు. - ఇలా ఉంటారు. 
మానవుని నైజాన్ని దృష్టిలో" పెట్టుకొని, , బాచిత్యాన్ని పాటిన్తూ, నమాజంలో 


7. JWH. Atkins: p. 13. 


114 


నియో = క్లాసికల్‌ సిద్ధాంతాలు 


వికటం (8606౧410) గా కనబడే వారిని చిత్రించాలి. మోదరూవకంలో 
విషాదం తొంగిచూడకూడదు. కథానిర్మాణం ఒడువుగా, ఎత్తుకు పై 
ఎత్తులతో, కుట్ర (Intrigue) తో కూడినదై ఉండాలి. రూవకం నుఖాంత 
మవాలి. ఇతివృత్తంలో ఆవిష్యృత మయే పాత్రల చర్యలన్నీ నహేతుకంగా 
ఉంటూ, కవి లోకజ్జతను (వతిఫలించాలి. మరీ వరుషంగాను, తీవ్రంగాను 
ఉండక, రూవకంలోని ఎగతాళి నవృాదయనికి. we కల్లించేటట్టు 
ఉండాలి. ఇది ఈ రూవకోనకి ప్రాణం వంటిది. (9 


నియోక్తాసిసిజయ్‌ ఇలా వెనుకటి సాహిత్యంలో. పొడనూపిన, 
మితిమోరిన వని భావింవబడ్డ, 'సాహిత్య రుగ్మతలకు చికిత్సగా. వుట్టుకొని 
వచ్చింది. నమకాలీన ఫ్రాన్సులోని రాజకీయ, సామాజిక జీవితంలోని 
అన్నిరంగాలలోను, ఒక క్రమశిక్షణ అవనరమనుకున్నారు. అది సాహిత్యానికీ 
అవనరమే. అదీ క్రమబద్ధమై ఉంటూ, విన్పవ్షంగా + ఉండాలి, అన్న ఆలోచన 
ఆనాటి (ఫ్రెంచి మేధావుల నాకర్షించింది. అదిగాక వురాతన కవుల నుంచి 
(వ్రభావితు లవడ మన్న దానిలో నిజానికి దోషం లేదు. అదీ మంచిదే. 
అయితే వారి నెలా అనుకరించాలి 2? అంతే వారి సాహిత్య నృష్టికి వెనుక 
గల సాహిత్య నూత్రాలను అధ్యయనం చేయాలి. అలా అధ్యయనం 
చేయదగ్గ నూత్రకారులు అరిస్తాటిల్‌, వోరేస్‌ వంటి వారు. అందుచేత వారి 
నూత్రాలను అనునరించడం 'న్యాయమనే అనిపించింది. అందులో ఈ 
నూఃత్రాలు మానవ నైజాన్ని ఆధారంగా, చేనుకొని ఏర్పరచినవే, అందుచేత 
ఆదరణీయములే. ఆనాటి ఫెంచి విమర్శకులు శక్తిమంతమైన రచనా 
శిల్పంతో ఈ సిద్ధాంతాలను క్రమబద్ధమొనరించడం, నూ క్రీకరించడం నాటి 
మేధావులనూ, సాహిత్యవేత్తలనూ ఆకర్షించింది ఒక శతాబ్దం పొటు వ్‌ 
ఆచార్యస్థానం బర్పడింది, eae 


అయితే ఈనవీన ఛాందనం ఆచరణలోకి, అనుభవంలోకి వచ్చేనరికి 
లోవభూయిష్షంగా కనబడసాగింది. వెనుకటి సాహిత్య వేత్తలు కూడా కవి 
ప్రాచీనులను అనుకరించ వలసిన అవనర మన చెప్పినా, వారి 





ర. . పైదేః ౧. 14. 


115. 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర =. సిద్ధాంతాలు 


దృష్టిలో అనుకరణ వేరు, వీరు నిర్వచించిన అనుకరణ వేరు. వారు 
అనుకరణ అంటే కవి వాదయాన్ని అర్ధం చనుకొని, కవితాత్మను 
వట్టుకొని, అట్టి దానిచే ప్రభావితుడై నేటి కవి న్వయాన కొంగ్రొత్త మార్గాన్ని 
నృష్టించుకోవాలని అన్నారు. అంతే కాని వ్రవాత మార్గాన కుడి ఎడమలు 
చూచుకోకుండా వయనించడ మని అనుకోలేదు. కాని ఈ నవీన ఛాందనులు 
వెనుకటి కవులను అనుకరించడానికి నూత్రాలను విధించారు. వానిని 
వల్లించి, అనుకరిస్తే కావ్యాలను నిర్విరామంగా నృష్టిన్తూనే ఉండవచ్చునన్న 
అభ్కిపాయం (ప్రబలిపోయింది. నవాదయుల నాహాదవరచడానికి 
 రాచమార్గం నూత్రాలను అనునరించడమే నంటాడు 'రాపిన్‌. * ఇలా 
నూత్రాల నాధారంగా చేనుకొని 0 Aubignac ఒక నాటకాన్ని వ్రాయగా, 
దానిని చూచిన MOnsier le Prince, "ఇంత నిశితంగా అరిస్తాటిల్‌ 
నూత్రాలను అనునరించిన ఈ రచయితకు నేను ఎంతోకృతజ్ఞుణ్డీ, స్‌ 
ఈతని చేత ఇంత వనికి మాలిన విషాద రూవకాన్ని వాయించిన అరిస్తాటిల్‌ 
నూత్రాలను నేను క్షమించ లేక పోతున్నాను ! 1* అని అన్నాడట.” అది te 
సాహిత్యానికి విధించిన నూత్రాలు శాశ్చతమైనవని భా భావించడ మొకటీ, వ్రతీ 
సాహిత్యవక్రియకు ఒకే ఒక ఆదర్శరూ పముంటుందనీ, దానిని 
అనుకరించడానికి విధిగా కొన్ని నూ[తాలకు కట్టుబడి ఉండాలని 
అనుకోవడం ఒకటీ - చారిత్రక దృక్పథం లేక పోవడాన్ని తెలియచేస్తాయి. 
సాహిత్య ప్రమాణాలు శాశ్వతంగా ఉండక సాపేక్షంగా ఉంటాయన్న 
విషయాన్ని వీరు గమనించినట్టు లేద. ౨. 


ఆనాటి సాహిత్య వేత్తలు అరిస్తాటిల్‌ను అర్థంచేనుకున్నది కూడా 
పాక్టికంగానే అనవలసి ఉంటుంది. 4కి ప్రాచిన గ్రీక్‌. భాషా -పాండిత్యం - 
తగుమాత్రమే అవడం వల్ల, వారు అరిస్తాటిల్‌ను కూడా ఆయన రచనలమోద 
వచ్చిన వ్యాఖ్యల ద్వారానే చూడగల్లారు. అవీ అనమ గ్రమైనవి, వానిలోనూ 


9. “The only way to please is by rules" - Rapin: 

10. "lam grateful to Mr. D’Aubignac," stated that worthy, “for having followed 

3 ‘so closely the rules of Aristotle; but | cannot forgive the rules. of. Aristotle 
for having made Mr. D'Aubignac write so poor a tragedy." - Atkins - ౧.2౦. 


116 


నియో - క్లాసికల్‌. సిద్ధాంతాలు 


అవగావాన లోవం ఉన్నది. అరిస్తాటిల్‌ లో వినబడే "కథారిస్‌ ” అన్న 
ముఖ్యమైన అంశమునే ఈ విమర్శకులు విన్మరించారు. అరిస్తాటిల్‌ 
నూచించిన "నంగతి (probability) నూతం నాటక నిర్మాణానికి, శిల్పానికి 
నంబంధించినది కాగా, వీరు దానిని వక్రీకరించి కేవలం విషయానికి 
(Subject matter కు) అన్వయించారు. ఒకానొక అంశము నంగతమైనదా? 
అని కావ్యకళా దృష్టితో నిర్ణయించాలని అరిస్తాటిల్‌ భావించాడు. దీని వల్ల 
జీవితంలో అనంభవమైన అంశాలు కూడా కావ్యంలో నంగతమైనవే 
కావచ్చు నన్నది (గ్రీక్‌ సాహిత్యవేత్త అభిప్రాయం కాగా, నియో కాసికల్‌. 
దృక్పథంలో ఒకానొక విషయ యథార్థ్యాన్ని నిర్ణయించేది లౌకిక జీవితమే. 
ఈ దృక్పథానికి ఫలితంగా, అరిస్తాటిల్‌ 'వస్వ్వైక్యాన్ని ఒక్కదానినే 
విధించగా, నవీన ఛాందనులు స్ధల, కాల ఐక్య్కతలను కూడ నూచించారు. 
అలాగే జొచిత్యం (6౮900గగ)) అరిస్తాటిల్‌ దృష్టిలో సాధారణంగా అన్ని 
అంశాలకూ వర్తించగా, నియో - క్లాసిసిన్దుల దృష్టిలో నాగరిక నమాజం 
పాటించే ఆచార వ్యవవోరాలకు , వరిమితమైంది. 


ఒకవంక ఈ నియోక్తా సికల్‌ దృక్పథానికి నూత్రకారుడుగా 
స్థిరవడుతూన్న 'బోయ్‌లూ ' తాను నిర్మిన్తూన్న ఈ నవీనఛాందన సౌధవు 
వునాదులను కదిలించి వేసే "లాంగినన్‌' రచనను ("ON the 86401౧6 ను) 
కూడా అనువదించాడు. బోయ్‌లూకు తగినంత గ్రీక్‌ భాషా పాండిత్యం లేక 
పోవడం వల్ల, లాటిన్‌ అనువాదాల మోద ఆధారవడవలసి వచ్చింది. ఆ 
అనువాదాలు అంతతృప్పి కరంగా లేవు. అయినా *బోయ్‌లూ" కవితలోని 
రమణీయోదాత్తత (SUbliImMe) [ప్రాముఖ్యాన్ని గుర్తించగలాడు. అలాగే 
కాలవు తాకిడికి నిల్వ గల్లినదే నిక్కమైన సాహిత్యవు విలువ గల కావ్య 
మన్న లాంగినస్‌ సిద్ధాంతం లోని నత్యం కూడా "బోయ్‌లూ” 
అవగావానలోకి వచ్చింది. 


సాహిత్యాను శీలనకు, నృష్టికి లాంగినస్‌ రచన నరిక్రొత్త ఊపిరి 
పోయగా, నవీన ఛాందన సిద్ధాంతాలు విధించే నూత్రాల తీవ్రతను 
Corneille (1606-84), Saint-Evremond (161 3-1 703) ప్రాన్ఫ్సులోనే 


117 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర ణు సిద్ధాంతాలు 


ప్రతిఘటించారు. అరిస్తాటిల్‌ సాహిత్యానుశీలన సాధారణ నూత్రాల 
(general principles) తోనే కూడుకొని ఉన్నది కాని, కవి స్వాతంత్ర్యాన్ని 
భంగవరచే నిరంకుశ స్థాయిలో లేదని Corneille భావించాడు. ఆతడు కవికి 
స్వెచ్చ ఉండాలని ర దరపోకు Saint-Evremond నియో - క్లాసికల్‌ 
సిద్ధాంతాలలోని మౌలిక అంశాలను నిర్ణపంద్వంగా ఖండించాడు. వోమరు 
గొవ్చకవే, నందేవాం లేదు. కాని ఆయన నేడు బతికి ఉంటే అవ్పటి లాగే 
వ్రాసి ఉండేవాడు కాదు. అలాగే అరిస్తాటిల్‌' పోయిటిక్స్‌' మంచి గ్రంథమని 
అంగీకరిన్తూనే, ఆతని నూచనలన్నీ సార్వకాలికమైనవీ, న్‌. మైనవీ 
అని భావించడం పొరపాటు అంటాడు. (11). 


ఈ నియో - క్లాసికల్‌. భావాలు ల: కూడా వ్యాపించినా, 
డ్రైడన్‌ వీర నవీన ఫాంపన వాదాన్ని అంగీకరించలేదు. అతడూ “మన. 
నాటకాలను అరిస్తాటిల్‌ చూసి ఉంటే ఆతడు తన మననును మార్చుకొని 
ఉండేవాడు" అని అనడాన్ని గమనించాము. 


ఈ నవీన ఛాందనంలో కొంత నుగుణం లేకపోలేదు. ఈ నూత్రాలు 
ఆనాటి కవితకు అవనరమే అయాయి, ఆనాటి కవిత్వ న్వరూపాన్ని ఈ 
నూశ్రాలు వట్టి ఇస్తాయి. ఇంత ఛాందనం బలిసిపోవడమూ మంచిదే 
ఆయింది. దీనివల్లనే తర్వాతి కాలంలో కాల్చనికోద్యమం అంత తీవ్రంగా 
రావడం సాధ్యమయింది. “2 


GEE Poetics, Was “a fine work, he readily concedes; “but then there 
క robe S09 pele, to see, స న హన 
~ Atkins" : p. 22. గ ను 


12 A History of కాంగ్‌ Criticism : Pp 157. 


118 


అధ్యాయం 12 
ఆనాటి కొన్ని సాహిత్యప్రక్రీయలు 
య. 


డ్రెడన్‌ కాలంలోని ఇంగ్లాండు లోనూ కవిత (౧౦౪౧) అంతే ఖండ 
కావ్యం కాదు. అట్టి అర్ధం తర్వాతి కాలంలో వచ్చింది. అనాడు కవిత అంతే 
కథాగర్శ్భితంగా ఉన్న మవోకావ్యమే. అది నుదీర్హంగా ఉంటుంది. (అది 
'నాటకమైనా కావచ్చు.) అది ఉదాత్తనాయకాశ్రయమై వీరశృంగార 
రసాత్మకమై ఉంటుంది. ఇట్టి కావ్యం మానవుని అత్యుత్తమ కళా నృష్టిగా 
డ్రెడన్‌ భావించాడు." అకుడ మవోకావ్యాలను (వాయాలన్న ఆనక్తి ఉన్నా, 
అట్టి కావ్యాలను వ్రాసే ప్రతిభ' ఆధునికుల కున్నదా? అది సాధ్యమా? 
అన్న అనుమానం ఆరోజులో ఉండేది. అనలు ఏకావ్యమైనా, రచన 
అయినా వది కాలాలపాటు నిలచి ఉండాలంకు దానిని లాటిన్‌ లో 
వ్రాయాలి, ఆంగ్లంలో వ్రాయడం వల్ల ప్రయోజనం లేదని ఆనాటి పండితులు, 
కవులు భావించేవారు. "బేకన్‌ ” ముఖ్య రచన అన్నింటినీ లాటిన్‌లోనే 
(వాసాడు.' మిల్పన్‌ తన మవోకావ్యం 'పారడైజ్‌ లాస్ట్‌ ' ను లాటిన్‌ లో 
వ్రాయాలని మొదట్లో అనుకున్నాడు. డ్రెడన్‌, పోవ్‌ల కాలంలో ఆంగ్లంలో 
కొన్ని మవోకావా లను (వ్రాయడమే కాకుండా, డీక్‌ లాటిన్‌ మవోకావ్యాలను 
అనువదించడం కూడా మంచి దనుకున్నారు. అట్టి అనువాదాల వల్ల 
అవండితులకు మూలంలోని విషయం విన్సష్ట మవుతుంది. వండితులు 
అనువాదాలలో రచయిత నృజనాత్మక అనుకరణను అనుశీలిస్తారు. 


ఇలా ఆనాటి వరిస్థితులు కొంత తెలుగులోని అనువాద యుగంలోని 
సాహిత్యస్థితి గతులను హోలి ఉన్నాయి. ఇక్కడా భారతాది ఇతివోనసాలు, 
1. "A HEROIC POEM, an such, is నం. the greatest work which 


the soul of man is capable to Pete: Dens Decicenon of his 
“translated “Aeneis’. 


2. తర్వాత కొన్నింటిని ఆంగ్లంలోకి తానే అనువదించాడు. 


119 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర ణః సిద్దాంతాలు 


వురాణాలు జనసామాన్యానికి అందుబోటులో ఉండడానికి, వారికి 
మోదాన్ని గల్లించడానికి, అనువదింవ బడ్డాయి. అంతటితో ఊరుకోకుండా, ' 
అనువాదాల వల్ల వీరు తమ భాషను నునంవన్నం చేసి, నంన్మృత భాష 
కున్న వరువాన్ని కూడా సాధించడానికి ప్రయత్నించారు. ఈ కవులు తమ 
న్వయం వ్యక్తిత్వాన్నీ వదలుకోలేదు. తామూ శిల్పకళయందు పారగుల 
మనీ, తమ కావ్యాలలోని "వనన్న కథా కలితార్థ యుక్తి” ని కవీంద్రులు 
లోనారసి మేలు ! అంటారనీ చెవ్పుకున్నారు. ఆనాటి ఆంగ్లకపులు 
అనువాదాల వల్ల వారూ ఆశించినదడి ఇట్టిదే | 


డ్రెడన్‌ అనువాదాలు మూడు రకాలుగా ఉండవచ్చు నన్నాడు. 
మొదటిది మూలంలోని ప్రతీ శబ్దాన్నీ, వాక్యాన్నీ, ఉన్నదున్నట్టుగా 
అనువదించడం. రెండవది తాత్పర్యాన్ని అందివ్వడం. ఇందులోనూ మూలం 
అనువాదకుని దృష్టిలో ఉంటుంది. దానికి న్యాయాన్ని కల్లించే ప్రయత్నమే 
చేస్తాడు. కాని, మూలంలోని వ్రతి మాటకూ నమానార్థక వదం కోనం 
అనువాదకుడు (ప్రాకులాడడు. ఇక మూడవది అనుకరణ (imitation). 
ఇందులో అనువాదకుడు న్వతంత్రించి. అవనరమని న! శబ్దాలనూ, 
అర్లాన్నీ, కూడా మారుస్తాడు. మూలాన్ని ఆధారంగా . చేనుకొని, తా 
నూహించిన విధంగా దానిని వునర్నిర్మించు కుంటాడు.) డ్రైడన్‌ అనువాదా 
లిట్టివని శామ్యూల్‌ జాన్సన్‌ మెచ్చుకున్నాడు. ఆతని అసువాదోలలో 
మూలంలోని భావం వాడిపోకుండా ఉంటుంది. దీనివల్ల ఈ అనువాదాలలో 
భాష ఒక్కతే మారుతుంది కాని, మూలంలోని. అందాలు అలాగే 
అనువాదంలో కూడా నిలిచి పోతాయి. 


"2 


ఇక డ్రైడన్‌ మోదాత్మక రూవకానికి (Comedy క) bss 
వయోజనం వినోదమే అంటాడు. అందులో ఉవదేశం ఉంే అది తర్వాతి 





3. The Wed wey త లత ఈ whan, Ws bo tae, నమ ho ha 
.- not icet.that name) assumes the liberty, not only to vary from the words 
and sense, but to forsake them both as he sees occasion; and taking 

| Oy some general Miss fiom యం. Ine 
Spee, = Dryden's Preface to ౧8 "0౪44. 


120 


ఆనాటి కొన్ని సాహిత్య వక్రియలు 


స్థానంలోనే ఉంటుంది. అందుచేతనే ఆనాటి రూవకాలో కాన్త అశ్లీల 
మున్నా దానిని చూసీ చూడనట్టుగానే ఉండేవారు. తకు విషాద 
రూవకంలో లాగ మోదాత్మక రూవకంలో నేరం చేసిన వానిని శిక్షించడం 
ముఖ్యం కాదు. ఇందులోని పాత్రలు ఉదాత్తులు కారు, నీచపాత్ర లవడం 
వల్ల వౌళ్ల (ప్రవర్తనా విధానం మానవుని జత హు బయట పెడతాయి; 
యవ్వనంలోని తిరుగుళ్లను, పెంకి, వెకిలి వేషాలను ఈ రూవకాలు 
ప్రకటిస్తాయి కాని, విషాదరూవకంలో కనబడినట్టు ఈ పాత్రలు తీవావేశంతో 
దోవ చింతనా వరులైనట్టు కనవడరు. అంచేత కామెడీలో నీచపాత్రలు. 
పొందే నగుబాటు, చావు దెబ్బలు, వంటివే వారికి అర్హమైన శిక్ష. అదే మనకు 
ఎంతో వినోదాన్ని కల్పిన్తుంది. అందులోని బోధ అంతకు మించి 
ఉండనక్కర లేదు. సల 
కాని విషాద రూవకంలోని పాత్రలు ఉదాత్తవ్రకృతులు. అయితే 
వారిలో ఏదో దోషం ఉంటుంది. అది క్షమార్హ మైనదిగా ఉండదు. అంచేత 
ఆదోషానికి వారు ఫలితాన్ని అనుభవిస్తారు. ఇది గ్రీకు నాటకాలో 
కనబడుతుంది, చాలా షేక్స్‌పియరు నాటకాలోనూ కనబడుతుంది. జీవితంలో 
ఉన్నత వదవినీ, జొన్నత్యాన్నీ సాధించాలన్న ఆశయం (AaMbition) 
మంచిదే. దానికోనం కృషి చేయడమూ శ్లాఘనీయమైనదే. కాని. అట్టి 
_ జొన్నత్యాన్ని అవమారాన "మాక్‌బెత్‌ ' సాధింవ బూనుకోవడం వల్ల, జ్ర. 
కలుషితమైన ఆవేశంగా. మారింది. అలా దుష్టమైన ఆవేశానికి లోనయిన 
వ్యక్తి నేరానికి శిక్ష ననుభవిన్తాడు. దానిని చూసిన (ప్రేక్షకుడు ఇలా 
దుర్వ్యృత్తికి పాల్పడిన వ్యక్తి ఎంతటి మవోన్నతుడైనా ఇంతటి భిక్షకు 
పాతుడవుతాడని భయ వివ్వాలు డవుతాడు. (4 అతని మనన్సులోని 
దురాశా, దురవాంకార బీజాలన్నీ చవుట బెల్టిన విత్తు లవుతాయి. 
4. "The passions are the great movers of human actions; but they are mixed 
with such impurities, that it is necessary that they should be purged or refined 
by means of terror and pity. For instance, ambition is a noble passion; 
but by seeing upoit the stage, that a man who is 80 excessively ambitious 
as to raise himself by injustice, is punished, we are terrified at the fatal 
consequences of such a passion. In the same manner a certain degree 
of resentment is necessary; but if we see that a man carries it too far, 


we pity the object of it, and are taught to moderate that Passion".- Boswelr's 
"Life of Johnson" : "పైది జాన్సన్‌ అభిప్రాయం. 


121 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


ష్‌ 


ఇలా చూసినవ్వుడు విషాద రూవకాని కొక నైతిక విలువ 
ఏర్పడుతుంది. ఈ నైతిక విలువ రూవక సౌందర్య లక్షణం నుంచే 
(వ్రభవిస్తోందని కూడా ఆనాడు అనుకొనేవారు. ఇట్టి భావమే కావ్యన్యాయ 
(poetic justice) దృక్పథానికి బలాన్ని చేకూర్చింది. దీనిలోని (ప్రధానమైన 
అంశం పాత్రల గుణశీలాల తరతమ భేదాల నివృత్తిలో వారికి శిక్షా, 
వురస్కారం వినిమయ మవడం. ఎంతటి నాయకుడైనా పావ భలాన్ని 
అనుభవించాలనీ, నత్పురుమని కట్టి దుస్థితి కల్లరాదనీ, ఈ యుగంలోని 
వారు తీవ్రంగా భావించేవారు. ఇట్టి కావ్యన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొనే 
_ Nahum Tate షేక్స్‌పియరు "King Lear నాటకంలోని Cordelia మరణం 
భరింవ రానిదిగా ఉన్నదని, ఆమెకు ౬604! తో వివావా మయినట్టు 
చూవుతాడు. అయితే సాహిత్యం లోని నైతికవాదాన్ని ఆశ్రయించే 
కావ్యనాక్రియం నమర్థింవ బడినా, అన్నిచోట్లా అది నమర్ధనీయంగా ఉండదు. 
“అడినన్‌' వ్రాసిన "0జ10” నాటకంలో ఇట్టి కావ్యన్యాయం పాటింవబడలేదు. 
అందులో నాయకుడు ఒకానొక ప్రాజాస్వామ్య లక్ష్యానికోనం 
ఆత్మ సై ర్యంతో ప్రాణాన్ని బలిపెట్టాడు. 
ఈ కావ్యన్యాయ నూత్రానికి వెనుక మరొక ప్రచ్చన్న ప్రభావం 
కూడా ఉంది ; అది ఆతర్వాత కాలంలో కనబడే రాగట్రదర్శన 
(Sentimentality). మంచివానికి ఎందుకు ఇలా విక్ష కలాలన్న తాత్తి క 
ఆలోచన కన్న, "పావం మంచివాడే! వానికా ఈ దుస్థితి! “ అన్న జాలి, 
దానికి తోడు కన్నీళ్లు, కారణం కాగా, జీవితం లోని 'తాత్తి త్రి పక నత్యాన్ని 
ప్రదర్శించడం కన్న కావ్యనాటకాలలో ఈ కావ్యన్యాయ దృక్పథాన్ని 
పోషించడం వల్ల, (పేక్షకుల మననుకు ఓదార్పు కల్గుతుంది. నేటి సినిమాలూ . 
అందుకే. నుఖాంతంగా చూవబడుతున్నాయి. (పేక్షకుల రాగ చింతనను 
తృప్పివరునూ, తాత్తిపక ఆలోచనల పొంతకు ప్రేక్షకులను పోనీయడము 
లేదు. ఈ కావ్యన్యాయ నూత్రం వల్ల ఇట్టి సినిమాలలో 'నస్పెన్సు' కూ 
ఆవకాశం ఉండదు. దుమృలకు శిక్ష ఎలాగా తవ్పదు, నాయికా నాయకులు 


122. 


ఆనాటి కొన్ని సాహిత్యవ్రక్రియలు 


మంచివాళ్లు, అంచేత అంతమున వివావాం జరిగి తీరుతుందని ప్రేక్షకుడు 
ముందుగానే ఊహిస్తాడు. 


రాగవ్రదర్శన అన్నది ప్రకరణ జొచిత్యానికి మించిన భావో ద్రేక 
ప్రకటన అనుకోవచ్చు. లలిత లలిత మైన విషాదానికీ, జాలికీ, సానుభూతికీ 
మేరమోరి (పేక్షకుడూ, చదువరీ లోనవుతారు. అయితే ఈ అనుభూతి 
ప్రకటన తత్కాల సామాజిక స్థితిగతుల మీదా, సాంన్కృతిక సాహిత్యవు 
టాలోచనల మోదా ఆధార వడి ఉంటుంది. ఒకానొక కాలంలో కనబడ్డ 
భావో ద్రేక ప్రకటన నవాజమైనదే అన్న భావాన్ని ఆనాడు కల్లించగా, అదే 
మరోకాలంలో రాగ వ్రదర్శనలా కనబడుతుంది. నేటి చదువరులకు 
వదునెన్మిదవ. శతాబ్దంలోని నాటకాలు, కొన్ని నవలలు కన్నీళ్లను తెప్పించే 
బదులు నవుషను తెప్పిస్తాయి; ఎగతాళికి లోనవుతాయి. దీనికి వ్రధాన 
కారణం విషాద నంఘటనలను, నన్నివేశాలను (వ్రదర్శించడంలో వైయక్తిక 
శబ్ద శక్తి నశించి, వన్తువు వైలక్షణ్యాన్ని విన్మరించి, కేవలం గతానుగతికమైన 
వాక్యనందోవాంతో ఉద్రేకాలను (పేరేపింవ బూనుకోవడమే. 


-4- 


17, 18 శతాబ్దాలలో ఇంగాండులోనూ, ్రాన్సులోనూ బాగా 
వ్యాప్తిలోకి వచ్చిన సాహిత్యవ్రక్రియ అధిక్షేవకవిత ' "అధిక్షేవం' (Satire) 
(ప్రాచీన రోమన్‌ సాహిత్యంలో ఒక ప్రక్రియగా సాధింవబడింది. HOraCe, 
Persius, Juvenal వ్రాసిన అధిక్షేవ కవితలు ఈ ప్రక్రియకు రరర 
లయాయి. ఇంగ్లాండులో డ్రైడన్‌, పోప్‌ కవితలలోను, అడినన్‌, ి స్విష్ట్‌ల వచన 
 రచనలలోను అధిక్షేవ కళ క వువ్కలంగా కనబడుతుంది. 


అధిక్షేవం కామెడీతో మైత్రిని నెరవుతుంది. బెన్‌ జాన్సన్‌ వ్రాసిన 
_ మోదరూవకాలలో కూడా అధిక్షేవం చోటు చేనుకొనే ఉంటుంది. 

మోదరూవక వ్రధాన ఆశయం మానవుని వ్రవర్తనను, వానిలోని దుశ్ళీల 
లక్షణాలను నంన్కరించడం అంటాడు బెన్‌ జాన్సన్‌. (డ్రెడన్‌ మాతం దాని 
ప్రధాన ప్రయోజనం (పేక్షకునికి మోదాన్ని కల్గించడమే నంటాడు.) అయితే 


123 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


అధిక్షేవం లోనూ మనిషిని నంన్కరించడానికి ప్రాముఖ్యం ఉంది. అక్కడా, 
ఇక్కడా కూడా వొన్యరనం చోటు చేనుకుంటుంది. మోదరూవకంలోని 
వోన్యం (పేక్షకునికి ఆమోదాన్ని కల్లిన్తుంది. కాని అధిక్షేవంలో వోన్యమొక 
ఆయుధం. అధిక్షేపానికి లక్ష్యం ఒక వ్యక్తి కావచ్చు, ఒక నమాజం కావచ్చు, 
లేకపోతే మానవజాతి మొత్తమే కావచ్చు. డ్రెడన్‌, పోవ్‌లు వ్యక్తినీ, వ్యక్తుల 
నమూవోలనూ ఉద్దేశించి వ్రాశారు. "స్విఫ్ట్‌ ' వ్రాసిన 'గలివర్స్‌ [టావెల్స్‌' 
మానవజాతినే ఎద్దేవా చేన్తుంది. 


_ అధిక్షేవ ప్రక్రియను స్వీకరించే కవులు తాము జ ల్ని హింసించ 
దలచామని అనరు. అందులో అమాయకుల, నజ్జనుల జోలికి తాము 
పోనేపో మంటారు. అంతే వారు వ్యక్తులను ఉద్దేశించరు, వారి -అధిక్షేవం 
సార్వజనీనంగానే ఉంటుంది. వెయక్తికంగా కనబడే దుర్లక్షణాలను కాక, 
సామాజికంగా గోచరించే అవలక్షణాలకే అధిక్షేవం "చురకవేన్సుంది. 
దుళ్ళీలాన్ని ఎండగట్టుతుంది, మౌఢ్యాన్ని ఎగతాళి చేన్తుంది. దాని 
వయోజనం సామాజిక జీవితంలోని నతవర్తననూ, నచ్చీలాన్నీ పోషించడం. 


అయితే ఇది ఎలా సాధ్యమవుతుంది? అంటే ఇక్కడే అధిక్షేవకవి 
తనకొక గొవ్చ అవకాశం ఉందను కుంటాడు. ఎంత చెడ్డ కాలంలోనైనా, 
దొంగ, దగాకోర్‌, దగుల్చాజీ అన్నా చలించని మనిషి, వాని నొక తెలివి 
తక్కువ మూర్చనిగా, గాడిదగా చి్రీకరిన్తూ, ఎద్దేవా చేస్తే, సిగ్గు వడతాడు. 
విషాద రూవకంలోని న్యాయస్థానం -పెద్దనేరాలకు శిక్ష మరణమేనని 
తీర్పునిన్లు ది. మోదరూవకాలోని, అధిక్షేవ కవితలోని, నాయం 


దుర్గుణాలనూ, మౌఢ్య్యాన్నీ చీవాట్లు రంగరించిన ఎగతాళితో, ఎద్దేవాతో, 
శిక్షిన్తు ది. 


అధిక్షేవం వల్ల మనిషి నంన్యరింవబడతాడనీ, వానిలోని దుర్భ్భత్తి 
వ్రణాలకు చికిత్స జరుగుతుందని, అధిక్షేవ కవి తన ఆశయంగా 
వ్రకటించినా, యథార్గానికి ఈకవి తన వాజ్షైవుణ్యంతో, యుక్తి వైచి క్రితో, 
శబ్దచమత్కారంతో, తనకు లక్ష్యమైన వ్యక్తిని మహోత్సావాంతో 


124 


ఆనాటి కొన్ని సాహిత్యవ్రక్రియలు 


ఛిక్షింవబూను కుంటాడు. అందుచేతనే పోప్‌, మనుష్యులు దైవానికి వెరవక 
పోయినా, తానంటే వెరవడాన్ని చూసి గర్విస్తా నంటాడు. రాజదండన 

నుంచి తప్పించుకునే వాళ్లు కూడా, తన అధిక్షేపానికి గురి అవుతారేమోనని 
వాడలి పోతారట! (5 ఇట్టి అధిక్షేవం వ్యక్తులను ఉద్దేశించినా, అట్టి వ్యక్తులు 
వారితోనే అంతరించకుండా, నమాజంలో వారు తిరిగి తిరిగి కనబడుతూనే 

ఉంటారు. అంచేత ఈ అధిక్షేపానికి శాశ్వత సామాజిక విలువ నండ్రమిన్తుంది. 

దానితో బాటు నైతిక విలువలూ పోషింవబడతాయి. అది కాలాంతరంలో 

కూడా (బతికి ఉంతే, దానికి కారణం ఆరచన నంతరించుకున్న సాహిత్య 

నారభం. 


-5- 


17 వ శతాబ్దంలోనూ, 18 వ శతాబ్దంలోనూ, ఇంగ్లాడులో వచ్చిన 
నాటకాలలోనూ, అధిక్షేవ కావ్యాలలోనూ, ఇతర రచనలలోనూ, శైలికి 
నంబంధించిన పెద్ద మార్పు వచ్చింది. 1660 లో ఇంగ్లాండులో 'రాయల్‌ 
సొసైటీ ' స్థాపింవబడింది. దాని ప్రధాన ఆశయం విజ్ఞానాది శాస్త్రాలలో 
వగతిని సాధించడం. అంత వరకు ఆంగ్ల రచనా శైలి కృతకమై, 
ఒక్కొక్కవ్వుడు నారికేళ పాకాన ఉండేది. దానిని గణిత శాస్త్ర భాషలా 
నిర్ద్వంద్వంగా, భేషజానికి పోకుండా వరిమితమైన శబ్బజాలంతో వరువమైన 
అర్గాన్ని బోధించడానికి అనువుగా. ఉండేటట్టు నంన్కరించాలన్న 
ఆలోచనను 'రాయల్‌ సొసైటీ ' వ్రచారం చేసి ంది. అట్టి ప్రచారానికి 
తోడ్పడిన వారిలో 815[00 Thomas Sprat ఒకడు. ఈతడు విషయ 
వివరణలో విస్తరణ, శైలిలో అవ్రన్వుత నగిషీలు వనికిరావంటాడు. ఆదిమ 
మానవుడు ఎన్నివన్తువులను గురించి మాటాడ దలిస్తే, అన్ని మాటలనే 





5. ‘Yes, | am proud; | must be proud 10 966. 
Men not afraid of God, afraid of me 
‘Safe from the Bar, the Pulpit, and the Throne, | 
Yet touched and shamed by Redicule alone. 
"0 sacred weapon! left for Truth’s defence, 
Sole Dread of Folly, Vice and Insolence!" 
= Alexander Pope, Epilogue’ to “Satires'. 


_ 125 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు 


ఉవయోగిస్తాడు కాని, ఒక్కవన్సువును గురించి చెవ్పడానికి వదిశబాల 
నేకరువు "పెట్టడు. అలాగే నేడుకూడా భాష న్ఫటిక న్వచ్చంగా ఉండాలి, 
నూటిగా అర్గాన్ని, నాటుకొనేటట్లు చేయాలి. ఇట్టి ఆలోచనల (ప్రభావం 
ఆనాటి రచయితల మోద వడింది. వారి భావ, శెలీ న్వరూవం మారిపోయాయి. 
(Sir Thomas Browne వ్రాసిన Urn Burial లోని కొల్లేటి చేంతాడు 
లాంటి వాక్యాలను తర్వాత వచ్చిన డ్రెడన్‌ వచన శైలితో పోల్చవచ్చును.) 


_ ముఖ్యంగా ఆనాడు శెలికి నంబంధించిన ఒక విశేషం Wit 
శబ్దచమత్కారం, ఉక్తి వైచిత్రి. షేక్స్‌పియరు కాలంలో ఈ శబ్దానికి అనేక 
అర్థచ్భాయలుండేవి. ఉక్తికి వ్రత్యుక్తి, చలోక్తి, మున్నగు అర్థాలే కాకుండా, 
ఈ ఉక్తి వైచితి (Wit) కవిత్వాన్ని పోషించే సా వరా పితోనికి 
నంబంధించినదిగా కూడా గుర్తింవబడేది. Cowley (1618-67) కాలంలో 
ఉకి క్రివైచి త్రి కవితలోని ప్రధానాంశముగా కూడా చెల్లుబాటు అయేది. 


ఈ నందర్భంలో మరొక మాటను. గురించి కూడ ఆలోచించాలి. 
అది "humour. దీనికి షేక్స్‌పియరు, బెన్‌జాన్సన్‌ల కాలానికీ, ఇవ్చటికీ. ఉన్న 
అర్థచ్బాయలో ఎంతో మార్పువచ్చింది. నాడు. మానవశరీర 
నిర్మాణాన్నీ, - మానసిక వ్రవృత్తినీ నిర్ణయించే చతుర్విధ ద్రవములను 
(01006, phlegm, choler, melancholy) నూచించే శబ్దం ‘humour. ఈ 
(ద్రవములు నరియైన ప్రమాణంలో, నివ్బత్తిలో ఉన్నవ్యక్తి ఉత్తముడు, 
ఒడుదుడుకులు 'లేని వ్రవర్తన గలవాడవుతాడు. ఈ నాల్లింటిలో ఏది 
ఎక్కువగా కాని, తక్కువగా కాని, ఉన్నా, ఆ వ్యక్తి ప్రవర్తన విడ్తూరంగా 
ఉంటుంది. ఒకానొక మానసిక వికారానికి లోనయిన వాడవుతాడు, 'కోపిప్లి 
అవుతాడు, అనూయగ్రన్తుడో, విచారగ్రన్తుడో అవుతాడు. తన నమకాలీనులు 
విశ్వసించిన ఈ సిద్ధాంతాన్ని. ఆధారంగా చేసికొని బెన్‌ జాన్సన్‌ కొన్ని 
నాటకాలను వ్రాసాడు. William Congreve (1670-1729) "వ్యూమర్‌ ' 
అంటే ఏదైనా ఒకే ఒక వ్యక్తికి నవాజంగా వరిమితమైన వైయక్తి క్త వాగోరణి, 


“126 


ఆనాటి కొన్ని సాహిత్యవ్రక్రియలు 


ప్రవర్తనా విధానం, అంటాడు. ఇటువంటి వారి విలక్షణ, వివరీత వ్రవర్తన . 
మనకు నవ్వును వుట్టిన్తుంది. వారిచేతలే కాక, మాటలు కూడా వోస్యాన్ని 
కల్పించ నమర్ధ మవుతాయి. అంచేత వ్యూమర్‌ అన్న వదం వోస్యాన్ని 
వుట్టించే నందర్భాలకు కూడా వర్తించ సాగింది. క్రమంగా ప్రాథమికార్థం 
= - విలక్ష క్షణమైన మానసిక ప్రవృత్తి - తిరోగమించింది. వోస్యాన్ని కల్పించేది 
అన్న అర్ధం స్థిరవడింది. అయితే ఈ వోన్యం కేవలం వాక్కువల్లనే కల్ల 
నక్కరలేదు. దానికి ఆకార విశేషం తోడ్పడవచ్చు. (ఉదావారణకు బండెడు 
కండరాల పోగు అయిన Falstaff.) వ్రవర్తన కారణం కావచ్చు. ఒక్కొక 
వ్యక్తి తనవ్రవర్తన వుందాగా ఉన్నదనే అనుకోవచ్చు, కాని ఆతనికి 
తెలియకుండానే ఆతని మాటలు, చేతలు నవుక్షను తెప్పించవచ్చు. మూగ 
సినిమాలలో చారీ చాప్లిన్‌ చూవులు, చేతలు ఎంతో వోస్యాన్ని వుట్టిస్సాయి. 
కార్లూన్లు కూడా అంతే. ఇందులో వాక్కునకు ప్రమేయమేమో లేదు. 
“వ్యూమర్‌' సాధారణంగా మనిషిని ఉల్లాన వరున్తుంది, ఎప్పుడైనా గిల్లితే 
గిల్లవచ్చుకాని, హింసించదు. 


ఇక ఉక్తివైచిత్రి (గ) ని గురించి డ్రైడన్‌ కాలం నుంచీ ఆలోచనలు 
సాగాయి. అంతకు ముందు “బేకన్‌ ' (1561-1626) మానవునిలో 
సామ్యాలను చూడగల్లే గుణమొకటీ, భేదాలను కనుగొనే నేర్పు ఒకటీ 
ఉన్నాయన్నాడు. ౮౦౧౧ 1009 (1632-1704) ఉక్తివైచిత్రి వన్తుగతమైన 
పోలికల నొకచోట చేర్చే గుణమనిీ, దానివల్లనే చురుకుగా, వైవిధ్యంతో 
నుందర రూపాలు నృష్టింవ బడతాయనీ, అంతకు ఈ మనోవార 
దృశ్యాలు, రమణీయమైన చిత్రాలు, మానవుని భావనాశక్తిని ఆకర్షిస్తాయి. 
ఇలా భావనాశక్తిని తృప్తి వరచే రచనలో కనబడేది ఉక్తి వైచిత్రి (wit). ఇక 
Judgement - అన్నది వివేచనతో కూడి ఉంటుంది. భావాలు, వన్తువులు 
ఎలా విభేదిన్తున్నాయో, ఎక్కడ విభేదిన్తున్నాయో, జాగ్రత్తగా వరిశీలిన్తుంది. 
వివేచన సామ్యాన్ని ' వెదికే భావనాశక్తిలా, ఉక్తీవైచి త్రిలా, మానవుని 
తవ్వుదారి వట్టించదు, ఉద్రేకాలను రెచ్చగొట్టదు. అది నత్యాన్నీ, విజ్ఞానాన్నీ 
మానవునకు -వ్రసాదిన్తుంది. అందుచేత "లాక్‌ ' దృష్టిలో ఉక్తివైచిత్రి 
6. . a singular manner of doing or saying anything peculiar and natural 


to one man only." “English Literary Criticism. : 17th and 18th Centuries" 
J.W.H. Atkins. 1954: p 97. 


127 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


భావనాశక్తితో కూడి ఉంటూ నిర్వహించే పాత్ర ఉత్తమమైనది కాదు. అది 
దువ్షమైనదే. అది మానవుని వివేచనా శక్తికి తోడ్పడక, దానికి భంజకంగా 
ఉంటుంది. (౧ 


Addison (1672-1719) ఉక్తివైచిత్రికి వ్యతిరేకి కాదు. అయినా 
ఈతడు 'స్పెక్టేటర్‌ వ్యాసాలలో (58 నుండి 62 వరకు) "లాక్‌ ' ఇచ్చిన 
వివరణను ఆధారంగా చేనుకొనే ఉకి క్రివైచి (తిని పరిశీలించాడు. 
అంతకుపూర్వం డ్రైడన్‌ ఉక్తివెచి త్రి అంటే "వన్తువునకు ఉచితమైన 
శబాలూ, భావాలూ" అన్నాడు. ఈ నిర్వచనాన్ని ఆడినన్‌ అంగీకరించ లేదు. 
డ్రైడన్‌ నిర్వచనం మంచిరచన అన్నింటికీ వర్తిన్తుంది కాని, అది ఉక్తివైచి త్రి 
లోని విశిష్ట లక్షణాన్ని నిరూపించదు. లాక్‌ చెప్పినట్టు ఉక్తివైచిత్రిలో 
భావనాశక్తిని ఉల్తాన: వరచే సామ్యమూ, సారూవ్యమూ, ఉన్నాయని 
అన్నాడు. అయితే ఈ ఉల్లానం కల్లడానికి రచయితలో ఒక (వజ్జి (నేర్పు) 
(1౧౭౧౮౧0 కనబడాలి, రచన నంభమాశ్చర్వ్యాలను కల్పించాలి. అందుచేత 
ఉక్తివైచిత్రికి ఎన్నుకొనే భావాలు మరీ నన్నిహితమైనవిగా ఉండకూడదు. 
ఒకని పాటను మరొకని పాటతో పోల్చడంలో కాని, ఏ వన్తువులోని 
ధావళ్యాన్ననా పాలతో నో, మంచుతో నో పోల్చడంలో కాని ఉక్తి వైచితి 
లేదు. “Thus when a Poet telis us, the Bosom of his Mistress 
is white as snow, there is no wit in the Comparison; but when 
he adds with a Sigh, that it is cold too, it then grows into 
Wit." ఇట్టి దానిని అడినన్‌ "యథార్థమైన లక ైలం (True wit) 
అన్నాడు. గా 


ఒక్కొక్కవ్చుడు ; ఇలా సామ్య సారూవ్య మున్న శబ్దాలను, గ 
వెదుకుకోవడంలో . కవి (వజ్జ వెర్రితలలు వేయవచ్చు. ఒకే అక్షరం 
వునరావృతం మవడం, నిరోవ్ష్యరచనలు, Anagram (అక్షరాలను మార్చి 
చదువుకో వలసిన అవనరం రావడం), బంధకవిత్వం మున్నగున వన్నీ 





ల ణం Cricism + A Shon 20౧ : pp. 231 - 232. 
రి. “Critical Approaches to Literature": David Daiches -: ౨. 260.. 


128 


ఆనాటి కొన్ని సాహిత్యవ్రక్రియలు 


ఉక్తివైచితి 'ఆభానమే' (False it) అంటాడు అడినన్‌. శ్లేషకూడా ఇట్టిదే 
నంటాడు. (అయితే ఆధునిక విమర్శకులు కవితలో శ్లేష ప్రయోజనాన్ని 
గురించి తర్కనవానంగా విశ్లేషించారు.) ఉక్తివైచిత్రిలో మూడో మార్గం 
కూడా ఉండవచ్చు. దానిని అడినన్‌ "మిశ్రమ ఉక్తి” (110466 ౪%) అన్నాడు. 
"పైరెండు లక్షణాలూ ఎక్కడ కనబడితే అక్కడ ఉండేది "మిశ్రమ ఉక్తి'. 
అందులో శబ్బ్దసామ్యం కొంత, భావసామ్యం కొంత ఉంటుంది. 'కౌలీ' 
ఒకచోట శీతల వీక్షణాన్ని వరపే తన ప్రియురాలి కండ్లను మంచుతో చేసిన 
మండే అద్దాలతో పోల్చాడు. ' ఇట్టి రచన అనవాజమైనది. ఇందులో 
వురాతన కవులలో కనబడే ఉదాత్త లక్షం మృగ్య మవుతుంది. 


An Essay on Criticism అలగ్వాండర్‌ పోప్‌ రచన. ఇందులో 
ఈతడు కొన్ని నియో - క్లాసికల్‌ సిద్దాంతాలకు రూవమివ్వడమే గాక, 
కవులకు కొన్ని నూచనలనూ చేసాడు. కావ్యభావను గురించి చర్చించాడు. 
అందులో ఉక్తివైచితిని గురించిన నమకాలీన ఆభిప్రాయాలనూ 
_ పొందువరచాడు. ఉక్తివైచిత్రీ (410, వన్తుతత్త్వ నిర్ణయ నమర్థమైన వివేచనా 
(judgement) - రెండూ ఆలుమగల వంటివట ! వానికి వరన్సర సాయాన్ని 
పొందవలసిన అవనరమున్నా, రెండింటికీ వడదు.!19) యథార్థమైన 
ఉక్తివైచిత్రి నినర్గస్థితికి ఆకర్షణీయమైన తొడుగును ఏర్పరున్తుంది. అందరూ 
ఎరిగిన ఆలోచననే మున్నెన్నడూ ఎవ్వరూ చెవ్పనంత అందంగా చెవుతుంది. 
11 అయితే శామ్యూల్‌ జాన్సన్‌ ఈ నిర్వచనాన్ని అంగీకరించలేదు. అందరూ ' 
ఎరిగిన ఆలోచనలో వ్రత్యేకత ఏముంటుంది? ఉక్తివైచిత్రికి ఆలోచన 
క్రొత్సదై ఉండాలి. అంటే అందరికీ మరీ తెలిసిన డె డై ఉండనక్కరలేదు కాని, 
తీరా విన్న తర్వాత "జాను ఇది నిజమే, న్యాయమైనదే 1! * అనిపించా 
లంటాడు జాన్సన్‌. 12 
3 +. Wal poet had compared he cof regard of he misvesss అల io 
that of buming glasses made of ice’. - Atkins : p 163. 

10. “For wit and judgement often are at strife, 
Tho' meant each others aid, like man and wife". 
11. “True wit is Nature to advantage dress'd 


What oft was thought, but ne'er 30 well express'd." 
12. David Daiches : p 260. 


129 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్దాంతాలు 


నేడు 'యుక్తివెచిత్రి ' (1) అంటే కురచగా ఉంటూ, తెలివిగా 
మనల్ని ఆశ్చర్యంతో కుదిపివేన్తూ, నవుషను తెప్పించే శాబ్దిక శక్తి 
అనుకోవచ్చు. శబ్బార్థములు నుంచి శ్రోత ఆశించేది ఒకటి కాగా, తు వ్యక్త 
వరచే భావాల సామ్య వైరుధ్యాల వల్ల, మనలను చకితుల్ని చేసే 
అత్యాశ్చర్య కరమైన వేరొక దిశలో అర్థం వుట్టుకు రావడంలోనే ఉక్తివైచి త్రి 
ఉన్నదనుకోవచ్చు. 

* లోభివాని జంవ లోకంబులోవల 

మందు వలదు వేటె మతము గలదు 

పైక మడిగినంత భగ్గునం బడి చచ్చు" 


మొదటి రెండు పాదాలనుంచీ వుట్టుకొని వచ్చే సాధారణమైన 
ఆలోచనకు మూడోపాదంలో అత్యాశ్చరాంన్నీ, చమత్కారాన్నీ కల్గించే 
భావాన్ని జతవరచడం వల్ల ఎంతో వోన్యం వుట్టుకొని వస్తోంది. ఇట్టిది 
వేమన రచనలో తరచుగా కనబడుతుంది. యిల ఇక్కడా, చాలచోట్ల, 
వేమన యుక్తి క్రివెచిత్రితో పాటు అధిక్షేవం కూడా మేళవించి ఉంటుంది. 


కాగా ఉక్తివైచిత్రిలో ఎదుటి మనిషిని గాయవరబేదీ ఉండవచ్చు, 
కేవలం న్వచ్చమైనదీ గన ఈ రెండింటికీ ఉకి క్రివైచిత్రిలో అవకాశం 
ఉంది. 


వెనుక అనుకున్న "వూ్యూమర్‌' ఇ ఈ 'విట్‌' కీ ఫలితం వోన్యమే. 
అయితే 'ఉక్తివైచితి ఒకవ్పుడు కవిత్వాన్ని సాధించడానికొక వరికరంగా 
భావింవబడగా, నేటి కది 'వోస్యోక్తి ' గానే స్థిరవడింది. వోస్యోోక్తిలో 
చమత్కార. భాషణం వల్ల వక్త శోతలో వోన్యరసాన్నే అభిలషిస్తాడు. 
ఒక్కొక్కవ్వుడు వక్త క్రీవ్రంగా, గంభీరంగా మాటాడుతూన్నట్లు భ్రమిస్తాడు 
కాని, దాని వల్ల శ్రోతకు నవ్వువస్తే అది వ్యూమర్‌ ఇమిడి ఉన్న 
నన్నివేశం అవుతుంది. 'వోస్యోక్తి శబ్ద ప్రధానమైనది కాగా, వ్య్యూమర్‌ 
అంతకన్న విశాలమైనది. అది శబ్దాన్ని ఆశ్రయించి ఉండవచ్చు, వ్యక్తి 
రూవరేఖలనూ, వ్రవర్తననూ ఆశ్రయించి ఉండవచ్చు. అధిక్షేవంలో మాత్రం 
కాన్త చురకల్ని అంటించే "వోస్యోక్తి * తవ్చక చోటు చేనుకుంటుంది. 


130 


అధ్యాయం 13 
సౌందర్య శాస దిశగా 
సీ | 


-1- 


18 వ శతాబ్దంలో ఇంగ్లాండు లో "డేవిడ్‌ వ్యూమ్‌”, "ఎడ్మండ్‌ 
బర్క్‌', * కేమ్స్‌' వంటి వారు కావ్యకళకు నంబంధించిన కొన్ని మౌలిక 
అంశాలను గురించి ఆలోచించారు. కవిత్వం అందించే అనుభవం, దానిని 
గుర్తువ్తే "అభిరుచి' అందరిలో ఒకే విధంగా ఉంటుందా ? అభిరుచులలో 
భేదా లెందుకు ఉంటాయి.? అనలు అభిరుచి అంటే ఏమిటి ? సౌందర్యం 
ఎట్టిది? దాని నెలా వసికట్టాలి? ఉదాత్తత - రమణీ యోదాత్తత - న్వరూవ 
మెట్టిది? మున్నగు ప్రశ్నలకు ఈ విమర్శకులు నమాధానాలకోనం 
అన్వేషించారు. 


'డేవిడ్‌ వ్యూమ్‌' (1711-76) అభిరుచి కొక ప్రమాణం ఉండాలని 
దానికి శాస్త్రీయ వునాదులను అన్వేషించాడు. అభిరుచిలో భావం (1661- 
1౧౮) ప్రమేయం ఉంటుంది. అందుచేత దానికి ప్రమాణాన్ని నిర్ణయించడం 
అంత తేలిక కాదు. అయితే నిక్కమైన విమర్శకుని తీర్పు అభిరుచికి, 
సౌందర్యానికీ ప్రమాణాన్ని. నిర్ణయిన్తుందని అంటాడు వ్యూమ్‌. అట్టి 
విమర్శకునికి లోకజ్జతతో పాటు నున్నిత వృాదయ నందన కావాలి, 
దానిని నిరంతర. కవితావ్యానంగం, 'అభ్యానం పోషించి, పెంచాలి; 
అనూయాధిమానాలకు దవుషగా నిర్మమతతో కూడిన తులనాత్మక 
వరిశీలనతో అది పారమ్యాన్ని పొందాలి. 1) ఇట్టివాని తీర్పులో అభిరుచి 





1. “Strong sense, united to delicate feeling, improved by practice, perfected 
by comparison and cleared of all prejudice’, these qualitiess alone, he 
declares go to form the true critic, and “the verdict of such..... is the true 
standard of taste and beauty’. "English Literary Criticism: 17th and 18th 
Centuries" :.J.W.H. Atkins. p : 328. 


131 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


ఇమిడి ఉందని అంగీకరించవచ్చు. అభిరుచిలో తార్కిక బుద్ధి (reason) 
ప్రధానమైన అంశము కాక పోయినా, అభిరుచి అభివ్యక్త మయేటమవ్చుడు, 
విషయ నమాలోచనలో నిమగ్నమమైనవ్పుడు, అది ఆవశళ్యకమైనదే 
అవుతుంది. సాధారణంగా ఒకానొక కళాఖండం మనలో కల్పించే భావాల 
(feelings) లో వేనినీ తోసివుచ్చ లేము. వన్తువుతో వరిశీలకుని మననునకు 
తాదాత్మ్యం ఏర్పడటం వల్లనే ఇట్టి నృందన కల్గుతుంది. ఈ న్పందనకు 
కారణమైన సౌందర్యము వన్తు నివ్గమై ఉండాలి, కాని వ్యక్తి. నివ్షమై 
(subjective గా) ఉండకూడదు. కాని ఈ సౌందర్యము వన్సువులో నున్న 
గుణము కాదు, అది చింతన చేసే వాని మననున ఉంటుందంటాడు 
వ్యూమ్‌. అందుచేతనే ఒక్కొక్కని నొక్కొక్క అందం ఆకర్షిన్తుంది. ఇలా 
ఆలోచిస్తే అందరి అభిరుచులూ ఆదరింవ దగ్గవే. మరి ఇది వాన్తవ 
అనుభవానికి విరుద్ధమైనది. ఏ మంకు మవికవికీ, అల్పిష్ట కవికీ ఉన్న తేడా 
న్పవ్షంగా కనబడుతూనే ఉంటుంది. ఇర్వురూ ఒక్క లాగే కనబడడం మంచి 
అభిరుచిని నూచించదు. అందుచేతనే వ్యుమ్‌ పైన నూచించిన నిక్కమైన 
విమర్శకుని లోనే -అభిరుచికీ, సౌందర్యానికీ (ప్రమాణాలు 
దొరుకుతాయంటాడు. దీనికీ సాధన అవనరమే. 


లార్‌ ర్డ్‌ కేమ్స్‌ (Henry Home, Lord Kames : 1696-1782) కూడ 
సౌందర్యం వన్తువును ఆశ్రయించి ఉండక, చూవరిలో ఉంటుందంటాడు. 
ఒకనికి ఆమె రంభ, ఏమంతే ఆమె తనచూవు కలా కనబడింది కనుక, 
ఆమెను తాను వలచాడు కనుక. అలాగే వన్తువు సాధారణంగా, మౌలికంగా, 
అందమైనది కాకపోయినా, దాని కొక (పయోజనముంకే అదీ 
అందమైనదిగానే. కనబడుతుంది. దేశ రక్షణ కువయోగించే కొన్ని కోటలు, 
Gothic Towers, వికారంగా ఉన్నా, వాని ఉవయోగం దొడ్డది కనుక అవి 
అందంగానే కనబడతాయి. ఇక్కడ సౌందర్యమన్నది ఉవయోగం వల్ల 
ఏర్పడ్డ అనుబంధ లక్షణం (by-product) లా కనబడుతుంది. ఫస్టు. 
సౌందర్యానికి (వ్రతిన్పందించే లక్షణం మానవ న్వభావంలో నే ఉంది. ఏయే 


132 


సౌందర్య శాస్త్ర దిశగా 


లక్షణాలకు మానవ వృాదయం ప్రతిన్పందిన్తుందో అవి నుందర వన్తువులై 
ఉండాలి. ప్రకృతిలోని కొన్ని వన్సువులను చూడగానే తక్షణమందే మనకొక 
ఉల్లానమో, బాధో కల్గుతుంది. విశాలమైన వచ్చిక బయలు, శరన్నదీ 
వ్రవావాం, దిగంతాలను తొలగ దోసే ఊడల మర్రి, వర్వత వంక్తులు 
వంటివి మానసికోల్లాసాన్ని కల్పించగా, బీడువడ్డ నేల, బురద గుంటలు, 
కుళ్ళిన శవాలు వంటివి మననును క్రుంగ దీస్తాయి. 


ఎడ్మండ్‌ బర్క్‌ (Edmund Burke : 1729-1797) కూడా 
అభిరుచిని గురించీ, సౌందర్యాన్ని గురించీ, మౌలికంగా ఆలోచనలు 
నల్పాడు. అతడూ సాహిత్యాన్ని నమాపించే టవ్వుడు, అభిరుచిని గురించి 
ఆలోచించే టప్పుడు మానవ న్వభావాన్ని దృష్టిలో పెట్టుకోవాలంటాడు. 
ఊవోవైభవాన్ని ఇముడ్చుకున్న కృతులకు వ్రతిన్పందిన్తూ, వాని మోద 
తీర్చు నీయడానికి నమర్థమైన మానసిక లక్షణాన్ని బర్క్‌ అభిరుచి 
అన్నాడు.* అభిరుచిలో విచక్షణతో కూడుకొన్న తీర్పు (646096౧౪౧0 
నీయగల్లిన సామర్థ్యము, దానికి తోడ్పడే భావనాశక్తి , ఇమిడి ఉంటాయి. 
ఇక సౌందర్యం నిర్వచనానికి లొంగదు. వ్యాఖ్యానానికి అందదు. వయోజన 
మున్న వన్తువులు నుందరమైనవిగా ఉంటాయని కొందరు భావించారు 
కాని, అది నరియైనది కాదని బర్క్‌ అంటాడు. వూలకున్న ప్రయోజనం 
(వ్రత్యేకంగా ఏమి లేకపోయినా, అవి అందమయినవే ! నుందరమైన 
వస్తువులన్నీ చిన్నవిగా, నున్నగా, నున్నితమైన వంవులు తిరిగి, 
కోమలంగా, శుచిగా, శుభ్రంగా ఉంటాయంటాడు బర్క్‌ . ఇంద్రియాల 
వమేయంతో మానవ మెధమోద, మనన్సు మోద యాంత్రికంగా 
చర్యను జరిపే వన్తు వులలోని వైలక్షణ్యమే సౌందర్యం అంటాడు బర్‌. 





2. . పైదే ౧. 334. re 

3. - “Beauty is, for the greater part, some quality in bodies acting mechanically 
upon the human mind by the intervention of the senses". Burke in "A 
Philosophical Inquiry into the Origin of Our Ideas of the Sublime and 
Beautiful" (1757) : Ill, X Il. 


133 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


బావ్యా వన్తువులు ఎట్టివైతే ఉదాత్త భావం (5940176) కల్లడానికి 
అవకాశం ఉన్నదని కూడా ఈ విమర్శకులు ఆలోచించారు. జలపాతాల 
వోరు, తుఫాను గాలుల రొదలు, ఉరుముల, ఫిరంగుల (మోతలు- 
మననును కలోల వరుస్తాయి. కాని మంద్రస్తాయిలో నెమ్మదిగా కదలి వచ్చే 
శబ్దతరంగాలు ఉదాత్త భావస్ఫోరక మవుతా యంటాడు ఎడ్మండ్‌ బర్క్‌. 
అదిగాక వన్తువు ఉదాత్తభావాన్ని (ప్రేరేపించడానికి రచనలో కొంత 
_ అన్చష్టత అవనరమేమో అంటాడు. మిల్దన్‌ రచనలో ఇలా వివేచనతో 
య అనృష్టత (౮౪౮1010649 తకటన్న " ) ఉంటుం దంటాడు. "పారడైజ్‌ 

' లో మృత్యువు (వనక్తి వచ్చినవ్వుడు (P.. ॥-616 శ, -సైతాన్‌ను 
గురించిన వర్ణన లోనూ (౧.౬ 1-588 ఓ) ఇట్టి అన్పవ్షత గోచరిన్ను ంది.) 
కాని దానికి ఫలితంగా నవ్యాదయుని మనన్సున అద్భుతమైన, నంశిష్షమైన, 
confused, బింబాలు (images) ఏర్పడతాయి. అదిగాక తిమిరం, 'వొద్దుల 
నెరుగని వైశాల్యం, నిశ్శబ్దం వంటివి ఉదాత్త త్తభావాల్ని అంకురింవ చేస్తాయి. 
న్లలానికి, కాలానికి నంబంధించిన “అనంత ' భావాలన్నీ మనకు 
విన్పషంగా ఉండనే ఉండవు. ఇలా అన్చవ్ద్షమైన భావాన్ని నమికరించడానికి 
రచనకూడా నృ్పష్టానష్టంగా, నంశ్లిష్దంగా ఉంటే ఉదాత్తభావాన్ని (పోది 
చేన్తుం ' దంటాడు బర్క్‌. 


.ఇలా వన్తువు బావ్యాన్నరూవం కు ప్రమేయంతో 
మనలో కల్గించే భావన్పందనల నాధారంగా చేనుకొని సౌందర్యతత్తా్వాన్ని 
ఈ విమర్శకులు అన్వేషించి నట్టు కనబడుతుంధి. వీరి నమాలోచన 
సౌందర్యశాస్టానికి నంబంధించిన ప్రాథమికాంశాలకే వరిమితమైన మాట 
నిజమే. వారి ఆలోచనలు కన్న వానిలో ఇమిడి ఉన్న నూచనలు మాత్రం 
సౌందర్య కాస్టానికి వయోజన కరమైనవి. ఒకానొక చోట బర్క్‌ కవిత నూ, 
చిత్రలేఖనాన్నీ వివేచిన్తూ, ఆనాటికి క్రొత్త ఆలోచన నొకదానిని 
(ైరేపించాడు. చిత్రలేఖనంలో. వలె కాక కవిత వర్ణనలను కూర్చడంలో 





4. Atkins: p. 335. 


134 


సౌందర్య శాన్త దిశగా 


విభలమవుతుంది. కవిత కర్మ వన్తువులు వ్యక్తులమోద నెరపే ప్రభావాన్ని 
నిరూపించడమే, కాని వాని యథార్థ భౌతిక న్వరూపాన్ని మనకు 
ప్రదర్శించడంలో అది విభలమవుతుంది. వోమరు హెలెన్‌ సౌందర్యాన్ని 
వర్ణించడు, చూవరులైన వ్రయామ్‌ (Priam) మున్నగువారు ఆమె సౌందర్యాని 
కెలా ప్రతిన్చందించారో తెలుపుతాడు. దీనికి కారణం కవితకు మాధ్యమికం ' 
శబ్ద మవడం వల్లనే. శబ్దంలోని నాదం వల్ల, దాని నుండి వుట్టుకొని వచ్చే 
అర్హాల నంవర్యం వ న. వల్ల, కవిత భావాలను, అందచేన్లు ంది. 
ఆ న. ఇతరుల నెలా కదిలించి వేసాయో కూడా తెలియచేన్తుంది. - 
బర్క్‌లోని ఇటువంటి భావాలు "లెస్సింగో (Lessing) ను (వభావితం చేసి 
ఉండాలి. ఆతడు బర్క్‌ [గ్రంథాన్ని అనువదింవ బూనుకొని ఉండడమే కాక, 
తాను రచించిన 'లాకూన్‌ (1ఓఇ0%000) (గ్రంథంలో కవిత్వానికీ, చిత్ర 
లేఖనానికీ తులనాత్మక వివేచన చేయ వూనుకున్నాడు. 
-2- 

._ యూరవులో 18 వ శతాబ్దం వరకూ విశాల వరిధిలో కళల న్వరూవ 
న్వాభావాలను గురించిన అనుశీలన జరగలేదు. సాహిత్య విమర్శని సిద్ధాంతాలు 
_ చర్చింవబడినా, కళల మౌలిక తత్త త్తం విమర్శకుల దృష్టిని ఆకర్షించ లేదు. 
దైవాన్ని గురించి, మానవ మేధను గురించి, మనన్త త్వాన్ని గురించి, భౌతీక 
శాస్తాలను గురించి ఆలోచనలు సాగే వాడావిడిలో సౌందర్యశాన్ర వ్రనక్తి 
కల్లలేదు. Bacon, Hobbes, Locke, Decartes, Leibnitz మున్నగు 
ల శాస్త్రజ్ఞుల, తత్త్వవేత్తల విశ్లేషణా దృక్పథం వల్ల కళలను గురించి వ్యన్తంగా 
గాక, 'నమన్తంగా ఆలోచించవలసిన అవనర ' మేర్చడింది. 17 వ శతాబ్దం 
మధ్యకాలం వరకూ క్రీ.వూ. 5 వ శతాబ్దం లోని గ్రీకు శిల్ప న్వర్హయుగాన్ని 
గురించి యూరవు లోని చాల దేశాలు “ఎరగనే ఎరగవు. నాటికి అందరూ 
ఎరిగినవి రొమన్‌ కళలు మాత్రమే. కొత్తగా వెలుగులోకి వచ్చిన వురాతన 
కట్టడాలను గురించి, శిల్పాలను గురించి 1719-62 మధ్య ఇంగ్లాండులో. 
ఎన్నొ (గ్రంథాలు వెలువడ్డాయి. అవి ప్రధానంగా శిల్పంలోని నంకేతికాది.. 


135 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్దాంతాలు 


విషయాలను చర్చించినా, వాని వల్ల రెండు వ్రధాన విషయాలు చర్చకు 
వచ్చాయి. మొదటిది కవితకు, చిత్రలేఖనానికి నంబంధం ఎట్టిది? రెండవది 
కళలన్నింటా కనబడే సామాన్య సౌందర్య లక్షణం ఏమయి ఉంటుంది? 
ఆనాటి వర్ణనాత్మక కవిత (ఉదావారణకు ౮౧169 Thomas వాసిన The 
5ea50n5) , ఇందులోని మొదటి అంశాన్ని చర్చించ వలసిన ఆవశ్యకతను 
నూచిన్తుంది. ఇక రెండవది అస్థిరంగా ఉన్న ఆనాటి కళాభిరుచి కొక 
(వమాణాన్ని ఏర్పరచడానికి ఉవయోగ వడుతుంది. ఈ అంశంలో కొంత 
పాత్రను నిర్వహించిన ఆంగ్ల విమర్శకులను గురించి ఈ వ్యాసారంభంలో 
చర్భించాము. ఇక కవిత్వాన్ని, చిత్రలేఖనాన్ని తులనాత్మక వరిశీలన చేసిన 
వ్యక్తి జర్మనీకి చెందిన (3.౬. [698106 (1729-81). 


కళలన్నీ కూడా. అనుకరణాత్మకమైనవే నన్న. భావం ప్లేటో 
కాలంనుంచీ ఉన్నదే. తీస్తీ అన్నింటా కొన్ని సామాన్య లక్షణా లుండడం 
కూడా సాధ్యమే. అరిస్తాటిల్‌ "'పోయిటిక్స్‌' లో కవిత్వంతో పాటు నంగీతము, 
నృత్యము, చిత్రలేఖనము . కూడా అనుకరణాత్మక మైనవే నన్నాడు. 
కళాకారులందరి కర్మ ఒక్క టే. అందరూ అనుకరణాత్మక మైన సౌందర్యాన్ని 
నృష్టించే వారే. అరిస్తాటిల్‌, చిత్రమైనా, కవిత అయినా, కళా 
నూత్రాలను పాటించాలని అన్నాడు. రెండింటా అంగసౌష్టవం ఉండాలి, 
అంగాంగీ భావాన్ని కల్లిఉండి నవ్చాదయుల మోద ఒక భావ ముద్రను 
వేయ నమర్ధమై ఉండాలి. (5) కవ్చల్తు, చిత్రకారులు అనుకరించే పాత్రలు 
కూడా వివిధ తరవోలుగా ఉంటాయి. POhgnotus వ్యక్తులను నిజ జీవితంలో 
కనబడే వారి కన్న ఉదాత్త ప్రకృతులుగా చిత్రించగా, Dionysius వారిని 
యథాతథంగా వాన్తవ దృక్పథంతో చిత్రించాడు.” తర్వాతి కాలంలో 
Plutarch, "కవిత వలుక నేర్చిన చిత్రం కాగా, చిత్రం వలుక నేరని కవితో 
అన్న ఆనాటికి వ్యాప్తిలో నున్న నానుడికి తన ఆమోద ముదను తెలిపాడు: 


5. “గం Making of Literature" : p 176. 
6. ఇందులోని "అరిస్తాటిల్‌ తీర్పు" అన్న వ్యాసాన్ని చూడండి. 


136 


సౌందర్య శాన దిశగా 


బెన్‌ జాన్సన్‌ కూడా ఈ మాటను మెచ్చుకున్నాడు. 0౧౭69 Alphonse. 
Du Fresnoy అనే (ఫెంచి చిత్రకారుడు "పై వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొనే, 
కవిత ఒక చిత్రం వంటిది, అంచేత చిత్రం కవితలా రూపొందడానికి 
ప్రయత్నించాలి అన్నాడు. అరిస్తాటిల్‌ భావించినట్టు కవితలోని ఇతివృత్తం 
చిత్రకారుని LIne drawing లాగ, Sketch లాగ ఉంటుంది. అందులోని 
శబ్దమూ, శబ్దచిత్రాలూ చిత్రకారుని రంగుల వంటివి. 


. కవితకు, చిత్రలేఖనానికి ఇంత సామ్యముంటే, అవి ఒక దానిని 
మరొకటి ప్రభావితం చెయ్యాలి. రెండూ అనుకరణాత్మక మైనవే. అవి 
మానవ న్వభావాన్ని, నైజాన్ని అనుకరిస్తాయి. ఈ రెండింటికీ నమూనాలు 
ప్రాచీన మవోకావ్యాలలోనూ, క్రైన్సవ మత గ్రంథాలలోనూ,. విరివిగా 
దొరకుతాయి. "The Fall of Manna in the Desert" అన్న ఆనాటి చిత్రం 
క్లాసికల్‌ నూత్రాలకు అనుగుణంగా ఉంది. కావ్యంలో లాగే దీనికీ ఒక 
ప్రారంభం, ఇతివృత్తంలో మలువు, ఒక ముగింవు ఉన్నాయి. చిత్రంలో 
manna ను గమనించని. !$9/[161169 దిగాలు వడి ఉండడం ఇతివృత్తాని 
కొక ప్రారంభాన్ని నూచిన్తుంది. అదే చిత్రంలో కొందరు "ఇ(జలైట్లు “ 
"మన్నా' భూమిమోదకు అవతరించడాన్ని గమనించడం ఇతివృత్తంలోని 
మలువు. మరి కొందరు 'ఇజలైట్లు ' ఆ ఆవోరాన్ని పోగు చెనుకొని 
భుజించడం ఇతివృత్తాని కొక ముగింవు అవుతోంది. అంసే చిత్రంలో 
కాలావధికంగా జరిగిన చర్యలన్నిన్ధ న్దలావధికంగా చూవబడాయి. కార్యకారణ 
నంబంధాలు, భావో ।[దేకాల పకటన కూడ శక్తి మంతముగా 
చిత్రీకరింవబడ్డాయి. wu క 


దీనిని. మనం కవిత్వం. చిత్రలేఖనాన్ని ప్రభావితం చేయడం గా 
భావించవచ్చు. ఇందులో మేధను కదిలించే అంశాలూ, మానవీయదృక్పథం. 
ఉన్నాయి. ఇక వివర్యంగా - చిత్రలేఖనం కవితను ఇలా ప్రభావితం 


7.._ Literary Criticism : A Short History : ౧ 265. 


137 


గారానమములకావన్యతన దం ంంాసాలతక్తాలడయజిప్యంలా్యతం. కంనవవోనపుా లం నపుడపారాల్తందచనుద్తు వ్య మామా న 





పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


చేయగల్లిందా అన్నది ఆలోచింవ దగ్గఅంశం. చారిత్రక మైన అంశాలు 
వన్తువుగాగల చిత్రాలనుంచి కవిత్వం నేర్చుకొనేదేమో లేదు. ఆ చిత్రాలకు 
నిజానికి సాహిత్యమే ఆకరం. ఇక సాహిత్యం ఆకరంగా లేని చిత్రకళకు 
వన్తువు ప్రధానంగా (వకృతి - నదీ నదాలు, వర్వతాలు, నముదాలు, ఓడలు, 
పడవలు, జాలర్లు - వంటివి. వునిని కవిత్వంలో చూవడ మంసే కవిత్వం, 
వర్ణనాత్మక మవడం. 18 వ శతాబ్దంలో కవిత్వం ఇలా వర్తనాత్మకంగా 
ఉంటూ స్థావరమైన ప్రకృతిని వర్ణింవ బూనుకొనేది.. 


ఇదే కాలంలో 1766 లో జర్మనీ లోని "లెస్ప్సింగొ ఓఇంగం0గ ను 


రచించాడు. అందులో కవిత, చిత్రలేఖనం కళల అభివ్యక్తి లోని వరిమితు 


లెట్టివో, అవి ఎందువల్ల కల్లుతున్నాయో, చర్చించాడు. "లేకూన్‌ ” అనే 
శిల్పనముదాయంలో 'లేకూన్‌' నూ, ఆతని ఇర్వురు కుమారులనూ రెండు 
భయంకర నర్పాలు పెనవేనుకొని ఉంటాయి. ఇదే అంశాన్ని ' 'వర్ణిల్‌' కూడ 
తన కావ్యం Aeneid లో వర్ణించాడు. "లాకూన్‌ ' వాదయ విదారకమైన 
రోదన మొనరించాడని వర్ణిల్‌ అంటాడు. కాని 'లాకూన్‌ ' శిల్పాలలో - దీక్‌ 
కళలో సాధారణంగా గోచరించే విధంగానే - ఉద్రేకాన్ని అదువులో 
నుంచుకొనే ప్రయత్నమే లాకూన్‌లో కనబడుతుంది. శిల్పి లాకూన్‌ రోదన 
ధ్వనులను నిట్టూర్పులుగా మలచాడు. దీనికి కారణం - రోదనం లాకూన్‌ 
నీచవకృతి అన్న భావాన్ని కల్లిన్తుందని కాదంటాడు లెస్సింగ్‌. శిల్పంలో 
రోదనాన్ని చూవుతే మొగము 'వికృతంగా కనబడుతుంది. నిట్లూర్చులలో 
సౌందర్యమూ, తీవ్రమైన వేదనా కనబడగా, రోదన వల్ల శిల్పంలో మనకు 


గోచరించేది వెగటు గొల్పే వికృత రూవమే అపు 


వర్ణిల్‌ కావ్యంలో లాకూన్‌, వూజారి వననాల్ని ధరించినట్టుగా 

వర్ణింవబడాడు. శిల్పి వానిని నగ్నంగానే ప్రదర్శించాడు. కావ్యంలోని 

వన్రధారణ వన్రధారణే కాదు. అది దేనినీ మరగు వరచలేదు. శరీర మందలి 

వ్రకళషసా ౪ ఆతడు అనుభవించే బాధ మన భావనా నేత్రానికి గోచరిన్నూనే 

ఉంటుంది. కాని శిల్పంలో లాకూన్‌ వడే యమయాతన ఆతని 
138 


సౌందర్య శాస్త దిశగా 


శరీరావయవాలన్నింటా ప్రతిభలించాలి. అంచేత శిల్పి లాకూన్‌ ను నగ్నంగా 
ిల్సీకరించాడు. 


ఇలాగే హోమర్‌ కావ్యాలనుంచి Count Caylus కొన్ని 
నన్నివేశాలను చిత్రీకరించడానికి ఎన్నుకున్నాడు, కొన్ని నన్నివేశాలు 
చిత్రకారునికి వనికి రావనుకొన్నాడు. కావ్యంలోని ఎన్ని నన్ని వేశాలను 
చిత్రీకరించడానికి వీలయితే, కావ్యం అంత గొవ్పదని “కౌంట్‌ కేలన్‌ ’ 
భావించాడు. కాని కవిత్వీకరింవబడిన చిత్రాన్ని (Poetical picture ను) 
రంగురేకలతో రూపాంతరీకరించడం అన్ని నందర్భాలలోనూ సాధ్యం 
కాదు. దీనికి కారణాలను లెస్సింగ్‌ అన్వేషించాడు. 


శిల్పం, చిత్రకళ రెండూ ఒకే జాతికి చెందిన కళలు, రెండూ కూడా 
_ స్ధలం ($04069) లో దృశ్యమాన మవుతాయి. అందులోని వన్సువు అంతా 
ఒక్క మారుగా, ఒకే క్షణాన ఆవివత మవుతుంది. కవిత్వం శకాన్ని 
ఆశ్రయించి ఉంటుంది. శబ్దం కాలాన్ని ఆశ్రయించి ఉన్నది. కాగా కవిత 
కాలాధీనమైన కళ, చిత్ర లేఖనం న్ధలాధీన మైనది. ఈ రెండు కళలకూ గల 
_ మాధ్యమి కాలలో ఒకటి కాలాన్ని ఆశ్రయించి ఉండగా మరొకటి న్లలాన్ని 
_ ఆశ్రయించి ఉండడం వల్ల, రెండింటి అభివ్యక్తి మార్గం ఏకైక మైనది గా 
ఉండడమనాధ్య మవుతుంది. 


నలా ధీనమైన చిత్రలేఖనం మన కంటికి ఆనే స్థావరమైన 
వన్తువులను (ప్రత్యక్షంగా, విన్పష్టంగా వ్రదర్శింవ గల్లుతుంది. వన్తువుల 
కదలికలను, చర్యలను చూవడానికి అది వరోక్ష మార్గాన్ని అవలంబించాలి. 
కాలం మాధ్యమికంగా గల కవిత కాలంలో క్షణక్షణావిర్భావాన్ని 
పొందుతూన్న చర్యలను, చలన శీలమైన వన్తు నముదాయాన్ని, వ్రదర్శింవ 
గల్గుతుంది. నిశ్చలంగా ఉన్న వన్తువులను కవిత్వం ప్రదర్శించ దలిస్తే, అది 
_ వరోక్షంగా చర్యల ద్వారానే వన్తువు న్వరూపాన్ని ఆవివ్యరించాలి. 
 ఉదావారణకు వోమరు అకిలిస్‌ (AChille5) డాలును వర్ణింవబూను 


139 


పాశ్చాత్య సాహిత్య విమర్శ. : చరిత్ర = సిద్ధాంతాలు 


కున్నప్పుడు, దాని రంగు, కొలత, నిడివి, (వనక్తిని తేకుండా, అది ఎలా 
నిర్మింవబడిందో ఆ చర్యలన్నింటినీ వర్ణించాడు. నిశ్చలమైన వన్సు వర్ణనకు, 
కాలంలోని. చర్యల ఫలితంగా వన్తువెలా నిర్మింవబడిందో వివరించడం 
వల్ల, అది రూవు కట్టింది. (ఆంధ్రమవోభారతంలో కువూరాన్త్ర విద్యా(వదర్శన 
నందర్భంగా ప్రదర్శనా గారాన్ని వర్ణించడంలో కూడా నన్నయ ఇట్టి 
వద్దతినే అవలంబించాడు.) హెలెన్‌ సౌందర్యాన్ని వర్ణించడానికి వోోమరు 
మరో వద్ధతి నవలంబించాడు. అదీ కవిత్వానికి అనువైనదే. ఆమె సౌందర్యం 
పాకము మప నెరపిన వ్రభావాన్ని వర్ణించడమే ఆమె సౌందర్యాన్ని 
వర్ణించడంగా వోమరు భావించాడు. ఇట్టిదే నన్నయ భారత భాగంలోని 
విలోత్తమను వర్ణించడంలో కూడా కనబడుతుంది. 
“అబ్దజు వీడ్కొని - యది దేవ నభకుంబ 
దక్షిణం బొనరింవం దత్‌క్షణంబ 
తద్దూక సౌందర్య - దర్శన లోలుండై. 
యజుయ నాలుగు దిక్కులందుం దనకుం. 
గావించు కొనియె ము - ఖంబులు మజటీ రెండు 
గన్నుల జూచినం - గాదు తృప్తి 
యని నురేంద్రుండు న - వాస్రాక్షుం డయ్యెన 
...... య్యమరులు గామ మో - వోంధులైరి 
ముదిత యిట్లు నర్వ - మోహినియై మర్త్య 
భువనమునకు మెటుంగుం - బోలె నొప్పి 
యరుగు దెంచె నుంద - రాంగి వింధ్యాచల. 
6 విసిన దేశ మెల్ల = వెలుగు చుండ. * - ఆడీ : 8-105. 





రి. చూః నా "సాహితి" విమర్శ” లో "కవితలో శిల్పం" అన్న మ. తెలుగు అకాడమో వారి 
నా "అనుశీలన లో ఇది అనుబంధంగా ఉంది. 


140 


సౌందర్య శాస్త్ర దిశగా 


నుందోవనుందుల నిర్వురను 'నొక్కట మనోజ తాడితు' లను చేసిన 
' తిలోత్తమను వర్ణించడానికి నన్నయ చిత్రాన్ని గీయలేదు. ఆమె .చూవరుల 
నెలా మోహింవచేసిందో వివరించాడు. ఇదే కవిత్వవద్ధతి అంటాడు లెస్సింగ్‌. 
(తెలుగు సాహిత్యంలోని వర్ణనలలో ఉ శ్రేక్షలు స్థానం చేనుకుంటాయి. 
నిశ్చలముగా నున్న (ప్రకృతిని వర్ణించడానికి వానిని చలనశీలమైన 
వన్తునంతతి తోనో, SR ముడివేయడానికి ఉడ్రేక్ష మంచి సాధన 
మవుతుంది.) 


ఇక చిత్రకారుడు చలన శీలమైన వన్తువును వ్రదర్శించడానికి ఆ 
చర్యయందలి వరాకాష్ట (0॥గొఖ0ి కు వూర్వక్షణ మందలి వన్తుస్థితి 
నెన్నుకుంటాడు. దాని చిత్రణ వల్ల దానికి వూర్వవు స్థితిని, వరమున ఉన్న 
స్థితిని భావుకుడు ఉహుం గల్గుతాడు. అట్టి “భావనిర్భర క్షణాన్ని 
(seine moment ను) వరి గ్రహించడం వల్లనే చిత్రకారుడు నిశ్చల 
రూవంలో కూడా కదలికలను న్ఫురింవ చేస్తాడు. అలా కాక వరాకాన్ట స్థితినే 
చిత్రీకరిస్తే, ఇక చూవరి భావించవలసిన దేమి ఉండదు. లాకూన్‌ 
శిల్పంలో ఇట్టి క్షణాన్నే శిల్పి వరి[గ్రహించాడు.. కంటికి కనబడేది ఒక్క 
చిత్రమే అయినా, దాని వూర్వ వరిస్థితులు వృూదోచర మవడానికి భావన 
నవ్యాదయునికి రెక్కలను తొడుగుతుంది. వరాకాష్ట స్థితినే చిత్రకారుడు 
చిత్రీకరిస్తే, ఆమోద ఊహించడానికి నవ్బాదయున కేమో మిగలనే 
మిగలదు. దానివల్ల చూవరిలో ఎట్టి ఆలోచనా వరంవరా వుట్టుకొని రాదు. 
కావ్యానుశీలన చేసే వారి భాషలో చెప్పాలంటే అందులో ధ్వని 
లుప్రమైపోతుంది, వాచ్యమే మిగిలిపోయి, భావనాశక్తిని (ప్రేరేపించే 
కళాసౌందర్భం నిండుకుంటుంది. 


. కాగా చిత్రలేఖనానికి, కవితకు అభివ్యక్తికి నిర్దేశించే నంవిధానం . 
ఒకేలా ఉండదు. న్ధలాధీనమైన చిత్రకళ, శిల్పం పాటించే నూత్రాలు వేరు, 
కాలాధీనమైన కవిత్వం పాటించే నూత్రాలు వేరు. అందుచేతనే కవిత్వం 


141 


పాళ్చాత్య సాహిత్య విమర్శ ఇ చరిత్ర = సిద్ధాంతాలు 


మూగవోయిన చిత్రం అనీ, చిత్రం వలుకనేరని కవిత అనీ అనడం నరియైనది 
కాదని లెస్సింగ్‌ తీర్పు. చిత్రకారుడూ, కవీ వరన్చరం ఒకరి నుంచి మరొకరు 
(వ్రభావితులు కావచ్చు కాని, వారి మాధ్యమికాలు వారి నంవిధానికి 
వరిమితులను విధిస్తాయని గ్రహించాలి. 


చిత్ర లేఖనానికీ, కవిత్వానికీ వాని మాధ్యమికాల వల్ల ఏర్పడిన 
పరిమితులను లెస్పింగ్‌ చర్చించడానికి వూర్వం నుంచీ కవిత్వానికీ, 


నంగీతానికీ గల చెలిమి చర్చించ బడుతూనే ఉంది. 16, 17 శతాబ్దాలలో 


కవిత్వానికి న్వరమాధుర్యాన్ని (melody) చేరుస్తే నంగీత. మవుతుందని 
భావించేవారు. అంటే నంగీతం కవిత్వంలోని మేధావరమైన అంశాలకూ, 
అనుకరణాత్మకతకూ బలాన్ని చేకూర్చాలి. శాద్దికమైన అర్ధచ్భాయలను 
ఆవిష్కరించడానికి నంగిత మొక సాధన మవాలి. న్వరాభిముఖంగా 


' వన్నువు వయనించినవ్వుడు, నంగితమట్టి ఆరోవాణను న్ఫురింవ చేయాలి; 


పాతాళాభిముఖంగా ఉన్నవ్వుడు అవరోవాణను నూచించాలి. తర్వాతి 17 
వ శతాబ్దం ఉత్తరార్థంలో నంగీతం కవిత్వాన్ని బలవరచే అంశం కాకుండా 
కవిత్వమే నంగితవు అవనరాలను తీర్చడానికి వ్రాయబడింది. డ్రైడన్‌ "Song 
for St. Cecilia's Day, 1687" ను అందుకే వ్రాసాడు. ఈ రోజులో కవులు 


సినిమాలకు పాటలకు ఇందుకే వ్రాన్నున్నారు. ఇక్కడ కవిత్వం కన్న 


అందులోని నంగీతమే' ప్రధానాంళ మవుతోంది. 1685 లో ఒకానొక 
నందర్భంలో డ్రై డెడన్‌ కవిత్వంలో అర్థచ్భాయ అవగావానను తృప్తి వరచడం 


కన్న శ్రవణ నుఖంగా ఉండవలసిన అవనరముండడం వార్షింవదగ్గది 


కాదన్నాడు. (9) 


తర్వాత 18వ శతాబ్దంలో అ as చిత్రకళకూ కవిత్వానికీ 


_ మాధ్యమికాలు వేర్వేరుగా ఉండడం వల్ల, అభివ్యక్తి మారాలుకూడా వేరని 





.9: ఆయం Criticism : గ Short History 2 272. 


142 


సౌందర్య శాస్త్ర దిశగా. . 


నిర్ణయించినా, కళలన్నీ ఒకే కుటుంబానికి చెందిన వన్న భావమే క్రమంగా 
బలవడింది. కళలన్నింటి ఆశయమూ అనుకరణమే. అనుకరణానికి వన్తువు 
ఒకటి ఉండాలి. చిత్రలేఖనానికీ, నంగీతానికీ గల ఇతివృత్తానికొక 
(ప్రమాణాన్ని కల్పించేది కవిత్వం. అలాగే కవితకు నంవిధాన (18000104) 
ప్రమాణాన్ని నిర్ణయించేవి చిత్రలేఖనం, నంగీతం. కవితకు ఇతివృత్తం 
తేలికగానే దొరుకుతుంది. కాని. దానిని కళారూపంగా దిద్దడానికి 
ఇంద్రియాలను ఆకర్షించగల్లే రంగుల వంటి సాధన సామగ్రి" దానికి 
అందుబాటులో లేదు. చిత్ర లేఖనానికి _అనుకరించడానికి అనువైన 
వన్తు క్కు సామగ్రీ అందుబాటులో ఉంది, దానికొక రూపాన్నివ్వడానికీ, కంటిని 
ఆకర్షించడానికీ, సాధన సామగ్రీ ఉంది. ఇక అచ్చమైన నంగీతానికి 
(శవణేంద్రియాన్ని ఆకర్షించే నాద మాధ్యమికం సిద్ధంగా ఉన్నా, 
ఆమాధ్యమికానికీ, అది అనుకరించే వన్ను జాలానికీ వబివ్ధమైన నంబంధం 
కనబడదు. (9 


నంగితానికీ, ల్‌ మూడువిధాలుగా పోలికలను ఆనాటి 
విమర్శకులు గమనించారు. మొదటిది నంవిధాన శిల్పానికి, ఆకృతికి 
నంబంధించినది. కవిత్వంలోని శాబ్దికమైన "విషయం (Matter) నంగీత 
మందలి లయాత్మకతకు (్గ2[Mంగny కి ) నంబంధించినది ; ఇతివృత్తం న్వర 
మాధుర్యానికి (౧౧౪|౦౮/ కి), ఛందన్సు (౧౭46౧ తాళానికి నంబంధించినది 
గా భావింవబడింది. రెండవది అనుకరణకు నంబంధించినది : కొండలను, 
లోయలను అధిరోహించే టవ్వుడు, అవరోహించే టప్పుడు, వర్ణించే 
అంశాలు గాయకుని గొంతున వ్రతిఫలిస్తాయి.' మూడవది అభివ్యక్తికి 
నంబంధించినది. మానసికోల్లానము, శోకము, (పేమ మున్నగు 
భావో ద్రేకాలను నంగీతం ఆవివ్యరిన్తు ౦ది. ఇట్టి భావో ద్రేకాలను అనుకరణతో 
వ్యక్తీ కరించడమే నంగితంలో వానిని వర్ణించడ మని భావించాలి. నంగీతం 
కల్గించే మానసికోల్లానం భావో(ద్రేకాల వల్ల కల్గిన మానసికోల్తాసానికి 
తుల్యమైనదని నాటి విమర్శకుల అభిప్రాయం. (1 





10. పైదే : 5 275. 
11. పైదే :p274 


143 


పాశ్చాత్య సాహిత్య విమర్శ ' చరిత్ర = సిద్దాంతాలు 


అక్కడక్కడ లెస్సింగ్‌ విశ్లేషణ అంగీకరింవబడినా, కళాసౌందర్య 

సిద్ధాంతాలు కళలన్నిటి సారూప్యాన్ని దర్శించే దిశగానే వయాణం చేసాయి. 
రొమాంటిక్‌ యుగంలో భావం వన్తువు (పాధాన్యాన్ని అధఃకరించడంతో 
ఇట్టి దృక్పథానికి మరింత బలం చేకూరింది. 19 వ శతాబ్దంలో లలిత 
కళలలోని ప్రతి ఒక్కదాని వైలక్షణ్యాన్నీ చర్చించినా, ప్రతీ ఒక్క కళా తన 
మాధ్యమికం వల్ల తనకు ఏర్పడిన వరిమితులను అతిక్రమించి, మరొక 
నంవిధాన శిల్పాన్ని ఆశ్రయించడం, కళల నంవిధాన విల్పంలో ఆదాన 
ప్రదానాలు ఉండడం, సాధ్యమవుతుందని గమనించారు. దీనిని చర్చిన్లూ 
Walter Pater కళ అంతా నంగీతస్తాయి నందుకోవడానికే నిరంతరమూ 
అన్వేషిన్తుందని అంటాడు. అన్ని కళలలోనూ వన్తువునూ, ఆకృతినీ 
విడదీసి చూడడం సాధ్య మవుతుంది. ఈ ద్వైతస్థితిని, తుడిచివె పెట్టడమే 
కళాకారుని ధ్యేయం. అట్టిది నంగీతంలో లభీన్తుంది. అట్టి అదె దైప్వతస్తాయిని 
సాధించడానికే కళలను (ప్రయత్నిస్తాయి. (12) 


12. పైదే : ౧౧. 281 - 282. m 


144 


అధ్యాయం 14 
రొమాంటిసిజమ్‌ 


-1- 


'రొమాంటిసిజమ్‌' అన్నది "కాసిసిజా' న్ని ప్రతిఘటించే ఉద్యమంలా 
బయలు దేరిందన్న భావం ఒకటి సాధారణ, పాఠక లోకంలో ఉంది. ఇది 
నరియైనది కాదు. 1798 లో Wordsworth, Coleridge కవులు "Lyrical 
Ballads" ను అచ్చు వేయడమే ఈ కాల్బనికోద్యమానికి అంకురార్పణ 
అనుకోవడం కూడా నరియైనది కాదు.. అప్పటికి నేటి అర్ధంలో 
రొమాంటిసిజమ్‌ అన్న వదమే లేదు. వర్డ్స్‌వర్త్‌ కాని, కోల్‌ రిడ్డికాని తాము 
రొమాంటిక్‌ కవుల మని చెవ్వుకో లేదు. బైరన్‌ (8/0౧), చివరి వరకూ 
తాను రొమాంటిక్‌ కవి నని చెవ్పుకో లేదు. ఆతనికి తాను రొమాంటిక్‌ 
కవి అని తెలునునో లేదో కూడా తెలియదు. జర్మన్‌ విమర్శకుల ద్వారా: 
క్రమంగా ఈ శబ్దం ప్రచారంలోకి వచ్చింది. "రొ మాంటిసిజమ్‌' యూరవు 
లోని అన్ని సాహిత్యాలలోను అభివ్యాప్తమై ష్‌. భావం 'కమంగా 
బలవడింది.. 


17 వ శతాబ్దంలో "రొమాంటిక్‌ ' అన్న మాటను 'అరియానస్తో ' 
(Ariosto), 'టాసో ' (T2550) ల రచనలకూ మధ్య యుగవు 
రొమాన్సులకూ, (సావాన, అద్భుత కథలకూ) వర్తింవ చేసేవారు. తర్వాత 
A.W. Schlegel 1808 లో వియన్నా ఉవన్యానంలో రొమాంటిసిజమ్‌ 
అన్న భావాన్ని ప్రవేశపెట్లాడు. తర్వాత ఆధునిక కళాచైతన్యం వురాతన, 
"కాసికల్‌ " చైతన్యానికి భిన్నంగా ఉంటుందని భావించిన వారు దీనికి 
"రొమాంటిక్‌ అన్న పేరును పెట్టారు. 


Arthur ౦. ఏంటా వ్రాసిన ఒక వ్యానంలో “రొమాంటిక్‌ ' అన్న 
శబ్దం అనేకార్థాలతో వాడబడుతూ, అర్థరహితమై పోయిందన్నాడు. ఒక 


145 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


దేశంలోని రొమాంటిసిజానికీ, మరో దేశంలోని రొమాంటిసిజానికీ 
నంబంధం లేదనీ, ఈ శబ్దానికి అనేకార్థాలు నంతా లాం. ఆ అర్ధాలు ఒక 
దాని కొకటి పొత్తు కుదరనివనీ అన్నాడు. (1) 


Rene Wellek నుదీర్ణమైన రెండు వ్యాసాలలో ఇంగ్లాండు లోనూ, 
జర్మనీ లోనూ, ఫ్రాన్స్‌లోనూ, 'యూరవులోని ఇతర దేశాలలోనూ, 19 వ 
శతాబ్దంలోని భావ జాలాన్ని, సాహిత్య దృక్పథాలను వరిశీలించి, వానిలో 
ఒక ఐక్యత, ఒక సామ్యం ఉన్నదన్నాడు. రొమాంటిక్‌ కవితను నిర్ణయించే 
అంశాలు ప్రధానంగా మూడని “వెలిక్‌ " భావించాడు : కవిత భావనాత్మక 
మైన దన్న దృక్పథం ఒకటి ; లోక మంతా వ్రకృతాత్మకంగా కనబడడం 
రెండవది; (ప్రతీకలు, వురాగాథలు కవితా శైలిని నిర్ణయించడం 
మూడవది. ' ' అంచేత రొమాంటిసిజమ్‌ అన్నది మిథ్యకాదు, అది 
అంగీకరింవ దగ్గ సాహిత్య ధోరణి, దృక్పథం, ఉద్యమం అవుతోంది. 

యా 

రొమాంటిసిజమ్‌ సామాజిక, సాహిత్య వరిస్థితులలో - నుంచి 
ఉద్భవించిన సాహిత్య దృక్పథం, ఉద్యమం. 

18 వ శతాబ్దంలో సామాజిక మార్పులు తరుముకుంటా వచ్చాయి. 
విజ్ఞాన శాన్త్రం, దానితో బాటు సాంకేతిక విజ్ఞానం వురోగమించాయి. 
వరిశ్రమలూ అభివృద్ధి చెందాయి. దాని వల్ల వల్లెటూళ్ల నుండి వట్నాలకు 
వలన ప్రారంభమైంది. సాంకేతిక విజ్ఞానం వల్ల మానవునకు తృప్తి 
కల్లకపోగా, దానివట్ల వ్యతిరేకత ఏర్పడింది. విజ్ఞాన శాన్హ్రమే అరివ్షంగా 
వరిణమించిం దన్న ఖ భావం ఏర్పడింది. విశ్వమంతా ఆవరించిన అనంతమైన 
నృజనాత్మక నంగితాన్ని విజ్ఞాన శాన్తం ఒక రాక్షన యంత్రం:చేసే రణగొణ 
ధ్వనులుగా వరిణమింవ చేస్తో ౦ది. ' ఈ యంత్రాన్ని ము. దానికి 


1. ees of Criticism" - Rene Wellek (1964) Pp. 128. 


2. MCI Bree గల టం 
yh nn తను = పైదే :0. 161. 


146 


రొమాంటిసిజమ్‌ 


సారథ్యం వహించిన నాధుడెవడూ కనబడడం లేదు. దాని వోరుతో, 
రొదతో దానంతట అదే ముక్కలు చెక్కలవుతోంది.!) ఇలా ప్రకృతికీ, 
మనిషికీ ఉన్న అనుబంధ నూత్రం తెగిపోయింది. అంతకు వూర్వం 
విశ్వచైతన్యంలో వ్యక్తి చెతన్య మొక భాగం అన్న భావం ఉండేది. ఇవ్వుడు 
ఆ సామరన్యం, తాదాత్మ్యస్థితి తొలగి పోయింది: మానవుని అంతరాత్మలో 
నున్న వివిధ అంతన్సులకు గల సామరస్యాన్ని కూడా రూవుమావుతూన్న. 
శాస్త్రీయతను రొమాంటి సిజమ్‌ ప్రతిఘటించింది. భౌ తిక వ్రవంచవు ఊబిలో 
కూరుకొని పోయిన మనిషికి ఆధిభౌతిక జిజ్ఞాన నిశిస్తోంది. తత్కాల లౌకిక 
జగత్తు మనిషిని దిగ జార్చి, వానిలోని శాశ్వత తాత్తి పకాంశాలను విన్మరింవ 
చేస్తో ంది. మనిషికీ ప్రకృతికి, మానవుని అంతన్సు లోని వివిధ భాగాలకూ, 
మధ్య గల అవినాస్థితిని కవిత్వవరంగా వునరుద్ధరించడానికి ఒక ప్రణాళికగా 
రొమాంటిసిజమ్‌ రూపొందింది. 

ఫ్రాన్సులో “రూసో * _ (0౮155821) ఆనాటి నమాజాన్నీ, 
(వభుత్వాన్నీ దాని చట్టాలనూ (వశ్నించ నారంభించాడు. మనిషి 
స్వేచ్భాజీవిగా వుట్టాడు, అప అన్ని చోట్లా, అన్నివేళలా బంధితుడే. (4) 
ఆచారాలూ, వంశపారంవర్యంగా వచ్చేవాక్కులూ, వెనుకటి రోజులలో 
చెల్ల వచ్చు, కాని నేడు కావలసింది నహేతుకమైన శాస్త్రీయ దృక్పథం 
మానవునికి వాక్కులూ, వ్యక్తికి స్వేచ్చ, అవనర మన్నాడు రూసో. ఇలాటి 
ఆలోచనలు ఒక వంక (ఫెంచి వివ్లవానికి కారణ మయాయి, సాహిత్యంలో 
రొమాంటి సిజమ్‌ వుట్టుకొని వచ్చింది. 


ఇక సాహిత్యవరంగా వెనుకటి. గీకు విమర్శ నమకాలీన న సాహిత్య 
ప్రయోగాలను, వ్రయోజనాలను దృష్టిలో. ఉంచుకొని వచ్చింది. ఆనమాజం 
మారినా, ఆ సాహిత్యం మారినా, నియో - క్లాసికల్‌ యుగంలోని 
విమర్శకులు ఆసాహిత్య సిద్ధాంతాలనే ఆదరించారు. నియో - - క్లాసిసిన్టులు 





3. “Literary 050851 : A Short History’ “0.370... 
4. San ae bor boa: and ayahod న 5 in chee Bobo. న 


147 


వాశాణానవకముతనుదుంయనుు చముణంచియకవగాడురియననాన కాద సలాతాను 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


నిజానికి ఆదరించినది, వారికి ఆవేశాన్ని అందిచ్చినది, ఈ వురాతన 
సాహిత్యం కాదు, దాని నాధారంగా చేనుకొని ఎన్నడో వెలువడిన సాహిత్య 
సిద్ధాంతాలు. రొమాంటిక్‌ కవికి వురాతన సాహిత్యం వట్ట నిరాదరణ లేదు. 
Winckelmann ప్రాచీన కళల అంతన్సును వట్టుకున్నే, రొమాంటిక్‌ కవి 
(ప్రాచీన సాహిత్యంలో నియో - క్లాసిసిన్గులు చూసిన కృతక లక్షణాలను 
వరివారించి, దాని నినర్గ సౌందర్యాన్ని "చూడ నారంభించాడు. రూసో 
సామాజిక ప్రజాస్వామ్య దృక్పథా లన్నీ స్వేచ్చ దిశగా కవిని కదిలించడంతో, 
ఆతడు అభివ్యక్తిని అటకాయించే వద్యరూపాలను (ప్రతిఘటించాడు. 
తత్త్వవేత్తగా [8౧ మానవుని మనన్సు / మేధ (౧౧౮) వన్తువుల మోద 
ఆధారవడి ఉంటుందన్న భావానికీ, విజ్ఞానం ఇందియాను భవం వల్లనే 
కల్లుతుందన్న భావానికీ న్వస్తి చెవ్పమన్నాడు. ఈ దృక్పథంలో మానవుని 
మనన్సు (గ|౧౦) బావ్యూ వన్తువుల మోద వ్రనరించడానికి బదులు, 
అంతన్సు దిశగా ఉంటూ, తార్కిక బుద్ధిని (reason ను) అవలంబన 
మొనర్చుకోవాలి. ఇది దైవీయమైన తార్కిక బుద్ధి, ఇది వైయక్తిక చైతన్యాన్ని 
ఆధారంగా చేసికొని వ్రవర్తిన్తుంది. ఒక వంక లౌకిక జగత్తు లోని 
పారిశ్రామా కరణాన్ని తిరన్కరించడం వల్ల, మరొక ప్రక్క ఆంతరంగిక 
జగత్తున నూత్న భావాలు వరిబ్రమించడం వల్ల, నాటి.జర్మన్‌ విమర్శకులు 
కళ బవుముఖంగా వ్యాప్తి నొందగల దనుకున్నారు. వెనుకటి బంధాల 
నూడ్చుకొన్న సాహిత్యానికి ఇప్పుడు అసాధ్యమైన దేదీ లే దనిపించింది. 
Frederick Sees! ఒకానొక జాతి మేధా ్లా జీవితవు తయన సారమే 
సాహిత్యమంటాడు.కి . 


అయితే వీరు వట్టం కట్టిన వ. బుద్ధి (టన: విలక్షణమైనది. 


అది ఒక దర్శనానికి, అతీంద్రియశక్తికి, భావనా శక్తికి నన్నిహితమైనది. (8) 


ఇది కవికి దివ్యావేశం వల్ల, ఆనందస్థితిని పొందడం వల్ల కల్గుతుంది. దీనివల్ల 


తపన ర న త 
5. "Literature న the comprehensive essence of the intellectual life of a,nation". 
= Frederick Schlegel. 
6. ... Wordsworth దృషిలో. హావ శక్తి. 
"Another name for absolute [ 
And clearest insight, amplitude of mind, 
And Reason in her most exalted mood". -- Prelude. XIV. 


రొమాంటిసిజమ్‌ 


. కవికి నత్యదర్శనం "తత్‌క్షణ' మందే కల్గుతుంది. ఈ భావనాశక్తి 
. నృజనాత్మకమైనది కూడా. ప్రకృతిలోని సావర జంగమ జగత్తులోని 
వస్తువు లన్నీ నత్యాన్ని అవగావాన చేనుకొనేందుకు (ప్రతీకలుగా 
గోచరిస్తాయి. ఇది బ్లేక్‌ లో నూ, వర్డ్స్‌వర్త్‌ లోనూ విన్పవ్షంగా కనబడుతుంది. 
కోల్‌ రెడ్డికి భావనాశక్తి నృజనాత్మక మైనది. షెల్లీకి కవిత్వ మరే 
భావనాశక్తి యొక్క అభివ్యక్తి ("expression of imagination"). కీట్స్‌, 
భావనాశక్తి దేనిని సౌొందర్యముగా వాద్దత మొనరించు కుంటుందో, 
అంతకు ముందు దానికి అస్తిత్వ మున్నా, లేకున్నా, అదే నత్యమయి 
ఉంటుం దంటాడు. (7 


జర్మను విమర్శకులు క్లాసికల్‌ కళ (ప్రకృతితో నిర్వక్రమైన 
నంబంధాన్ని కల్లి ఉంటుందన్నారు ఇ ఆ కళాకారుని చూపు 
వస్తా్యాశయమైనది (Objective). రొమాంటిక్‌ కళలో ఈ చూవు' 
_ఆత్మాశ్రయమై పోయింది. వర్డ్స్‌ వర్త్‌ ప్రకృతిలోని నర్వవన్తు నంతతిలో 
దైవత్వాన్ని చూసే లక్షణాన్ని (animistic pantheism ను) నంప్రదాయ 
క్రైన్వవ మతంతో నమన్వయ వరచ ప్రయత్నించాడు. ప్రకృతి నజీవమైనది, 
దైవీయమైనది, విశ్వ చైతన్యాన్ని తనలో ఇముడ్చు కున్నది. ప్రకృతికి ఒక 
భాష ఉంది, అచి ప్రతీకలతో మనిషిని వ్రబోధిన్తుంది.! అందుకే “బ్లేక్‌ * . 
కవితలోనూ ప్రతీకలు విరివిగా కనబడతాయి. అలాగే రొమాంటిక్‌ కవులందరి 
కవితల్నీ వురాగాథలు వరివుష్ట మొనరిస్తాయి. 


క్లాసికల్‌ కళను జర్మన్‌ విమర్శకులు వకృతితో నూటిగా, నృటిక 
న్వచ్చమైన, అమాయకమైన (unsophisticated), మైతినీ, నవాజీవనాన్నీ 
నెరపే దానిగా భావించారు. అది వసా ఇ వశ్రయ మైనది కాగా, రొమాంటిక్‌ 
కళ అతత దయింది. (ప్రకృతి తన వ ఉన్నట్లు మానవుడు 


7. ‘Whatthe imagination seizes as Beauty, must be Truth whether it existed 
' before or not'.- Keats’ Letter to B. Bailey : Nov. 22, 1817. - 


8. "Concepts of Criticism" + ౧. 183. 


149. 


అంతంత అతను సట్‌ న ల Gee Rg చ RMS. OWL WON * 


అడారి దద వకాలగా స్తవ లా సాకవాాదియిదుటను వారాదానముంయనావదన్నుప్రిముదడనా లన ంచయంచగానపి 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


భావించి నంత కాలమూ, దాని యథార్థ న్వరూవం ఆతనికి బహిరంగంగా 
కనబడేది. ఆధునిక యుగంలో ప్రకృతికీ మనిషికీ ఉన్న నంబంధంలో 
వెనుకటి స్థితి మారిపోవడం వల్ల , ఆతని ఆంతరంగిక జగత్తులో వెనుకటి 
షప. జ్ఞప్తికి వస్తాయి; రవల వెలుగులతో దేనికోనమో ఆరాటవడే 
తన మూర్తి మత్వాన్నే ప్రకృతికి ఆరోపిస్తాడు.” FredIICNh Schiller 
ఆదునిక కళ మేధకూ (1019601 కూ), భావానికీ (66100 కీ) ఆదర్శమైన 
ఏకీకరణ కోనం వయత్నిస్తో ందంటాడు.. అది న్వభావ సిద్ధంగా 
అనంభవమైనదే అయినా, వెనుకటి కళ లక్షించిన, సాధించిన దాని కన్న ఇది 
ఉన్నతమైన లక్ష్యమే అంటాడు. 56hell॥౧ర మానవునకూ, ప్రకృతికీ ఉన్న 
సామరస్యాన్ని (harmony ని) వివరిన్తూ, “పాగన్‌ ' (pagan) 
వురాగాథలలో దీనికి అనువైన (వ్రతీకలు వుమ్మలంగా కనబడతాయన్నాడు. 
అయితే మనిషికీ, దైవానికీ గల నంబంధం క్రైన్తవ మత తార్కిక వివేచన వల్ల 
గండి వడింది, మానవునికి తృప్తి లేని, నిరవధిక వతీక్ష మాత్రం మిగిలింది; 
దానికి ఫలితంగా ఆధునిక es అనమగ్ర అనంవూర్ణ గువ్వ కథ 
అయిపోయింది. (10). 


" జర్మన్‌ విమర్శకులు కాసిక్‌ కళను కా. 
భావించారు. రొమాంటిక్‌ కళలో కనబడేది శక్తి (6౧60౧ అన్నారు. క్లాసిక్‌. 
సార్వజనీనమైనది, ఆదర్శమైనది, రొమాంటిక్‌ కళ వైయక్తి కమైనది, 
విలక్షణమైనది (characteristic గా ఉంటుంది). కాసిక్‌ కళ్ల (శిల్బంలో ల లాగ) 
వరిమితుల నాశ్రయిన్తు ంది, న్వయం నంవూర్ణంగా ఉంటుంది, విన్పష్దమైన 
వ్రక్రియ నాశ్రయిన్తుంది. రొమాంటిక్‌ కళ (చిత్రకళలో లాగ) విషయాన్ని 
రూవుకట్టిన్తుంది (picturesque గా ఉంటుంది), అనంతం వైవు దృష్టిని 
సారిన్తుంది, ముగింవు నాశించక తలువుల్ని తెరచే ఉంచుతుంది, వ్రక్రియ 
నంకీర్ణంగా. ఉంటుంది. (11) 


9. Dan can. A Shon Hato - 5. 368. 
10. 11. "పైదే 0. 368. - 


150 


రొమాంటిసిజమ్‌ 


_ ఒకానొక నందర్భాన (10616 రొమాంటిసిజాన్ని గర్హిన్తూ, క్లాసిక్‌ 
కళ ఆరోగ్యవంత మైనదనీ, రొమాంటిక్‌ జబ్బుతో కూడిందనీ అన్నాడు. 
కాసిక్‌ లక్షణం అది వురాతన మైనదై ఉండడం కాదు, అది వుష్టిగా, తుష్టిగా, 
ఉత్సావాంగా ఉండడమే దాని లక్షణం. రొమాంటిక్‌ రచనలు నిరనంగా, 
ఈనురోమని, జబ్బుగా కనబడతాయి. Goethe ఇలా క్లాసిసిజాన్ని 
అభిమానిన్తూ, రొమాంటిసిజాన్ని గర్హించినా, ఆతనికి ఇష్టం లేక పోయినా, 
ఆతని రచనలో - ముఖ్యంగా "Iphigenia" లో - ఆత్మాశయమైన 
రనభావాలతో రొమాంటిక్‌ లక్షణాలే కనబడతాయని అతని “నలకాల టు 
Schiller ఆతనికి నిరూపించాడు. (12) 


Hegel! కళకు మూడు దళ లున్న ట్టు వివరించాడు. మొదటిది 
ప్రతీకాత్మక దళ : ఈజివ్వులోని పిరమిడ్డలో, దేవాలయాలో వలె ఈ 
' దశలో మానవుని చైతన్యం (Spirit) వదార్థం నుంచి అభివ్యక్త మవడానికి 
ఓపినంత తీవ్రమైన ప్రయత్నం చేన్తుంది. రెండవది క్లాసిక్‌ ః ఇందులో 
భావమూ (ఆకృతీ - fం[M), వన్నువూ (Mater) వరివూర్ణమైన తాదాత్మ్యాన్నీ, 
ఏకీకరణాన్నీ పొందుతాయి. మూడవది రొమాంటిక్‌ కళ ః ఆధునిక 
నంగీతము, చిత్రలేఖనము, ముఖ్యంగా కవిత్వంలో లాగ, ఇందులో జ్ఞాతంగా, 
నచేతనంగా మానవుని చైతన్యం (Spr) వన్తువును మరుగు వరునూ, 
పొంగి పొరలు తుంది. ఇందులో నైతిక శక్తి (౧౦|| enerరy) మిన్నగా 
_ ఉంటుంది. సౌందర్యం క్లాసిక్‌లో కన్న తక్కువగా ఉంటుంది. (3 


Walter Pater కూడా "రొమాంటిక్‌ ' - "క్లాసిక్‌ ' లకు గల తేడాను 
వివరించాడు. క్లాసిక్‌ లో మన మెరిగిన కథనే తిరిగి, తిరిగి విన నభిలషిస్తాం. 
అది ఎన్నటికీ పాత వడదు, కాలం దాని అందాన్ని చెరిపి వేయదు, అది ఇచ్చే 
ప... వారించి వేయదు. క్లాసిక్‌ లో ఆకృతికి, బావ్యా సౌందర్యానికి 


12.. Goethe's greatest works are the. subjective bits. *"Faust', the 
_ ‘very influential “Meister, and. of- course, "Werther. ఎ nes of 
Criticism" 20.162. వ rg 


13. Literary Criticism : A Short Heys ౧. 369. 
| 151 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


ప్రాముఖ్యం ఉంటుంది. అది రొమాంటిక్‌ కళ లోనూ ఉంటుంది. 
సౌందర్యాని కొక వింతగా కనబడే నూతనత్వాన్ని నంతరించడం లోనే. 
కళలో రొమాంటిక్‌ లక్షణం ఉంది. ఏ కళా నంవిధానంలో నైనా,. 
సౌందర్యాభిలాష స్థిరమైన అంశమే. ఈ సౌందర్యాభిలాషకు అదనంగా 
కొత్త కోనం తవా తవా లాడడం లోనే రొమాంటిక్‌ మనన్తత్వం ఉంది.!4 


కాగా, కాసిసిజమ్‌లో నంయమనం కనబడుతుంది, రొమాంటి సిజమ్‌ 
లో స్ర్వైరవివోరం విజ్బంభిన్తుంది. ఒకటి నంవ్రదాయాన్ని అభిలషిన్తుంది. 
మరొకటి క్రొత్త దనాన్ని కాంక్షీన్తుంది. ఒకటి మననుకు విశ్రాంతి. నిన్తుంది, 
మరొకటి కలోల.వరున్తుంది. జౌచిత్యాన్ని ఆదరించేది ఒకటీ, భావో ద్రేకాలను 
ప్రదర్శించేది మరొకటీ. ఈ లక్షణాల వల్ల వుప్తే నుగుణాలు, అవలక్షణాలు 
ఈ రెండు కళా సంప్రదాయాలలో కనబడతాయి. నంవ్రదాయా న్ననునరించే 
కాసిసిజమ్‌, 'ప్రాతవడ్డ శబ్దాలతో, సాహిత్య నూత్రాలతో, నమకాలీన 
జీవితాన్ని విన్మరించి, ప్రాణ నందన లేని కావ్యాలకు కారణం కావచ్చు. 
కొత్త వింత అని భావించి, రొమాంటిసిజమ్‌ సాహిత్య, సామాజిక జీవ 
లక్షణాన్ని మరిచి, ఆత్మాశయ రచన అన్న పేరుతో, సామాజిక, సాహిత్య 
బాధ్యతలను విన్మరించిన రచనలకు కారణం కావచ్చు. రచటుతలోని 
అవగావాన రాహిత్యం వల్ల సాహిత్య నంప్రదాయం దుష్టమైన దవదు. 
క్లాసికల్‌ కవి శాశ్వత విలువలను ప్రతిపాదించే శిల్ప భూమిగా తన కావ్యాన్ని 
మలుస్తాడు. రొమాంటిక్‌ కావ్యంలోని కవితావేశం కవితో పాటు 
నవృాదయుణ్ణి కూడా అతిలోక సౌందర్యవీధుల లోకి తీసికొని పోతుంది. 





14. "itis the addition of strangeness to beauty that constitutes the romantic 
character in art; and the desire of beauty being a fixed element in every 
artistic organization, it is the addition of curiosity to this desire of beauty 
that constitutes the romantic temper." - Walter Pater on "Romanticism". 


152 


అధ్యాయం 15 


కావ్యభాష - భావనాశక్తి 


-- 


చిరకాలం నుంచీ కావ్యమం దువయోగించే భాషను గురించి చర్చ 
పతిత ఈ ఉన్నా, కావ్యభావ (Poetic diction) ను గురించి వర్త్‌ ర్‌వర్త్‌ చేసిన 
వ్యాఖ్య వ్రత్యేకంగా వరిశీలించ దగ్గది. 18వ శతాబ్తారంభంలో అడినన్‌ ఒక 
స్పెక్టేటర్‌ వ్యానంలో అనుదినం వాడుకలో నున్న శబ్దాలూ, నుడికారాలూ, 
పామరుల నోట నలిగి, నలిగి, అవి నీచమైన స్థితికి దిగజారి పోతాయి, అంచేత 
అట్టి శబాలను, శబ్దనముచ్చయాలను, నుడికారాలను వరివారించాలన్నాడు.!) 
తర్వాత ThOMas Gray (1716-71) దృష్టిలో ఒకానొక కాలంలో వాడేభామ, 
ఆనాటి కావ్యానికి అనువైన భావ కాదంటాడు. ఆంగ్ల కవిత్వానికొక ప్రత్యేక 
భాష ఉంది. అది విదేశీ శబాలనూ, నుడికారాలనూ స్వీకరిన్తు ౦ది. కవు { 
లొక్కక్కవ్వుడు క్రొత్త శబ్దాలను నృష్టిన్తూ, కావ్యభాషను నునంపన్నుం 
చెస్తారు. ౪ 


ఈ కావ్య భాషకు వ్యతిరేకత రెండు దిశలనుంచి వచ్చింది. ఒకటి 
కాసిసినులనుంచిః వీరు పాండిత్య వ్రకర్షనూ, అనవాజత్వా సన్నీ అంగీకరించలేదు. 
వచన 'రచనకు ఎంత దూరంగా ఆరక ఆ రచనలో అంత కవిత్వకైలి 
ఉంటుందని అనుకోవడం భ్రమ అంటాడు Goldsmith (1 730-74). (అయితే 
కొన్ని ప్రత్యేకమైన శబ్దాలు కవిత్వశైలికి అనువైనవే నంటాడు.) భావ అనేది 
నాగరిక నుడికారాన్ని ఇముడ్చుకొని. విద్యావంతులు మాటాడే భామను పోలి 
WC CT త న 


2. Literary Criticism : A Short సంగా. p. 343. 
౩. పైదే p. 344 


153 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత = సిద్దాంతాలు 


ఉండాలన్నది విరిదృక్పథం. బెన్‌ జాన్సన్‌, డ్రైడన్‌, పోప్‌ ఈవరానికీ 
చెందినవారు. 


ఈ కావ్యభావకు వ్యతిరేకత రొమాంటిక్‌ తపక స వచ్చింది. 
వారూ పాండిత్యవ్రకర్షనూ, అనవాజత్వాన్నీ అంగీకరించరు. అయితే వారు 
కోరేది విద్యావంతుల, నాగరికుల భాషకూడా కాదు. అది నవాజమైనదై, 
ఆవేశాన్ని వ్రతిఫలించేదిగా ఉండాలి. అది నాగరిక న్చర్శ లేని నినర్గమైన 
వాడుక భామ. కాసిసిన్గులనుంచి వచ్చిన వ్యతిరేకత సౌమ్యంగా ఉండగా, ఈ 
రెండో వైవు నుంచి వచ్చిన వ్యతిరేకత నాటి సామాజిక, తాతి త్త్వికాలోచనలలా 
తీవ్రస్థాయిలోనే ఉంది. 


వర్‌ ర్‌ఎవర్త్‌ కావ్యుభాషను తిరన్యరించడం మొదట తీవ్రస్థాయిలో లేదు. 
1797 ఫిబ్రవరిలో ఇంగ్లాండు లోని "Monthly Magazine" లో కొందరు 
వ్రాసిన వద్యాలలోని కావ్యభాష విడ్డూరంగా ఉంది. పాడే వక్షులు ఈ 
భాషలో "The gay songsters of the featherd train" అయాయి. ఇట్టి 
కృతక రచనను నిరుత్సావా వరచాలన్న ధ్యేయంతో వర్డ్స్‌వర్త్‌ 1798 లో 
ప్రకటించిన "Lyrical Ballads" లోని వద్యాలలో ఒక వ్రయోగం చేసాడు. 
మధ్య తరగతి, క్రింది తరగతి వ్రజల వాడుకభాష- నంభాషణలలో వినబడే 
భాష - - కవిత్వానుభూతిని కల్గించ నమర్థ మవుతుందా అన్న దానిని వరీక్షింవ 
వూనుకున్నా నన్నాడు. అతడు ఈ వ్రయోగంలో పీవ్ర దృక్పథాన్ని ప్రకటించక 
పోయినా, దీని మోద వచ్చిన నమిోక్షలు తీవ్రమైనవే అయాయి. తర్వాత 1800 
లో "Lyrical Ballads" ద్వితీయ ముద్రణకు వాసిన పీఠికలో వర్‌ ర్‌ వర్త్‌ తాను 
కావ్యభాషను వరివారించడాన్ని మరింత గట్టిగా బలప్హరచాడు. వ్రజల భాషను 
అనుకరిన్నూ, సాధ్యమైనంత వరకూ దానిని ' "కవితలో వాడడమే 
తనలక్ష్యమన్నాడు. అనలు వచనంలో వాడేభావకూ, ఛందో బద్ధమైన రచనలోని 
భాషకూ మౌలికంగా తేడా లేదనీ, ఉండటానికి వీలు లేదనీ అన్నాడు. 
వర్డ్‌ సవర్త్‌ కు 'కావ్యభావి వట్ల వ్యతిరేకతకు కారణం అది. నినర్గమైనదీ, 
నవాజమైనదీ కాదని. వర్ణనీయాంశమైన (వకృతినికాని, దానికి మానవుని 

154 


" కావ్యభాష * భావనాశక్తి 


(వ్రతిన్సందనలను కాని, అది ప్రతిభలించలేదు. కృతకమైన కావ్యభావలో 
వర్ణనలూ, భావోద్వేగాల ఆవివృరణా, అవాన్తవంగా, అనత్యమైనవిగా, 
అనుందరంగా ఉంటాయి. కొన్ని శబ్దనముచ్చయాలు న్వతవోగా జబౌచిత్యంతో 
కూడుకొని ఉన్నా, నుందరమైనవైనా, అవి కుకవులపాల్పడి, వాని అందం 
కాస్తా వారించుకు పోయింది. అందుచేత అట్టి వానినీ వర్డ్‌ వర్త్‌ వాడనన్నాడు. 
అయితే పాటకజనం వాడేభాషా, క్రింది తరగతుల వారి నోట వినబడే భాషా, 
కవితాత్మకంగా ఉండడం సాధ్యమే. ఏమంకే వారు కృతక నాగరికత 
నెరుగరు. వాన్తవాన్ని కప్పివుచ్చుతూ ఒక కఅెక్కుకు పోరు. అంచేత వారి భావ 
వారి మనోభావాలకు దర్పణంగా ఉంటుంది. అది వారి అనుభవం లోనుంచి 
వుట్టిన భావ అవడంవల్ల అదేశాళ్వతమైనది, తాత్త్వికమైనది అంటాడు వర్హ్సవర్త్‌.€. 
అయితే ఈ పీఠికలోనే పాటకజనం భామను వాడుతానంటూ, దానికి ఒక 
నవరణను కూడా నూచించాడు వర్డ్స్‌వర్త్‌. ఆభావను యథాతథంగా గాక, 
వారు భావోన్నత స్థితిలో నున్నవ్పటి భామను ఎన్నుకుంటానన్నాడు. ("...a 
selection of the real language of men in a state of vivid 
sensation".) వను వు నెన్నుకోవడంలో కూడా కృతక నాగరికతకు 
దూరంగా ఉన్న సామాన్యుల జీవితంలోని నంఘటనలను, నన్ని వేశాలను 
ఎన్నుకుంటా నన్నాడు. వీనిని మానవ. నైజవు మౌలిక నూత్రాలకు 
అన్వయిన్తూ, భావనాశక్తిలో వానిని రంగరించగా, ఆ సాధారణ వన్తువులే 
అసాధారణమైనవిగా మంకు గోచరిస్తాయి. ర) 
వర్డ్స్‌వర్త్‌ వాదాన్ని కోల్‌రిడ్డి అంగీకరించలేదు, ఛందోబద్ధమైన 
రచనలోనూ, వచనంలోనూ, ఒకే శబ్దాలను వాడినా, వద్యంలోని శబ్ద 
నంయోజనం భిన్నంగా ఉంటుంది. కవిత్వ వద్ధతిన శబ్దాలను కూర్చడం భిన్న 
మవడం లోనే కవిత్వభావ వచనభావ కన్న భిన్నమైనదవుతోంది. ఏ 
శబ్దచిత్రాన్నయినా, అలంకారాన్ని అయినా (వర్డ్‌ వర్త్‌ Personification 
శద 0. 347. 
5. పైదే... 


155 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు 


వంటి వానిని వరివారించమంటాడు) కుకవి వాడినంత మాత్రాన అవి 
దుష్టమైనవి కా నక్కరలేదు. వాని (ప్రతిభా దారిద్ర్యం వల్ల, అభిరుచి లోవంవల్ల, 
భావనా శూన్యతవల్ల, (వ్రకరణశళుద్ధి లేకపోవడం వల్ల, అట్టివరిస్థితి ఏర్పడి 
ఉంటుంది. మంచి కవి ఇట్టివానికే వునఃప్రాణవ్రతివ్ష చేస్తాడు. ఇక, 
విద్యవల్లనేకాని, అది లేకపోవడం వల్ల, ఎవరూ కవి అవలేదు. చదువనేరనివాని 
రచనలో పోవాణింవు ఉండదు. Westmoreland, Cumberland లలోని 
పాటకజనం భాష న్వచ్చమైనదిగానూ, శక్తి వంతమైనదిగానూ ఉంే దానికి 
కారణం వారికి ఎట్టి శిక్షణా లేకపోయినా, ప్రకృతితో వారికొక సావాచర్యం, 
అనుబంధం ఏర్పడడం కాదు. దానికి కారణం వారు పొందిన దృఢమైన 
మతశిక్షణ, బైఎలుతో వారికి ఉన్న వరిచయం, అని గమనించాలి. ( 


కావ్యమందు ఉవయోగించవలసిన శబ్దజాలాన్ని గురించీ, దానికి 
అనువైన భావను గురించీ, సిసిరో కాలం నుంచీ చర్చ జరుగుతూనే ఉంది. 
మధ్యయుగాలలో డాంటీ తన మవోకావ్యాన్ని మాతృభాష ఇటాలియన్‌ లోనే 
 ట్రాయాలని నంకల్పించినవ్చుడు, ఆ కావ్యానికి ఎట్టి శబ్దాలను ఎన్నుకోవాలన్న 
జిజ్ఞాన కల్గింది. పామరభావ అతని కనలే అంగీకారమైనదికాదు. నాగరికుల 


లెఖ a 


భాషను కా వరీక్షించాలన్నాడు. భాషకొక ఉదాత్తత, ప్రొఢిమ 


ఉండాలన్నాడు. ("a certain loftiness and excellence of language". ) 
వర్డ్స్‌వర్త్‌ వివేచన దీనికి చాలాదూరాన ఉంది. అయితే అతడు ఆంగ్ల 
కావ్యభావకు మూలవురుమలై, దానిని నృష్టించిన స్పెన్సర్‌, మిల్టన్‌, ప్రోబ్‌ 
వంటి వారిని తవ్పువట్టలేదు. అతనికి 'కావ్యభామ ' వట్ట వ్యతిరేకతకు ఒక 
కారణం నమకాలంలో ఇట్టి కృతక భావనాధారంగా చేసికొని వెలువడే 
_ అకవితా రచనలు. నియోక్సాసికల్‌ విమర్శకులు కావ్యరచన కేర్పరచిన 
నిర్బంధాలు కూడా మరోకారణం కావచ్చు. అదిగాక డ్రైడన్‌ 
రాచకొల్వులో, దర్బారులో “వినబడే భాషా - అందులో కూడా 
_ రాజ్యాధివతివాక్కే - గొవ్చ్పదని భావించాడు. అట్టిచోట వుప్టే ఆలోచనలూ, 





6. పైదే ౧. 348-349. 


156 


కావ్యభాష * భావనాశక్తి 


భాషా రెండూకూడా అనవాజంగా, కృత్రిమంగా ఉంటాయన్నాడు వర్డ్‌వర్త్‌, 
దానిని వరివారించడానికే భాష నిరాడంబరంగా ఉండాలన్నాడు. కవితా 
వన్తువు కూడా అతిసామాన్యపాటకజనం (humble and rustie 16) 
నుంచే ఎన్నుకోవాలనుకున్నాడు. అరిస్తాటిల్‌ కావ్యరచనకు ఇతివృత్తమే 
'వ్రధానమైనదన్నాడు. అందుకే కులీను లైన నాయకు లవనర మయ్యారు. కాని 
వర్డ్స్‌వర్త్‌కు భావమే (1661౧00) ప్రధానమైనది. భావమే నన్నివేశానికి, 
నంఘటనకు ప్రాముఖ్యాన్ని నుంది. 0) తీక్ష్య భావావేశం అప్రయత్నంగా 
పొంగిపొరలడమే మంచి కవిత్వమంటాడు వర్డ్స్‌వర్త్‌. ఇది కవిత్వమాళువుగా 
నిర్ణతమైన వాగ్విశేషమన్న అభిప్రాయాన్ని కల్లిన్తుంది. కాని దీనికాతడు 
కొంతభూమికను కూడా కల్పించాడు. కవిలోకంలోని,. జీవితంలోని 
వ్రతిచిన్న భావానికి, వ్రతిన్సందించగల్లి ఉండాలి. అది అవురూవమైన, నజీవ, 
నృజనాత్మక నందన అవాలి. ఆమోద ఆతడు విషయాన్ని గురించి గాఢంగా 
ఆలోచించాలి. అట్టివాడే వన్తువైవిధ్యమున్న వివిధ విషయాలను . గురించి, 
సాహిత్య విలువగల కవితలను వ్రాయగల్లుతాడు.  కావ్యవాక్కు కవినోట 
అప్రయత్నంగా వెలువడక వూర్వమే, వన్తువునకు కవి ప్రతిన్సందన 
భావనాశక్తి ద్వారా వ్రనరించి, ఆతనికి చైతన్యవంతమైన మానసిక స్థితిని 
కల్లిన్తుంది. ఇట్టి భావోన్నతినందిన క్షణమే కవితాక్షణం, తత్‌క్షణమందే కవిత 
కవినోట వెలువడుతుందని వర్డ్‌వర్త్‌ అంటాడు. 


లం 


_ భావనాళక్తి (౧౦౧4౦౧), విలానము (F2n6y) అన్న వదాలు 17 వ 
శతాబ్దానికి వూర్వంనుంచీ వినబడుతూనే ఉన్నా, అవి అన్పష్టంగా 
సామానార్థకంగా వాడబడేవి. Hobbes భావనాశక్తిని విలానం నుంచి 





7: 1౧ his own poems ‘the feeling therein developed gives importance to the 
action and situation, and not the action and situation to the feeling." "The 
Making of Literature". - p. 205. 

“All good poetry is the spontaneous overflow of powerful feelings". 
"The Making of Literature" - ౧. 207. 


మ 


157 


పాశ్చాత్య సాహిత్య విమర్శ . చరిత్ర - సిద్దాంతాలు 


విడదీసే ప్రయత్నం చేసాడు. వంచేంద్రియాలవల్ల బావ్యావన్తువుల నంవేదనలు 
కల్గుతాయి. బావ్యావన్తువును తొలగించినా, అంత విన్పవ్షంగా కాకపోయినా 
వన్తువు బింబం (1౧౭౮౭) మననున నిలచిపోతుంది. చూవువల్ల ఇట్టి బింబం 
ఏర్పడడాన్ని భావనాశక్తి (11201౧2600: image శబ్దభవమని) అన్నారు. 
అంత జౌచిత్యం లేకపోయినా ఈ శబ్దాన్ని కంటికే కాకుండా ఇతర 
జ్ఞానేంద్రియాలకు కూడా అన్వయించారు.(9) నంవేదనక్రియ ముగిసిన 
తర్వాత మననున మిగిలేది వన్తువునకు నంబంధించిన జ్ఞావకం (memory). 
అంచేత జ్ఞావకం (జ్ఞావకశక్తె), భావనాశక్తిఒక్క'టే అవుతున్నాయి. 


Hobbes భావాలను తర్వాత Locke అందివుచ్చుకున్నాడు. 
అడినన్‌ లాక్‌ను ఆధారంగా చేనుకొని స్పెక్టేకర్‌ వ్యాసాలలో భావనాశక్తి వల్ల 
కల్లే మనోరంజనాన్ని (Pleasures of Imagination) గురించి వ్రాసాడు. 
అందులో భావనాశక్తి వల్ల కల్లే ప్రాథమిక (౧గగ౧౭౧) మనోరంజనం నవాజవన్తు 
దర్శనంవల్ల 1 కల్గుతుందన్నాడు. ద్వితీయమైన (Secondary) మనోరంజన 
ఆవను క్కు వులు మన ఎదుటలేకపోయినా, వానివల్ల కలిన భావాలవల్లకాని, 
ఆభావాల కూర్పునుంచి వుట్టిన ఆవాదకరమైన చిత్రాలవల్లకాని కల్గుతుందని 
అంటాడు. అడినన్‌ దృష్టిలో భావనాశక్తీ వల్ల మనకు కల్లే ఆవాదం వ్రత్యక్షంగా 
మనకు ప్రకృతిలో కనబడే వర్వతాదులవల్లకాని, వరోక్షంగా కళలలోని వాని 
అనుకరణవల్లకాని కల్లుతుందంటాడు. భావనాశక్తి వల్ల కల్లే ఈ ఆవాదం 
నయనేంద్రియం వల్లనే లభిను ందని అడినన్‌ భావం. జ్ఞానేం ద్రియాలవల్ల కల్లే 
నంవేదనలకన్న, అనుభవం కన్న, భావనాశక్తి వల్ల కల్లే ఈ ఆహ్లాదం నిగ్గుదేరి, 
నేవళీకంగా, న్వచ్చం (refined) గా ఉన్నా, మేధవల్ల కల్లే అవగావాన 
(understanding) అంతకన్న న్వచ్చమైన దని అడినన్‌ భావించాడు. (11 





పెదే : 0. 151. 


Sa “The Pleasures of the Imagination, taken in the full Extent Mos 
Addision," are hot so gross as those of Sense, nor $0 refined as those. 
of Understanding." - " Literary Criticism : A Short History." p. 257. 


158 


కావ్యభాష * భావనాశక్తి 


వర్డ్స్‌వర్త్‌ భావనాశక్తిని ఇంతకన్న మిన్నగా ఆదరించాడు. దానిని 
నృజనాత్మక, కవితాత్మక నూ[క్రం (poetic principle)m గుర్తించాడు. కవి 
వరిశీలించిన వను నంతతిని భావనాశక్తి అనే మేధాకటకం ద్వారా చూడగా, 
వన్సువు క్రొత్త ఆకృతితో, రంగుతో కనబడుతుంది. విభిన్న లక్షణాలున్న 
వేర్వేరు వదార్థాలనొక్కచోట చేర్చగా, నరిక్రొత్త వన్తువు వుట్టడానికి కారణమైన 
రసాయనిక చర్యవంటిది భావనాశక్తి. 12 ఇది వన్తువులను చేరున్తుంది, 
కూరున్తుంది, మార్చుతుంది, వానికొకరూపాన్నిన్తుంది, నృజిన్తుంది. 


భావనాశక్తిని గురించి వర్ట్‌వర్త్‌కూ కోల్‌రిడ్డికీ ఇంచుమించు ' 
నరినమాన భావాలే ఉన్నాయి. కోల్‌రిడ్డి తన ఇరువది నాల్గవ యేట వర్డ్‌వర్త్‌ 
చదివిన కవితనొక దానిని విని, దావివల్ల వ్రభావితుడై, భావనాశక్తిని గురించి 
తార్తిషకంగా ఆలోచించ నారంభించాడట. తాను విన్న వద్యంలో లోతైన 
భావమూ (661100, గాఢమైన ఆలోచనా రెండూ అద్భుతంగా ఏకీ కరణాన్ని 
పొందాయి. వాన్తవాన్ని విడనాడని వన్తు వరిశీలన, వరిశీలించిన వన్తువుకు 
భావనాశక్తితో రూవకల్పన చేయడం ఒకే స్థాయిలో ఉన్నాయి. 


*" బయోగ్రాఫియా లిటరేరియా" లోని 13వ అధ్యాయంలో కోల్‌రిడ్డి 

భావనాశక్తిని గురించి అతిక్షువ్తంగా, నూత్రీకరించినట్టు చెప్పాడు. భావనాశక్తి 
రెండువిధాలుగా ఉంటుందన్నాడు. మొదటిది "ప్రాథమిక భావన (Primary 
Imaginagion). వరినరాన్ని, వన్తువులను ఇంద్రియాలతో ఒడిసివట్టాక, వాని 
వరిజ్ఞానం, అవగావాన (606010౧) కల్లడం, ఆ ప్రాథమిక భావన వల్లనే 
సాధ్యమవుతుంది. ఇది అనంకల్పితంగా మననున జరిగే చర్య. ఇది లువ్త మైతే, 
లోకమంతా ఒకదానికొకటి పొంతన లేని, అర్థహేనమై, మేటగా ఉన్న 
ముడివదార్థంలా గంధదగోళంగా కనబడుతుంది. ఈ భావన వల్లనే నృష్టి 
అర్ధవంతముగా కనబడుతుంది. నృష్టికర్త ఆశయాన్ని, ప్రణాళికను, ఆలోచనను 
గుర్తువట్టడంలో, ఇది నృష్టిని తనకుతాను వునఃనృష్టి చేనుకుంటోంది. 
అందుచేత ఇది ప 


12. పైదే : ౧. 387 (క్రింద 4 వ నూచిక. .. 


159 


పాశ్చాత్య సాహిత్య విమర్శ = చరిత్ర - సిద్దాంతాలు 


ఇక 'ద్వితీయమైన భావన ' (S6COndary Imagination) ప్రాథమిక 
భావనకు ప్రతిధ్వని, వ్రతిరూవము. వన్తువునకు నంబంధించిన వరిజ్ఞానము 
(perception) కల్లడానికి తోడ్పడేది (పాథమిక భావనే అయినా, ఆ చర్య మన 
నంకల్ప వరిధిలో లేదు. అనియంత్రితంగానే వన్సు న్వరూవము మనకు 
వ్యక్తమవుతోంది. ఈ ద్వితీయ భావన జ్ఞాత మనన్సు అధీనంలో ఉంటుంది. 
(పాథమిక భావనను ఇది పోలి ఉన్నా, అది. అవగావాన (perception) కు 
వరిమితమై ఉండగా, ఇది మేధకు, నంకల్పానికి (41), ఉద్రేకాలకు, నమన్త 
మనన్తత్వాంశాలకూ. నంబంధించి ఉంటుంది. లౌకిక జ్ఞానం వల్ల కల్లిన 
అంశాలనే మేళవించి, క్రొత్త అర్ధాలను ' క్రొత్త లయలను నృష్టిన్తు తద. ఇది 
పొత్తు కుదరని అంశాలకు నమన్వయాన్ని సాధిన్తుంది, వానిని మెళవిన్తుంది. 
సార్వజనీనమైన దానిని వైయక్తికమైన దానితోనూ, భావాన్ని (1662ను) 
బింబం (Image) తోనూ, సామాన్యమైన దానిని వింత తోనూ, కృతకమైన ' 
దానిని నినర్హమైన దానికోనూ నమన్వయవరున్తు ది. (13) 


విలానం (Fancy) గురించి కూడా వర్డ్స్‌వర్త్‌, కోల్‌రిడ్డిల 
అధి[పాయాలలో సామ్యం ఉంది. విలానం వను స్తు వులను దగ్గరగా కూరున్తు ంది. 
వానిలో పోలికలు కనబడతాయి. వానిలోని వ్రత్యంగమూ మనకు 
కనబడుతూనే ఉంటుంది. అవన్నీ మేళవింవబడవు. 


‘The dews of the evening most carefully shun, 
They are the tears of the జ for the loss of the sun. 


13. “The IMAGINATION, then, | consider either as primary, Or secondary. The 
primary IMAGINATION | hold to be the living power. and prime Agent of 
all human Perception, and as. a repetition in the finite mind of the eternal 
act of creation in the infinite | AM. The The secondary IMAGINATION | consider 

శవ జ echo of the former, co-existing with the conscious will, yet still as 
nes ai నతో Hrd of ls agency, a See oy 


is essentially vital snes a ees 'as' ఆం] aie essential fed 
and dead". - వ్యానంలో దీని భావం వివరింవబడింది. vy 


160 


కావ్యభాష * భావనాశక్తి 


సాయం నమయాన మంచు బిందువులు నూర్యుడు లేనందున రాల్చే కన్నీటి. 
బిందువులలా ఉన్నాయట. ఇందులోని వివిధ వన్తువులూ, ఒకదాని కొకటి 
నంయోజనం లేక, విడివిడిగానే ఉన్నాయి. వివిధ అంశాలను ఒకచోట 
చేర్చడమే కాని, వానిని కూర్చిన నూత్న చిత్రం ఏర్పడక పోవడం చల్ల, 
విడివిడిగా కనబడే వన్సువుల కతీతంగా ఉన్న సౌందర్య విశేషం గోచరించక 
పోవడం వల్ల , ఇక్కడ ఉన్నది విలానమే. ఒకనాటి Metaphysical poets ; 
భావో దేకాలనూ, భావంతో జాలువారే కవితనూ, మేధకు బలిచేసారు, వారిలో 
_ మేధ వాదయాన్నీ అధః కరిన్తుందంటాడు కోల్‌రిడ్డ్‌. 1 ఇక్కడ భావన 
కాని, విలానం కాని వ్రధానాంశం కాక, ఉక్తి చమత్కారమే ప్రాముఖ్యాన్ని 
వహించింది. పాఠకుణ్జి ఆశ్చర్య చకితుణ్ణి చేయడమే కవి ధ్యేయమవుతోంది. 
కాని భావనాశక్తి ప్రబలంగా ఉన్న కవితలో వృాదయం మేధ - రెండూ 
వరన్పరాశ్రయంగా ఉంటూ, నమైక్యత నొందాలి. 
_భావనాశక్తిని గురించిన వర్డ్స్‌ వర్త్‌, కోల్‌ రిడ్జ్‌ ల  సిద్ధాంతమంతా 
ముఖ్యంగా వారి రచనలలోని ఉత్తమోత్తమ కవిత్వానికే అన్వయిన్తుందని 
Wimsatt, Brooks భావిస్తారు. వారి రచనలలోని ఆకృతికి, శిల్పానికి, 
రూపాకాలంకరణకు ఇది అన్వయిన్తుంది. 
వర్డ్స్‌ వర్త్‌ కవిగా తానెట్టి భాషను గౌరవిస్తాడో, కవిత్వమెలా 
వుడుతుందో, దానికి భావనాశక్తి ఎలా బలాన్ని చేకూరున్తుందో వివరించాడు. 
కోల్‌రిడ్డ్‌ భావనాశక్తిని గురించి ఇంకా లోతుగా ఆలోచించాడు. దానితో పాటు 
కావ్యం శాస్త్రం కన్న, చరిత్ర కన్న ఎలా భిన్నమయిందో కూడా చర్చించాడు. 
కావ్యానికీ = కవిత్వానికీ (poem - poetry) గల.నంబంధాన్ని గురించి 
ఆలోచించాడు. 


వచనంలో కనబడే శబాలే. వద్యంలోనూ. తరము తటే 
రెండింటా గల లక్ష్యంలో నున్న భేదాన్ని బట్టి శబ్దాలను కూర్చడంలో తేడా 





న 14. నా! కన elder poets sacrificed the passion and dhaone flow of వ. 


to the subtleties of intellect. - " Biographia Literaria" అ Chapter I. 
15. " Literary Criticism: A Short History". p. 401.. 


161 


' పాశ్చాత్య సాహిత్య విమర్శ . చరిత్ర - సిద్దాంతాలు 


కనబడుతుంది. ఒక్కొక్కవ్వుడు కేవలము జ్ఞావకశక్తికి నవోయకారిగా ' 
ఉండడానికే విషయాన్ని ఛందోబద్ధం చేయవచ్చు. వునరావృతమయే నాదం 
వల్ల, ఆనక్తితో ఎదురు చూసే ప్రాసానుప్రానల వల్ల వద్యం ఒక విధమైన 
ఆవ్లోదాన్ని కల్లించవచ్చు. ఉదావారణకుః 


రం days hath September, 
— April, June, and November... 


ఇట్టి వద్యం. ఇది కవితకు అతి ప్రాథమిక స్థితి. కొన్ని రచనల తక్షణ, ప్రధాన 
ఆశయం నత్యాన్ని ప్రకటించడం. శాస్తం ఇలా వ్రయోగశీలమైన, వరిశీలనకు 
అవకాశమిచ్చే నత్యాలను వివరింవ బూనుకుంటుంది. చరిత్ర గతకాలంలో 
జరిగిన నంఘటనలను సాక్ష్యాధారాలతో సేకరిన్తుంది. ఈ రెండింటా తక్షణ 
వ్రయోజనం నత్యమే అయినా, విషయావగవాన వల్ల వఠితకు ఆవోదమే 
కల్లవచ్చు. కాని వాని. లక్ష్య మది కానేకాదు. మరి కొన్నింటికి తక్షణ 
వ్రయోజనం ఆవోదాన్ని కల్గించడమే అవవచ్చు. అందులో నైతిక, మేధావరమైన 
నత్యాలను ఇముడ్చుకోవడం కూడా రచన చరమ ప్రయోజనం అవవలసి 
ఉన్నా ఈ తక్షణ ప్రయోజనం దానిని శాన్రం నుంచీ, అక 
వేరుచేన్తుంది. 19) 


అంచేత కవిత, వళ శాస్తం కన్న భిన్నమైన రచన. దాని తక్షణ 
ప్రయోజనం, ఆశయం, ఆవాదమే కాని, నత్యం కాదు. ఇలా ఆవాదమే తక్షణ 
ప్రయోజనమున్న నవలల వంటి రచనలలోవలెగాక, కావ్యం మొత్త 0 కల్లించె 
అనుభూతికి తుల్యమైనదై, దానిని పోషించే నరనమైన అనుభూతిని అందులోని 
వివిధ భాగాలు కల్పించాలి. 17 కావ్యంలోని వివిధ భాగాలు ఒకదానికొకటి 





16. ‘Bigaphia” 144 Chapter. 

17. “A Poem is that Species of Composition, which is కా 10 works of 

.. sclence, by proposing for its 'immediate' object pleasure, not truth; and 

...from all other species (having ‘this’ object in common with it) it is 
discriminated by proposing to. itself such delight from the ‘whole’ as is 
compatible with a distinct gratifcation from each component 'part"- - 
“00010014 - Chapter XIV. 


162 


కావ్యభాష ఆ భావనాశక్తి 


వరన్పర పోవకంగా ఉంటూ, వానికున్న నంబంధం జౌచిత్యంతో కూడుకొని 
ఉండాలి. ముగింవుకోనం నిరీక్షించడంలో గల ఉత్సుకత వల్లనేగాక, 
అనుక్షణమూ (ప్రేరేపించే ఆలోచనలూ, రచనానంవిధానం వఠితకు ఆవోదాన్ని 
కల్పిన్లూనే ఉండాలి. అట్టి ఆవ్లాదమేఆతనిని ముందుకు నడిపించాలి. ఛందన్సు 
వల్ల, వద్య రచనవల్ల ఒకానొక రచన మనోరంజకత్వాన్ని కల్లిస్తోందని దానిని 
కావ్యమనవచ్చునేమోకాని, నిక్కమైన కావ్యళబ్దానికి అర్హమైన రచన (& 
legitimate poem) లో ఛందన్సు, శైలి, అలంకారం మున్నగునవన్నీ వేని 
కవి జీవలక్షణాన్ని కల్లిఉంటూ, వరన్పర పోషకంగా ఉండాలి. " 


ఇక్కడ కోల్‌రిడ్డి నమన్తమైన సాహిత్యాన్ని గురించి చర్చించడం లేదు. 
అందులో ఒక (వ్రక్రియ అయిన కావ్యాన్ని గురించే ఆలోచిన్తున్నాడు. 
అచ్చమైన కావ్యంలోని అంగాంగీభావాన్ని గురించీ, దాని లక్ష్యాన్ని గురించీ 
చర్చించాక, అనలు కావ్యానికీ (Poem), కవిత్వానికీ (Poetry) గల 
నంబంధాన్ని చర్చిన్తూ, ఈ రెంటినీ వేర్వేరుగా ఎందుకు చూడాలో 
వివరించాడు. 


ప్లేటో, బిషవ్‌కేలర్‌ (Bishop Taylor) ల రచనలు ఛందోబద్ధం 
కాకపోయినా, అత్యుత్తమ శ్రేణికి చెందిన కవిత్వ మందులో కనబడుతుంది. 
Isaiah లోని తొలి అధ్యాయమంతా కవిత్వమే. అయినా వీరిరచనల వ్రధాన 
ఆశయం - తక్షణ ఆశయం - నత్యమే కాని, ఆవ్లోదాన్ని కల్గించడం కాదు. 
అందుచేత అవి కావ్యాలుకావు. 


కవిత్వాని కెంత విన్పష్టంగా ఎట్టి అర్ధాన్ని చెప్పినా, కావ్యం నిడివి. 
ఎంత ఉన్నా, అది అంతా కవిత్వమయంగా ఉండాలనీ. ఉండసాధ్యమనీ 
మనం భావించటేము. 8) ఒకానొక కావ్యమంతా కవిత్వమవాలంే, అందులో 
ప్రతీఒక్క భాగమూ కవిత్వ లక్షణాన్ని ఇముడ్చుకోవాలి. 


18. In short, whatever ' 39060116 import we attach to the word, poetry, there 
will be found involved in it, as a. necessary consequence, that a poem 
of any length neither can-be, or ought to be, all poetry, " “ఫైదే. 


163 


పాశ్చాత్య సాహిత్య విమర్శ . చరిత్ర - సిద్దాంతాలు 


మువ్పది యేండ్ల తర్వాత .4.౧06 కూడ ఇట్టి అభిప్రాయాన్నే 
ప్రకటించాడు. అనలు దీర్గమైన కావ్యమే ఉండదన్నాడు.నుదీర్హమైన 
కావ్యమన్నమాసే అనంగతమైనదన్నాడు. 9 దీనికి కారణాన్ని అన్వేషిస్తే, 
అది నాటి నమకాలీన కవులలో మవోకావ్యరచన కెట్టి (ప్రేరణ లేకపోవడం 
కాని, దానికి ఆవశ్యకమైన ఆవేశాన్ని వారు అర్థించకపో వడం కాని, కావచ్చు. 
రొమాంటిక్‌ కవిలో అందని దానిని అందుకోవాలన్న తవన ఉంటుంది. ఆతడు 
న్మృతి, విషాదం, (పేమ, వాదయాన్ని న్పృశించే నంగీతం - వంటివానికి వలె 
మిగత వానికి ప్రతిన్సందించడు. ఆతడు అభిమానించే 1/10 p06try మిగత 
కవితా రీతులకన్న న్వచ్చమైనది. దానిలో భావమే (16610)  వ్రధాన 
'లక్షణమవడం వల్ల, దానికి శిల్పగుణం. కన్న కదిలించే గుణమే 
ప్రధానమవుతుంది. నిడివితో నిమిత్తం లేక లోతు కోనం ప్రయత్నిన్తుందని 
అందుకే 'పో' భావించి ఉంటాడు. (20) 


దీనిని కోల్‌ రిడ్డి మరోదృప్పినుండి వరిశీలించాడు. కవిత్వతత్తారన్ని 
అర్ధం చేనుకొనేందుకు కవి ఎట్టివాడో తెలిసికోవాలంటాడు కోల్‌రిడ్డి. కవిత్వ. 
బప మంతా భావనాశకి శ్రతోనే ముడివడి ఉన్నదని ఆతని నివ్కర్ష ఆ 
భావనాశక్తి బలమే కవిచేత కవిత్వాన్ని వ్రాయిన్స్తుంది. ఆదర్శ స్థితిలో సిద్ధిని | 
పొందిన కవి. నమన్త చైతన్యమూ, ఆత్మా, కావ్య నిర్మాణ కర్మలో 
నిమగ్నమైపోతుంది. భావనా శక్తి వల్ల ఆతడు వైవిధ్యమున్న అంశాలన్నింటినీ 
నన్నిహితమొనర్చే, ఏకీకరణమొనర్చే, విలక్షణమైన వాతావరణాన్ని అనదృశమైన 
నేర్పుతో కల్పిస్తాడు. ఈ భావనాశక్తి కవి నంకల్పంతో, అవగావానతో, 
కావ్యరచనాక్షేతంలో వ్రవేశిన్తుంది; క్రమంగా, అజ్ఞాతంగానైనా, వాని ఆధీనంలో 
ఉంటూ, ఆ రచన నిర్వవాణకు మార్గాన్ని నిర్దెశిన్తు ౦ది. వెనుక అనుకున్నట్టు 
ఇది వరన్సర విరుద్ధాంశాలకూ నమేన్వయం సాధిన్తుంది; వురాతనమైన 
19. * The Poetic Principle" - E A.Poe.. 
20. ‘Literary Criticism: A Short History" - p. 434. 


164 


కావ్యభాష " భావనాశక్తి 


వన్తువులకూ, అతివరిచయంవల్ల అవజ్ఞ ఏర్పడిన వన్తువులకూ, నూతనత్వాన్నీ, 
వింతనూ నంతరిన్తుంది. నవహాజమైన వానినీ, కృతకమైన వానిని 
మేశనమొనరిన్తుంది. 


కావ్యవతిభ (poetic genius) కు నదవగావాన శరీరం, విలానం దాని 
ఆవోర్యం, కదలిక దాని ప్రాణం, భావనాశక్తి దాని ఆత్మ అంటాడు కోల్‌రిడ్డి. 
భావనాశక్తి నర్వత్రా వ్యాపించి ఉండి, ఈ అన్నింటినీ ఏకైక షన గా 
మలున్సుంది. (21) 


కోల్‌రిడ్డ దృష్టిలో కవిత్వం విశాలమైంది. కావ్యమన్నది అందులో ఒక 
భాగం, ఒక అంశం. కావ్యమంతా కవిత్వ మవుతే అంతకన్న వాంఛించదగినది = 
లేదు. అయితే కవి తన నమన న్త చెతన్యాన్నీ, ఆత్మనీ కావ్యాదినుంచి, అంతము 
వరకూ కవిత్వాదర్శాన్ని సాధించడానికి నమాధి స్థితిలో నుంచగలడా. అన్న 
అనుమానమే కోల్‌రిడ్డిని బాధిన్సుంది. (22) తరత భారతీయాలంకారికులు 
| కావ్యరచనలో నిమగ్నమైన కవిని బుషితోపోల్పారు. అంకే కవి బుషివలె 
ఒకానొక నమాధి స్థితిని సాధించాలంటారు. అది "పైన కోల్‌రిడ్డి వివరించిన 

కవి స్థితిని పోలి స తప 


4- 


థామస్‌ లవ్‌ పీకాక్‌ (ThంMas$ Love Peacock) 19 వ శతాబ్దవు 
వేథమ పాదంలోని అధిక్షేవ నవలా రచయిత. ఆతడు "FంUr Ages of 
Poetry" అన్న వ్యాసాన్ని ప్రాసాడు. అందులో నేటి కవి నాగరిక 
నమాజంలో నివసినూ గాన్న అనాగరికుడన్నాడు. ఆతడు గతంలోనే 
జీవిన్తున్నాడు. ఆతని ఆలోచనలు, భావాలు, నంవర్కాలు అన్నీ అనాగరిక 
(ప్రవర్తనావళిని, బూజుకట్టిన ఆలోచనలను, నిర్గూమం చేయబడ్డ 
21. GOOD SENSE is the BODY of poetic genius, FANCY its DRAPERY, 
MOTION its LIFE, and IMAGINATION 19 SOUL that is everywhere, and 


in each; and forms all into one graceful and intelligent whole - “Biographia'. 
22. ఇందులోనే * కళకళకోనమే' అన్నవ్యానంలోని "పో ' భావాలను కూడా చూడండి, 


165 


పాశ్చాత్య సాహిత్య విమర్శ . చరిత్ర - సిద్ధాంతాలు 


మూఢనమ్మకాలను, ఆశ్రయించి ఉంటాయి. ఆతని మేధది పీత నడక - 
వెనువెనుకకు నడున్తూంటుంది. 1౫) పీకాక్‌ నమకాలీన కవులందరినీ ఎద్దేవా 
చేయడమే కాకుండా, కవిత్వానికే ఇది కాలం కాదన్నాడు. 


"షెల్లీ "Defence of Poetry" ని దీనికి నమాధానంగానే వ్రాసినా, రచన 
సాగిన కొద్దీ, నూతన అంశాలు అందులోకి వచ్చాయి. షెల్లీకూడా కోల్‌రిడ్డి 
లాగే భావనాళకి కి ప్రాముఖ్యాన్ని గుర్తించాడు. కాని దానిని కోల్‌రడ్డి దృక్పథం 
నుంచి కాకుండా, తనకున్న ప్లేటోనిక్‌ భావాలతో వ్యాఖ్యానించాడు. 


షెల్లీ కావ్యం జీవితాన్ని (వ్రతిబింబిన్తూ, దానిలోని. సార్వ త్రిక, 
సార్వకాలిక నత్యాన్ని అభివ్యక్తమొనరిన్తుందంటాడు. కథకూ, కావ్యానికీ 
తేడా ఉంది. కథ వ్యన్తంగా ఉన్న అంశాల (facts) తో కూర్చిన జాబితా, 
కాలమూ, న్థలమూ, కార్యకారణ నంబంధమూ మాత్రమే వానినొక్కచో 
చేరుస్తాయి. కాని కావ్యంలో నృష్టికర్త ఊహించిన మానవ న్వాభావంలోని 
మౌలిక అంశాలు, మానవ చర్యను ప్రేరేపించే సార్వజనీన మౌలిక మానసిక 
స్థితి, వ్రదర్శింవబడతాయి. కావ్యం నంగత నూత్రాన్ని ఆధారంగా చేనుకొని 
ఇతివృతా కాన్ని నిర్వహిన్సుంది కనుక, అది చరిత్రకన్న తాత్తి న అరిస్తాటిళ 
భావించాడు. కాని షెల్లీ, కావ్యం దృశ్యమానమయే వను ువుల, చర్యల 
వెనుకనున్న. శాళ్ళత నత్యాన్ని వ్రతిపాదిన్తుందని అంటూ, ప్లాటో అభ్యంతరాన్ని 
ష్లాట్‌ నిక్‌ భావాలతో నే ఎదుర్కొన్నాడు. 


తాత్తి క్ర్వికవేత్తల నై నెతిక నూత్రాలు సాధారణ మానవుని అవగావానకు 
అతీతంగా ఉంటాయి. వాని (వయోజనం న్వల్పమైనదేనంటాడు సిడ్నీ. కవి 
కావ్యవన్తువునకొక ఆకర్షణీయమైన రూపాన్నిన్తూ, అందులోని ఉత్తమ 
పాత్రల ననుకరించే మానసిక స్థితిని శోతలలో, వఠితలలో కల్పించి, వారిలో 


నైతిక ఎల్లువల్ని పోషిస్తా డని సిడ్నీ అభిప్రాయం. షెల్లీ కూడా కావ్యం నైతిక 





23. “Literary Criticism: A Short History’. ఫి 417. 


24, . ల. ‘Defence 
of Poetry”. 





166 


కావ్టుభాష = భావనాశక్తి 


విలువలను పోషిన్తుందంటాడు. కాని, దానికాతడు చెప్పిన కారణం వేరు. నైతిక 
నూత్రాలన్నింటికీ మౌలికమైనది (పేమ, సానుభూతి, తనను తాను మరచి 
వరగత నుఖదుఃఖాలతో తాదాత్మ్యాన్ని పొందగల్లడం. అటి టి తాదాత్మ్యస్థితిని 
పొందడానికి, నవోనుభూతిని, నానుభూతిని పోందడానికి, భావనాశక్తి 
అత్యుత్తమ సాధనం. ఈ భావనాశక్తిని బలవరచే అంశం కవిత్వం. ఏమంటే 
కవిత్వము. విశాలార్థంలో భావనాశక్తి యొక్క అభివ్యక్తి, వరమాహాదాన్ని 
కల్పించే నరిక్రొత్త aan ఆలోచనలను అందచేన్తూ, కవిత్వం భావనాశక్తి 
వరిధిని వినుత వరున్తు ంది. వ్యాయామం శరీరాన్ని ఎలా దృఢవరున్తు ందో, 
అలాగే మానవుని లోని నైతిక విలువలను ప్రోదిచేసే మానసిక స్థితిని కవిత్వం 
దృఢవరున్తుందంటాడు షెల్లీ, (25) 


కావ్యం నైతిక విలువలను వ్రతిపాదిన్తుందని సిడ్నీ అంగీకరిస్తాడు కాని, 
ఆ నైతిక విలువలను వ్రతిపాదించేవారు మతగురువులు కావచ్చు, సామాజిక, 
రాజకీయ నాయకులు కావచ్చు. వారి నైతిక నూత్రాలను కవి వ్రసారం చేస్తాడు. 
కాని షెల్లీ వివచనలో నైతిక నూత్రాలూ, విలువలూ ఎవరో. అందిచ్చినవి కావు. 
ఆ నైతిక విలువలు నవ్యాదయునిలో న్వయంభువము లవుతాయి. భావనాశక్తి 
నాధారంగా సానుభూతివల్ల నవాదయుడు నైతిక విలువలను దర్శిస్తా డు. అవి 
నత్యమయినవా, కోప అన్న దానిని గురించి తీర్చునీయడానికి వేరే 
న్యాయస్థానం లేదు. దాని మంచి చెడ్డలను నిర్ణయించేది నవ్యాదయుని అంతః 
కరణమే. 20) 


25. “The great instrument of moral good is imagination; and poetry administers 
to the effect by action upon the cause. Poetry enlarges the circumference 
of the imagination by replenishing it with thoughts of ever new delight... 

_ Poetry strengthens the faculty which is the organ of the moral nature of 
'man, in the same manner as exercise strengthens alimb".- ఎం౯05 
01 Poetry". 

26. There is no appeal to any other authority. The limits of the power come 
not from outside it but from within. - " Literary Criticism: A Short History". 
= p.423. pa = iy 


167 


పాశ్చాత్య నాకర విమర్శ = చరిత్ర - సిద్ధాంతాలు 


షెల్లీ కావ్యరచన ఎలా సాగుతుందో కూడా వివరించాడు. ఎంత 
గొవ్చకవి అయినా, నేను కవిత్వరచన కువక్రమిస్తానని కూర్చుని కావ్యాన్ని 
(వ్రాయలేడు. కావ్యాన్ని వ్రాయ నుత్సహించేటవ్వుడు ఒకానొక దివ్యావేశం 
కవిలో దేదీవ్యమానంగా (వ్రకాశిన్తూవుంటుంది. ఆది ఆతనినొక శిఖరాగ్రానికి 
చేర్చింది. దానితో అతడు ఉత్తేజితుడయ్యాడు. కాని కావ్యం వాయనారంభింబచే 
నరికి కవితావేశం నన్న గిల్లుతుంది. అంచేత ఎంత అద్భుతమైన కావ్యమైనా, కవి 
దివ్యావేశంలో దర్శించిన కావ్యాని కది ఒక నీరనమైన ఛాయ. 27 షెల్లీ కూడా 
వర్డ్స్‌వర్త్‌లా కవిత్వం అప్రయత్నంగా ఆవేశం నుంచి వుడుతుందంటాడు. 
అత్యుత్తమ కవిత్వ వంక్తులను ఎంతో నివ్షతో ఆలోచించి, శ్రమించి వ్రాసారనడం 
పొరపాటు అవునో కాదో నమకాలీనులలోని ఉత్తమ కవులు చెప్పాలంటాడు 
షెల్లీ. 

కోవెలపాటకెంత (వ్రయత్నముంటుంది ? దాని గొంతునుండి అది 
తక్షణ న్ఫూర్తితోనే వెలువడుతుంది. కవిత్వం కూడా అలాగే కవితా వేశం వల్లనే 
వుడుతుందంటాడు షెల్లీ. అయితే దీనివల్ల కవికర్మ మరీ చులకన అయిపోయింది. 
కవులలో ఇది సోమరి తనాన్ని ప్రోత్సహిన్తుందికాని, వారు వ్యుత్పత్తిని 
సాధించ డాన్ని ప్రోత్సహించదు. వ్యుత్పత్తి, అభ్యానం ఉన్న రచయితకు 
దివ్యావేశం ప్రావు దొరికితే మంచి కవిత్వం వన్తుంది. కాని కేవలం ఆవేశం 
కోనం ఎదురుచూసే కవిలో ఎక్కడైనా ఒకతళుకు ఉండవచ్చు కాని, అది 
మరుక్షణాన మాసిపోయే అవకాశం ఉంది. కవి జీవితానుభవాన్ని పొందాలి, 
దానివల్ల వ్రభావితుడవాలి. ఆ అనుభవమెట్టిదో వరీక్షించాలి. దానిని కవితగా, 
కావ్యంగా మలచడానికొక అభివ్యక్తి మార్గాన్ని అన్వేషించాలి. అది 
వాగ్రూపాన్ని పొందినవ్పుడు, తాను కట్టిన ఊవా నవృాదయనికి 
. అందుతోందో లేదో చూడాలి. ఇన్నింట కవి alert గా - అవధానం 
నడలకుండా - ఉండాలి. కవి దివ్యావేశానికి ఎదురుచూనూ, నంవిధానాది 
శిల్పలక్షణాలన్నింటినీ వదలుకోలేడు. 





27. "The Making of Literature’ ఎం వి. 211. 


168 


కావ్యభాష * భావనాశక్తి 


కాల్చనిక కవులు దివ్యావేశానికి అవనరానికి మించిన [ప్రాముఖ్యాన్ని 
ఇవ్వడం వారి బలహీనతే, కాని వారి గి సిద్దాంతాల వల్ల సాహిత్యానికి ఎంతో . 
మేలు జరిగింది. రనభావాల నందివ్వడానికి కవిత్వమే దివ్యమైన సాధనమని 
నిర్వంద్వంగా వీరు నిరూపించారు. కవిత్వమంటే వట్టి తెలివిని ప్రదర్శించడం 
కాదనీ, నిరోషంగా ఉండడమే కాదనీ, నూత్రాలను వల్లించడం వల్ల కావ్యాలు 
రాలవనీ, నందేవోనికి అవకాశం లేకుండా నిరూపించారు. ఇదివరకు నుంచీ 
నందేహిన్తూ కావ్య సిద్దాంతాలలోకి తొంగిచూనూ, తిరోగమినూ 
దాగుడుమూతలాడుతున్న భావనాశక్తి ఇవ్వుడు కావ్యజగత్తులో, 
స్థిరవడిపోయింది. కాల్పనిక కవులు తమ తెలివితో మనల నాశ్చర్యవరచ 
వూనుకోలేదు. నవృాదయునిలో అనుక్షణమూ రసోదయాన్ని కల్గింఛడమే 
వారి ధ్యేయం. 


169 


అధా్య ాయం 16 


. సమాజం - వాస్తవికత 

వందొమ్మిదవ శతాబ్దం మధ్యకాలంలో విజ్లానశానస్తం మానవుని 
నర్వతోముఖాభివృద్ధికి, వికాసానికి అత్యంత ముఖ్యమైనదిగా 
భావింవబడింది. నాటి మేధావులు శాస్త్రీయ వద్ధతులను మనన్తత్త § శానా నికీ, 


మతానికీ, నీకికీ కూడా అన్వయించ జరిపారు: కా విమర్శ కు 
శాస్త్రీయ వద్ధతుల ఆకర్షణకు లోనయింది. = 


కక శాస్త్రీయ ' దృక్పథ ప్రభావం Charles Augustine 
Sainte - Beuve (1804 - 69) మోద వడింది. అతడు సాహిత్యావగావానకు 
అచ్చమైన శాస్త్రీయ వద్ధతికోనం అన్వేషించ నారంభించాడు. (1) ఒకానొక 
కావ్యాన్ని అర్ధం చేనుకొనేందుకు తొలుదొల్తగా కవిని అర్ధం చేనుకోవాలన్న 
దానిని ప్రాతివదిక ((1yగంthes5) గా స్వీకరించాడు. ఒకానొక కావ్యానుశీలనకు 
మన మెక్కడ నుంచో నూత్రాలను తీసికొని వస్తే, మన వరిశీలన 
భలించకపోవచ్చును. ఏమంటే రచయిత ఈ నూత్రాలను గౌరవించక 
పోవచ్చును. కాని కవి జ్ఞాతంగానో, అజ్ఞాత మననుననో కొన్ని నూత్రాల 
నేర్పరచుకుంటాడు. ఆ నూత్రాల నర్ధం చేనుకొంటే ఆ కావ్యం 
అర్థమవుతుంది. అయితే ఈ నూత్రాలు. ఎక్కడ నుంచి వచ్చాయి ? అంటే 
అవి కవి వ్యక్తిత్వం నుంచి, వాని మూర్తిమత్వం నుంచి వస్తాయి. ఆ 
మూర్తిమత్వాన్ని అర్థం చేనుకొనేందుకు కవి జీవిత చరిత్రను తెలునుకోవాలి. 
ఆతని కుటుంబాన్ని" గురీంచి తెలునుకోవాలి. మనకు వృక్షమెట్టిదో తెలిస్తే, 
దాని భలమెట్టిదో కూడా తెలున్తుంది. అలాగే రచయిత జీవిత చరిత్రను 
క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే, వాని కావ్యమెట్టిదో తెలున్తు ది, ఆ కావ ర్రిమూ 





1. “The Making of Literature". p. 249. 


170 


సమాజం" వాస్తవికత  .. 


మనకు అవగావాన అవుతుంది. అయితే వెనుకటి కవుల జీవితాలను గురించి 
మనకు తెలియదు, మరీ వురాతన కవులను గురించి తెలియడం అనంభవం 
కూడా. అయితే కవి జీవితాన్ని గురించి మన అవగావాన ఎంత అనంవూర్హంగా 
ఉంటే, వాని కావ్యాన్ని గురించిన అవగావానకూడా అంత అనంవూర్హంగానే 
ఉంటుంది. Sainte-Beuve సాహిత్య విమర్శ ఇలా ప్రధానంగా కవి 
మనన్తత్త్వ చిత్రణ కేంద్రంగా గల జీవిత చరిత్ర అవుతోంది. అందుచేత 
ఆతని ప్రభావం సాహిత్య విమర్శకుల మోద కంకొ psycho-graphers 
(psychological biographers) మోద. ఎక్కువగా వడి నట్టు 
భావింవబడుతోంది.. ep " 

కవి జీవితాన్ని అధ్యయనం చేయడమే కావ్యరవాస్యాన్ని తెలును 
కునేందుకు" ఏకైక మార్గమన్నది నరియైనదికాదు. కొన్ని కావ్యాలు 
ఆత్మాశయమైన రచనలుగా ఉండగా, కొన్ని వస్తా పశ్రయమైన రచనలుగా 
ఉంటాయి. ఆత్మాశయమైన రచనలలో కూడ నేను” అన్నది నరిగా కవి 
వ్యక్తిగత జీవితాన్నే వ్రతిఫలిస్తోందని నిర్ధరించడం' కష్టం. కవి దర్శనం 
స్వీయమైన లౌకికానుభవ వరిధిని దాకే ఉంటుంది. కీట్సు అన్నట్టు కవికి 
ప్రత్యేకమైన మూర్తిమత్వం లేదు. అతడు అత్యుత్తమ దేవతలా కనబడే 
పాత్రనునృష్టించడంలో ఎంతటి ఉత్సావోన్ని చూవుతాడో, వరమకిరాతుడైన 
ఇయాగో'ను నృష్టించడంలోనూ అంతటి ఉత్సావోన్ని చూవుతాడు. న 
పాత్రలతోనూ ఆతడు కాదాత్మ్వధావాన్స్‌ భజిస్తాడు. 


కావ్యమన్నది ఒకానొక ' సాహిత్య చరిత్రలో, నంవ్రదాయంలో 
ఒకచోట, ఒక కాలాన అవతరిన్తుంది. దానికి వూర్చవరములున్నాయి. అది కవి 
స్వీయ జీవితానుభవం నుంచే వుట్టిందనుకోవడం నరియైనది కాదు. అది కవి 
జీవితంనుంచి గాక, ఆతని కలలనుండి వుట్టినది కావచ్చు. అది గాక 
జీవితంలోని అనుభవమంతా కవిత్వంలో, సాహిత్యనం వ్రదాయంతో మిళితమై 





2. “Sainte-Beuve's criticism thus becomes largely a kind of biography centered 
in psychologic portraiture." - William Frederic Giese: Quoted in ‘Literary 
‘Criticism, Pope to Croce". Edited by Gay Wilson Allen and Harry Hayden 
Clark : p. 469. 


171 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు 


' రూపాంతరం చెందుతుంది. కవిజీవితాన్ని తెలునుకొంకేు కావ్యంలో 
"పేర్కొనబడిన కొన్ని అంశాలను అర్థంచేనుకోవడానికి వీలు కల్లవచ్చు. 
ఆతడొకానొక సాహిత్య నంవ్రదాయంలో ఎలా పెరిగాడో, ఆతనిని 
ప్రభావితం చేసిన అంశాలేవో తెలిసికోవడానికి అవకాశం ఉండవచ్చు. కాని. 
సేన్‌ (Taine) ఒకానొకచోట అన్నట్టు డికెన్స్‌ వ్రాసిన నలభై నంవుటాలు 
ఆయనను గురించి తెలునుకోవడానికి చాలు. రచయిత దజ్ఞ (talent) అంతా 
ఆతని రచనలోనే ఉంటుంది. (9 


షేన్‌ (Hippolyte Adolphe Taine : 1828-93) సాహిత్య వివేచనకు 
మరొక మారాన్ని నూచించాడు. Sainte-Beuve కి కావ్య రవాన్యమంతా 
కవిజీవితంలో ఉంటి, పేన్‌ సాహిత్యం సామాజిక శక్తుల నుండి 
పుడుతుందంటాడు. ఇలా ఆతడు సాహిత్యవరమైన ఒక సామాజిక శానా నికీ 
ఆద్యుడయ్యాడు. (4) 


కవిని తీర్చి దిద్దే అంశాలు మూడు ఉన్నాయంటాడు "కేన్‌. (౧ జాతి 
(race) (ii) సామాజిక వర్యావరణం (milieu) (10 క్షణం (moment). 
ఒకానొక కావ్యాన్ని (వ్రాసే కవి ఒక జాతికి చెంది ఉండడం వల్ల ఆ జాతి 
లక్షణాలు ఆతనిలో (వ్రతిథలిస్తాయి. తర్వాత, ఆతడు ఆ జాతికి, దేశానికి 
నంబంధించిన సాంన్కృతిక, నాగరికతా వాతావరణంలో పెరుగుతూంటాడు. 
వాని (ప్రభావం ఆతని రచనల మోద వడుతుంది. ఈ రెండూ గాక కావ్య రచనా 
క్షణం' ఒకటిఉంటుంది. ఇక్కడ 'క్షణం' అంతే కావ్యరచనా కాలమందు 
రచయితను వురికొల్చే అంశం (impulse). అది ఆ యుగలక్షణానికి 
నంబంధించినదై ఉంటుంది. అంతకు ముందు నుంచీ కవి నంగ్రహించుకున్న 
శక్తులన్నీ తత్కాలమందలి “త వరన నిర్దేశింపబడిన దిశలో 
విజృంభిన్తాయి.. 


ఉదావారణకు అర్యజాతి, గంగానది నుండి హెబ్రిడిన్‌ (Hebrides) 
వరకూ వ్యాపించి ఉన్నా, వారి భాషలు అరయ, మతాలు వేరయినా, 






3. - ‘Forty volumes, more than suffice to know aman ...... his talent is in his 
works "-Taine. "A History of Modern Criticism: Vol IV*- Rene Wellek . p.47. 


4. He is known as the founder of a sociological science of literature : "పైదే 
p.27. 


172 


సమాజం" వాస్తవికత 


సాహిత్యాలు వెరయినా, వారందరిలో ఒక సామాన్యమైన జాతి లక్షణం 
కనబడుతుంది. ఒకే జాతికి చెందిన వారు వేరువేరు దేశాలలో ఉంటయ్‌ వారికి 
వరినరాలు, వాతావరణం వేర్వేరు అవనరాలను కల్పించవచ్చు. వీనివల్ల 
అలవాట్లలో మార్పులు కనబడవచ్చు. వీనివల్తా, అక్కడి ఆవోరం, చరిత్రలోని 
ప్రధాన నంఘటనలవల్తా, ఒక్కొక్క దేశంలోని వారిలో ఒక *జీవలక్షణం' 
కనబడుతుంది. అది ఆ దేశం '66౧|45' అనుకోవచ్చు. అందుకే జర్మన్‌ 
లలో కనబడే ల (గీకులలో కనబడే లక్షణాలకన్న భిన్నంగా 
ఉంటాయి. 

ఇక క్షణం ' అన్నది యుగ నంబంధి. ఒక్కొక్క యుగం మనిషి 
ప్రవర్తన నొక విధంగా మలున్తుంది. మధ్య యుగాలలో 'knight', ‘monk 
ఒక ఆదర్శం కాగా, తర్వాతి కాలంలో రాచ కొల్వులోని నాగరికుడూ 
(courtier), వక్తా, అందరినీ ఆకర్షించే వాడు. 

అయితే సాహిత్య లక్షణాన్ని నిర్దేశించడానికి "జాతి ' అన్నది కాని, 
క్షణం ౬ న్నది కాని, మౌలికమైన అంశం కానక్కరలేదు. ఈ రెండూ కూడా కవి 
నమకాలీన సాంన్కృతిక, సామాజిక వర్యావరణలో కలసిపోతాయి. అదే 
mileu. అదే ఈ మూడు అంశాలలోనూ ముఖ్యమైన దవుతుంది. సేన్‌ 
సిద్ధాంతం క్రమంగా ప్రామాణికత్వాన్ని కోల్పోయినా, దాని ప్రభావం తర్వాత 
కం మోద కనబడుతూనే ఉంది. సామాజిక, ఆర్థిక, మతవరమైన అంశాలన్నీ 
నమకాలీన మానసిక నీతో వ్దస్థితిని (mental climate), నైతికోవ్షస్టితినీ (moral 
temperature) తెలియచేస్తా యనీ, (9) అవే ఆనాటి కళమిద ప్రభావాన్ని 
చూవుతాయనీ టేన్‌ భావించాడు. ఇదే తర్వాతి es ఎక్కువగా 
ఆకర్షించింది. 

2 

1830 ప్రాంతాన యూరవులో సాహిత్యానికి నవీన యుగోదయమని 
భావింవబడుతోంది. అంతవరకూ ఉన్న కాల్చ్పనికత్వానికి (రొమాంటిసిజమ్‌ 
కు) వీడ్కోలు చెవ్చడం, వాన్తవానికీ, శాస్ట్రానికీ, లౌకిక జగత్తుకూ, స్వాగతం 
వల్కడం ఈ యుగలక్షణం. అయితే ఈ శతాబ్దాంతాన వాన్తవికతా - 
క. పైదే :0.29. 
6. పైదే : ౧. 32. 


173 


పాశ్చాత్య సాహిత్య విమర్శ . చరిత్ర - సిద్ధాంతాలు 


ప్రాకృతిక - ధోరణులు (realism and సు బలహీనవడ్డాయి. 
(వతీకాత్మకమైన, నవీన ఇలు కకక ఒక (కొత్తకళ. వాని 
స్థానాన్నాక్రమించింది. 

' వాన్తవికత (realism), కళ వుట్టిన నాటి నుండీ కళాకారుని కాక 
ఉంటూనే ఉంది. అరిస్తాటిల్‌ ప్రవచించిన అనుకరణ నూక్రం వల్ల కళలో 
వాన్తవికత చోటు చేనుకుంటూనే ఉంది. ఒకానొక చిత్రంలోని. వండ్లు 
యథార్థమైనవే నన్నభ్రాంతిలో వానికోనం చిత్రాన్ని వక్షులు ముక్కుతో 
పొడిచాయన్న ఐతివ్యామొకటి ఉంది. నియోక్తాసికల్‌ యుగంలో 
వాన్తవికతావాదాన్ని ఆశ్రయించే నాటి విమర్శకులు ఐక్యతాత్రయాన్ని 
విధించారు... వాన్తవికతా దృక్పథాన్ని ఉంచుకొనే రూవక ప్రదర్శనకు వస్తే 
కాలము, ఇతివృత్తంలోని కాలానికి నరి నమానంగాఉండాలన్నారు; ఒకే 
రంగన్గలం రెండు నగరాలను, నుదూరమైన (ప్రాంతాలను నూచించ 
రాదన్నారు. 

కళలో వాన్తవికత అంటే Terme వాన్తవ లౌకిక జగత్తును 
యథార్ధంగా ప్రదర్శించడం . ఇలా ప్రదర్శించడం లో కళాకారుడు తన న్వంత 
అభిమానాలను విన్మరించాలి. ఆల లంకా కాకుండా వసా లాం 
వన్తువును ప్రదర్శించాలి. 
.. , వాన్తవికతా వాదానికి నన్నిహితంగా న ean) 
కూడా ఉంది. ఎమిలీ జోలా (5౧16 2012: 1840-1902) వివేచన. వల్ల 
ప్రాకృతిక వాదాని కొక అస్తిత్వం కల్లింది. ఈతడు యువకుడుగా 
రూసోరచనలను రొమాంటిసినుల రచనలను చదివాడు. వారంతా నాగరికతను 
నిరసించి, (కృతి వైవునకు మరలి వెడదామంటారు (return 10 nature). 
తర్వాత ఈతడు Darwin, Laplace, Dr. Prosper. Lucas ( ఈతడు 
“Treatise on Natural Heredity” ని రచించాడు ) వంటి శాస్త్రజ్ఞుల వల్ల 
వ్రభావితుడయ్యాడు. జోలా. ప్రాకృతిక వాదమంతా రూసో, డార్విన్‌ 
సిద్దాంతాల ఫలితంగా ఏర్పడినదే. మానవుడు నంకల్పించే. చర్యలన్నీ 
వంశపారంవర్యం, వరినరం ప్రభావాల భలితమేననీ, ఆతడు తన చుట్టూగల 
పరిస్థితుల (ప్రభావం నుండి తప్పించుకోలేడనీ నాటి ‘Scientific 


174 


సమాజం" వాస్తవికత 


determinism భావించింది. అదిగాకుండా (ప్రకృతిని నిరోధించక పోతే అది 
అన్నింటినీ మంచిలోనే వర్యవశింవచేన్తుందని కూడా విళశ్వసింవబడేది. 7) 

ఇట్టి భావాలతో జోలా రచించిన నవలలను "ప్రయోగాత్మక నవల " 
లన్నారు. రససాయనశాన్తంలో జరిపే వయోగ మెట్టిదో, ఇక్కడ నవలాకారుడు 
జరిపే — కడం అట్టిదే. వరిశిలన నాధారంగా చేనుకొని నవలాకారుడు 
మానవునిపై పే యథార్థమైన వ్రయోగమే ప్రాకృతిక నవల (౧౭2960 
novel) అంటాడు జోలా (్ర ఈ నవలాకారుడు జీవితంలో కనబడే యథార్థ 
అంశాలను వరిగ్రహిస్తాడు. అవి ఎలా వర్యవశిస్తా యో చూవడానికి ఆతడు 
కొన్ని నన్నివేశాలలో వ్యక్తిని ప్రవేశపెట్టి, ఆ వరిస్థితులలో వాని ప్రవర్తనా 
విధానాన్ని పరిశీలిస్తాడు. ఈ వరిశీలనలో ఆతడు కేవలము శాస్త్రీయ దృక్పథాన్నే 
అవలంబిస్తాడు. వరినరం, వంశపారంవర్యం వ్రభావాలవల్ల ఇ మనిషి ప్రవర్తనా 
విధానాన్ని నవలాకారుడు వరీక్షిస్తాడు, స్వీయమైన అభిప్రాయాలను, 
రాగద్వేషాలను ఆతని వరిశీలనకు అడ్డు రానీయడు. (9 

ప్రాకృతిక వాదంలో శాస్త్రీయ వద్దతి కళారూవం కోనం అన్వేశి షిన్తుంది. 
నమాజంలో మనకు కనబడే మానవుని చ్రవర్తనా విధానాల నన్నింటినీ వదార్ధ 
విజ్ఞానశాన్త్రంలో వలె, ప్రయోగాల వల్ల, నూక్ష్మవరిశీలన వల్ల తెలునుకోవడం 
సాధ్యమని ఈ నవలాక్తారులు నమ్ముతారు. అయితే మానవుని (ప్రవర్తనా 
విధానం రసాయనిక చర్యకన్న నంశ్లిష్టంగా ఉంటుందనీ, దాని వరిశీలన 
అంతకన్న క్లిషమైనదనీ, వీరు అంగీకరిస్తారు. ప్రాకృతికవాదం ఇలా "సామాజిక 
వాన్తవికత' (S0౮ial realI5M) లోని భాగంగా గ్రహించవచ్చు. 

మానసిక వాన్తవికత (p$yChological realism) కూడా 19- వ 
శతాబ్దంలోని శాస్త్రీయ దృక్పథం నుంచి వుట్టినదే. సామాజిక వాన్తవికతలో 
మానవుని ప్రవర్తన బావ్యాశక్తుల వల్ల ,వుట్టగా,, మానసిక వాన్తవికతావాది 
అది మానవుని, ఆంతరంగిక మానసిక శక్తుల ఫలితమని భావిస్తాడు. ఈ 
7... Literary Criticism: Pope to Croce : p.586.. 
8. “itis undeniable that the naturalistic novel, such as we understand it today, 

is a red. experimen! that a novelist makes on man by the help of 


observation". - “The Experimental Novel’. - Emife Zola. 
9. "పైడే జ క | 


175 / 


పాశ్చాత్య సాహిత్య విమర్శ . చరిత్ర - సిద్దాంతాలు 


ఆంతరంగిక శక్తులను వసిగట్టినవాడు (ఫ్రాయిడ్‌. ఈతని "సైకోఅనాలిసిన్‌లో 
మానవుని ప్రాథమిక చోదకశక్తి లైంగిక వ్రవృత్తి. William Faulkner, D.H. 
Lawrence వంటివారు ఇట్టి ఆంతరంగిక మానసిక ఘర్షణను వస్సా్వాశ్రయ 
దృక్పథంతో ప్రదర్శించే యత్నాన్ని చేసారు. మరికొందరు రచయితలు 
చైతన్య స్రవంతి (Stream 0 c0n50i0u5n655) నంవిధానాన్ని ప్రవేశపెట్టారు. 
సామాజిక వాన్తవికతావాది ($00121 realist) ఒక భావాన్ని కాని, 
భావజాలాన్నికాని, బలవరచడానికి అవనరమైన విషయాలను సేకరిస్తాడు. 
వానిని క్రమబద్ధమొనరించి, వానికొక రూవమిస్తాడు. మానసిక వాన్తవికతావాదీ 
అదే వనిని చేస్తాడు. ఇరువురూ కూడా కల్పన నిముడ్చుకున్న నమాచారాన్ని 
ప్రయోగశీలమైన రచనలలో ప్రవేశపెడతారు. ఈ మానసిక వాన్తవికతలో 
నిజానికి ఆత్మాశయమైన అనుభవమే వస్తా్వాశయమైన అనుభవంగా 
వరిణమిస్తోంది. కొందరు ఇదే యథార్థమైన జీవితంలోని వాన్తవికత అంటారు. 
కాని నిజాకిది 19 వ శకాబ్దవు వాన్తవికతా వాదానికి ఎంతో దూరంగా 
ఉండడమే గాక, దానిని తలక్రిందుగా చేసి చూడడమే అవుతుంది. 


నమకాలీన నమాజంలోని వాన్తవాన్ని వస్త్వాశ్రయంగా వ్రదర్శించడమే 
వాన్తవికతో అన్నప్రాథమిక నూత్రాన్ని రీన్‌వెలిక్‌ నూచించాడు.!1) ఇందులో 
వాన్తవం, వస్స్వాశ్రయం అన్న వదాలు ఉన్నాయి. వీని అర్ధాన్ని ఆలోచించాలి. 
"వాన్తవం ' కొన్నింటిని వరివారిన్తుంది, కొన్నింటిని ఆవ్వోనిన్తుంది. ఇందులో 
ప్రతీకాత్మక, అలౌకిక, అతిలోక, గువ్రకథాత్మక (&660గ02) అంశలేవీ 
ఇమడవు; వురాగాథలను బహిమ్యరిన్తుంది. అనంగతమైన అంశాలు, కార్యకారణ 
నంబంధం లేని వాఠాత్సంఘటనలు ఇందులో కనబడవు. వాన్తవంలో ఇమిడే 
అంశాలు కొన్ని ఉన్నాయి. లోగడ కళ వరివారించే వికార వను స్పువుల్నీ 
ఆనవ్యామైనవానినీ, నీచమైనవానినీ, సెక్సునూ, వ్రవేళపెట్టడానికిది జంకదు. 


ఇక వస్స్వాశ్రయం అంపే అవోన్ని ఆవ్వోనించే కాల్పనిక వ్రవృత్తిని 
తిరన్కరించడం. సిద్ధాంతరీత్యా వ వసా నా వ్రత్రయంగా వాస్త నవాన్ని ప్రదర్శించడంలో 





10. “Concepts of Criticism" : Rene Wellek . p. 240. 
176 


సమాజం" వాస్తవికత 


ఎట్టి బోధనకూ అవకాశం లేదు. ఎట్టి సామాజిక వ్రయోజనాన్నీ ఆళశిన్తూ 
రచనను ప్రచార సాధనంగా మలచడానికి అవకాశం లేదు; కాని ఇట్టి 
నవలలో తీర్చబడ్డ సామాజిక నమూనాలు ($00121 069) సామాజిక 
మార్పును నూచిస్తాయి. ఈ నమూనాలలో విశ్వజనీనమైనవీ, వైయక్తికమైనవీ, 
లక్షణాలు రెండూ కనబడతాయి. 1606 [4203మార్క్సిన్దుదృక్పథంతో 
"సామ్యవాద వాన్తవికత' ను ప్రామాణికంగా చర్చించాడు. ఆతడు సాహిత్యం 
వాన్తవాన్ని వ్రతిబింబిన్తుందన్న మార్మ్సిన్గునూత్రంతో ప్రారంభించి, వాన్తవికత 
నమాజంలోని వైరుధ్యాలను విన్సష్టంగా చూవగల్లితే, దాని వ్యవన్గ ఎట్టిదో, 
అది ఏ దిశగా వరిణామం చెందుతోందో తెలునుకో గల్లుతామంటాడు. ఈ 
వాన్తవాన్ని చిత్రించడంలో సామాజికసి స్థితిగతులలోని అనమానతలు, 

శ్రామికవర్గం పొందే అగచాట్టూ, మున్నగునవి బయట వడడంలోనే ఉవదేశం, 

ప్రబోధం ఇమిడి ఉన్నాయి. "సామ్యవాద వాన్తవికత ' ను (90012151 realism) 
లక్షించే రచయిత బాధ్యత నమాజం ఎలా ఉన్నదో దాని నలా 
చిత్రించడమొక్క "కాదు, అది ఎలా ఉండాలో, భవిమ్యత్తులో అది ఎలా 
ఉంటుందో దానిని కూడా వర్ణించి చూవడ మాతని విధి. 


వస్సాాశ్రయమన్నచి వాన్తవికతా లక్షణమే కాక, కాసి ఏసిజమ్‌ లక్షణం 
కూడా. అది కూడా బోధనాత్మకమైనదే (616040) . అయితే కాసిసిజమ్‌ లోని 
ఆదర్శమానవుని కోనం వాన్తవికత ఆరాటవడదు. అందులోని నాయకులు 
ధీరులుగా, ధీరోదాత్తులుగా ఉంటారు, మిగతా పాత్రలు వివిధ అంతన్తులలో 
ఉంటారు. వాన్తవికతలోని పాత్రలు నమాజం లోని వ్యక్తులకు నమూనాలుగా 
ఉంటారు. వారికి క్లాసిసిజమ్‌ లోలాగ విశ్వజనీనత ముఖ్యమైనది కాదు. 
అందులోని రచన కూడా పా(త్రోచితంగా, గరువంగా ఉంటుంది. 
వాన్తవికతలోని భాషను ఈ నూత్రం బంధించదు. 


ఇటీవలి "నవీన పాత్రికేయత ' (New JంUrMali$M) వాన్తవికత నుండి 

వుట్టుకొని వచ్చిందనుకోవచ్చును. వత్రికలలో వచ్చే వార్తలను, వివరింవబడే 

నన్నివేశాలను, నంఘటనలను "సేకరించి, వాని నుండి నమగ్రమైన 

కథనొకదానిని రచయిత తయారు చేయవచ్చు, వానినాధారంగా చేనుకొని 
177 


పాశ్చాత్య సాహిత్య విమర్శ . చరిత్ర - సిద్ధాంతాలు 


కథను కల్పించవచ్చు. అందులో అటు పా।త్రకేయత, ఇటు కళరెండూ వరన్చరం, 
నవాకరించుకుంటాయి. అయితే ఇక్కడ కథకుడు మొత్తం కథనంతా తన 
సామాజిక దృక్పథంతో వునర్నిర్మిస్తాడు. ౮౦౭౧ Didion కాలిఫోర్నియాలో = 
' జరిగిన వాత్య, దాని మోద వచ్చిన తీర్చును ఆధారంగా చేసికొని వ్రాసిన కథ, 
"Some Dreamers of the Golden Dream", ఇట్టిదే. ఈ నవీన 
పాత్రికేయత వ్రభావం మన కథారచయితల మోదా వడుతూన్నట్టు 
కనబడుతుంది. ఉదావారణకు "పోలీనుఫె ఫైలు "నుంచి అన్న కథలు. అలాగే 
టివీ మోదా, సినిమా మీదా దీని ప్రభావం వడుతుంది. 


కాగా = వాన్త వికతకు ఆతి న్యూనతా స్టి సితి అది వట్టి పాత్రికేయ రచనగా 
దిగజారి పోవడం, రిపోర్టుల స్థితిని పోలి ఉండడం. అది సాహిత్య, మవదు. కాని 
వాన్తవికత అత్యున్నత శిఖరాలనందుకొన్నది బాల్‌జాక్‌, ee 
అ మ్‌, కల వంటి వారి కళాఖండాలలో. 

_ సాహిత్యానికీ నమాజానికీ ఉన్న నంబంధాన్ని చర్చించేటవ్పుడు 
వందొమ్మిదవ శతాబ్దంలోని Vissarion Belinsky (1811 -48) (ప్రముఖమైన 
స్థానాన్ని అక్రమిస్తాడు. కొంతకాలం రవ్యన్‌ సాహిత్య విమర్శకు లీతనిని 
విన్మరించినా, ఈ శకాబ్దవు మార్క్సిన్లు విమర్శకు లీతనిని ఎంతో గౌరవించారు. 
ఈతడూ, .ఈతని శిమ్యలూ, అనుచరులూ వుష్కిన్‌, గోగల్‌, తర్గునీవ్‌, 
'డోన్టవిస్కీ, టాల్‌స్తాయ్‌, మున్నగువారి రచనలను అనుశీలించారు. చన 


రచనలలోని సామాజిక (వన్నుతత్వాన్నీ, వానిలోని వాన్తవికతనూ, వీరు 
రాజీవడని వమాణాలతో వరిశీలించారు. 


ఒకజాతి ఆలోచనలకు తుట్టతుది, కే ప శాబ్దికమైన అభివ్యక్తియే 
సాహిక్యముంభాడు బెలిన్‌స్కే. క్రమోన్మీలనమయే జీవలక్షణాన్ని ఇముడ్చుకున్న 
సాహిత్యాని కొక విశిష్ట న్వభావ ముంటుంది. ఒకానొక రచనకు ఉత్తమ 


178 


నమాజం " వాస్తవికత 


సాహిత్య ముద లభించాలంటే 'అది ఎక్కడనుంచో.' వాఠాత్తుగా 
'ఊడివడినట్లుగా ఉండకూడదు. దానికి వూర్వమున్న సాహిత్యంనుండి అది 
వుట్టినట్టుండాలి. దానితర్వాతి సాహిత్యం దానిలో నుండి వుట్టినట్టుండాలి. 
కనీనం దానిమోద ప్రత్యక్షంగానో వరోక్షంగానో ఈ రచన ప్రభావం 
వడాలి. 1 వతి జాతికీ నంబంధించిన సాహిత్యమే గాక, నమన్త మానవాళికి 
నంబంధించిన, సామాన్య, మానవీయమైన విశ్చసాహిత్య మొకటి ఉంటుంది. 
దానికొక చరిత్ర కూడా ఉంటుంది. ఆ చరిత్రకు ఇతివృత్తం శాబ్దిక 
ప్రవంచంలో మానవ చైతన్య వరిణామమే నంటాడు బెలిన్‌స్కీ. 

బెలిన్‌ స్కీ, ఆతని అనుయాయులూ వాన్తవికతను, సామాజిక జాతీయ 
అవనరాలను దృష్టిలో ఉంచుకోవడం సాహిత్యానికి విధి అని విశ్వసించారు. 
చారిత్రకంగా ఉన్మీలిత మవుతూన్న, వృద్ధి పొందుతూన్న జాతీయ నృవాను 
అభివ్యక్త మొనరించేదే నిజమైన సాహిత్యమని భావించారు. అందులో 
రాజకీయ ఆర్థిక. అంశాలు కూడా మిళితమై ఉండవచ్చు. ఉత్తమోత్తమ 
రచయితలు. 'నమాజంతోనూ, దాని వరిణామంతోను నన్నిహితత్వాన్నీ, 
'తాదాత్మ్యాన్నీ వృద్ధి నొందించుకుంటారు. నమకాలీన . అవనరాలను 
అర్థంచేనుకుంటారు. నాటి చైతన్యాన్ని రచనలో బా న ఆ 
కాలానికి ప్రాతినిధ్యం వహిస్తారు. 


బెలిన్‌ష్కీ అనుయాయి Nikolay Dobrolyubov (1836-61) రచన 
ప్రాశస్త్యాన్ని నిర్ణయించేది శైలి కాదు, విషయమే నంటాడు. ఈతని దృష్టిలో 
రచనలో కనబడే 'సామాజిక నమూనాలు' (Social types) రచయితకు 
తెలియకనే ఒక విశాల దృక్పథాన్ని నూచించ వచ్చును. ఏమంటే రచయిత 
జీవితాన్ని నునిశితంగా వరిశీలించి, అవధానం నడల నీయక ఆ జీవిత 
' వాన్తవాన్ని చిత్రింవ బూనుకుంటాడు. అవ్వ్చుడాతని రచనలో ఇమిడి ఉన్న 
అర్థమంతా రచనారంభ మందు ఆతని ఊవా వరిధిలో ఉండకనే పోవచ్చును. 





11."On the General Signification of the Term Literature. " - Belinski (ఈ 
వ్యానంలోని భాగాలు "Literary Criticism: Pope to Croce" - లో ఈయబడాయి.) 


179 


పాశ్చాత్య సాహిత్య విమర్శ a చరిత్ర - సిద్ధాంతాలు 


అందులో గుప్తంగా నిక్షిప్త మైన అంశాలను వ్రత్యక్ష మొనరించి బాధ్యత 
విమర్శుకునిది. 1 అంటే రచయిత నూక్ష్మ వరిశీలన వలన సామాజిక 
వాన్తవికతా చిత్రణ నజీవంగా, ప్రొఢంగా ఉంటే, అందులోని 'సామాజిక 
నమూనాలు' (306121 pes) ప్రాదేశిక వరిధుల నతిక్రమించి, రచయిత విశాల 
ప్రవంచ దృక్పథాన్ని (World-Vvi౭w ను) వతి బింబిస్తాయి. దానిని రచయిత 
ఊహించాడా, లేదా అన్నవశ్న ముఖ్యమైనది కాదు. అది రచయితకు 
తెలియకనే రచనలో ఉండవచ్చు. 


బెలిన్‌స్కీ, ఆతని అనుయాయులు సాహిత్యోత్పత్తికి కారణం రచయిత 
కాక, ఆతని కాలమే నంటారు. యుగ ధర్మమే రచన ఎట్టిది కావాలో, అది 
ఏరూపాన్ని పొందాలో నిర్హయిన్తుంది. చరిత్ర అనే వ్రవావాం ఒత్తిడి వల్ల 
జాతీయ న్పృవా నుండి వెలికి ఉబికి వచ్చే అభివ్యక్తిగా కళాఖండాన్ని వీరు 
ఊహించారు. (2 


'బెలిన్‌స్కీ రచనలలో వివ్షవాత్మకమైన (వబోధధోరణి లెదు. అయితే 
ఆయన రచనలూ, అంతకన్న మిక్కిలిగా ఆయన అనుయాయుల రచనలూ, 
ఈ దిశలో ఉన్నా యనుకోవచ్చు. వారు చారిత్రక నృవాను, సామాజిక 
వాన్తవికతను గాఢంగా వాంఛించారు. వర్యవస్తానంగా ఇవి బోధనాత్మకంగా 
వరిణమించే లక్షణం వీనిలో ఉంది. 


వు 

" సామాజిక వాన్తవికతను, సామాజిక ప్రయోజనానికి నంబంధించిన 
అంశాలను గురించి చర్చించేటవ్వుడు వందొమ్మిదవ శతాబ్దంలోని రమ్యన్‌ 
సాహిత్యంలో హిమవన్నగంలా ఉన్న కౌంట్‌ లియో టాల్‌స్తాయి (Count 


Leo Tolstoy: 1828-1910) విన్మరించ లేము. కళ - ముఖ్యంగా నమకాలీన 
కళ - టాల్‌స్టాయ్‌ తీవ్రమైన అభిశంననకు గురి అయింది. ఈ అభిశంననలో 


12.“ A History of Modem Criticism : Vol IV. ని. 249-250". 

13. “They conceived it (work of art) more and more as an expression relentlessly 

_ forced up out of the national consciousness under pressure exerted by the 
- stream of history"- "Literary Criticism : A Short History" : p. 461. 


180 


నమాజం ఇ వాస్తవికత 


'కళ కళ కోనమే' అన్న వాదాన్ని తీవ్రంగా వ్రతిఘటించడ మొకటీ, కళ 
నిర్వహించ దగిన ఉత్తమోత్తమ ప్రయోజనాన్ని అడి సాధించడం లేదన్న 
ఆవేదన ఒకటీ, ఉన్నాయి. 


టాల్‌స్తాయ్‌ 1898లో "What I$ Art?” అన్న వున్తకాన్ని 
ప్రకటించాడు. అందులో ఆధునిక యుగంలో కళ పాత్రను వివరిన్తూ, లక్షలాది 
మంది బాల్యం నుండి నృత్యం కోనం, నంగీతం కోనం, చిత్రలేఖనం కోనం, 
కవిత్వం కోనం, సాధన చేయనారంభిస్తా రంటాడు. వీరందరూ బుద్ధిమంతులే, 
తెలివైనవారే, నమాజానికి ఉవయోగవడే కార్యక్రమాలో పాల్గొనడానికి 
నమర్భులే. అయితే వారు కాళ్లనూ, చేతులనూ, వైళ్లనూ, నాల్కలనూ 
గడునుగా, వంకర టింకరగా (తిప్పడంలోనే జీవిత పరమార్శాన్ని 
చూన్తున్నారు..* ఇంత నివ్చయోజనమైన సాధనలో ఇంతమంది వనికి 
రాకుండా పోవడాన్ని నహించగల్లడానికి కళ అంత ముఖ్యమైనదా, అన్నది 
టాల్‌స్టాయ్‌ నందేవాం. ఇది నమాజ ఆర్థిక స్థితి గతులతో ముడివడి ఉన్న 
ప్రశ్న. టాల్‌స్తాయ్‌కి కళ జీవితానికి ఆవశ్యకమైన అంశములా కాకుండా, ఒక 
విలాన వన్తువు లా కనబడింది. అది జాతీయ వనరులను, మానవ శ్రామిక శక్తిని 
వారిస్తోందని టాల్‌స్తాయ్‌ భావించాడు. 


అనలు కళ అంక ఏమిటి, ఒకసారి అనుభవంలోకి వచ్చిన 
భావాన్ని తిరిగి అనుభవంలోకి ఆవాహింవచేనుకుని, ఆ మోద కదలికల 
వల్లనో, రేఖల వల్లనో, నాదం వల్లనో,శబ్లాల వల్లనో, ఆ భావాలను (6611003) 
ఇతరులు అనుభవించడానికి వానిని ప్రసారం (transmit) చేయడమే కళ 
నిర్వహించే అ (15) ఒకడు తానెట్టి భావోద్వేగాలలో జీవించాడో, వానిని 


14. ‘Hundreds of thousands of people devote their lives from chiidhood to 
learning to twirl their legs rapidly (dancers), or to touch keys and strings 
very rapidly (musicians), or sketch with paint and represent what they see 
(painters), or to turn every sentence inside out and find a rhyme to every 
word". - What is Art? - Tolstoy. 

15. ‘To invoke in oneself a féeling one has once experienced “and having 
evoked it in oneself then by means of movements, lines, colours, sounds, 
or forms expressed in words, 50 to transmit the feelings that others 
experience the same feeling - this is the activity of art." - What is Art? 
- Tolstoy. 


181 


పాశ్చాత్య సాహిత్య విమర్శ . చరిత్ర - సిద్ధాంతాలు 


నంజ్ఞాత్మ కమైన బావ్యాచర్యల వల్ల ఇతరులకు నంకల్పాత్మకంగా అందచేయగా, 
వారు ఆ భావోద్వేగాలకు లోనై, వానిని అనుభవించాలి. కళ అంటే ఇట్టి 
ఫలితాన్ని సాధించే మానవచర్య. టాల్‌స్తాయ్‌కి భావోద్వేగాలను వ్రసారం 
చేయడం, వాని వల్ల నవృాదయుడు (పేరితుడవడం, ప్రతిన్సందించడం చాలా 
ముఖ్యమైన న 


కళ భావోద్వేగాన్ని గా చేను దటి మరీ క్రొత్త అంశం కాదు 
అయితే కళ (వసారం చేసే భావోద్వేగాల న్వభావాన్ని గురించి కూడా - 
టాల్‌స్తాయ్‌ వివరించాడు. ఇవి ఆధ్యాత్మిక (మత - religious) 
వరమైనవై ఉండాలి. మానవులందరివట్ల సోదర భావాన్నీ, దైవము వట్ల 
పితృభావాన్నీ మనిషిలో వదిలవరచేటట్టు ఉండాలి. అది మానవులందరినీ 
నజాతీయ భావాల (feelings) తో నమైక్యవరచే, నన్నిహిత వరచే సాధనంగా 
ఉండాలి. వ్యక్తికీ, నమన మానవాళికీ, నుఖజీవితాన్నీ అభ్యుదయాన్నీ 
కల్గించడానికి అత్యంత ఆవశ్యకమైనదై ఉండాలి. 


ఇలా కళ నదుద్వేగాలను, నదుద్రేకాలను, నద్భావాలను వ్రసారం 
చేయవలసి ఉండగా, ప్రాచీన కాలం నుంచీ వచ్చిన సాహిత్యాన్ని వరిశీలించగా, 
అది అట్టి.వనిని చేయడం లేదని టాల్‌స్తాయ్‌కి రూఢిఅయింది. ఉన్నదానిలో 
మధ్యయుగవు కళశేనయం. అనాటి జీవితాన్ని గురించి మతమెటి టి దృక్పథాన్ని 
కలి లి ఉన్నదో, ఆనాటి కళకూడా అటి థి దృక్పథాన్నే ప్రసారం చేసింది. అయితే 
కళకు జీవితంలో ఇంత ప్రాముఖ్యమున్నవ్వుడు, అది అందరికీ అందుబాటులో 
ఉండాలి. మతములా అందరినీ ఉత్తే తృజితులను చేయాలి. కాని నమకాలీన కళ 
అట్టి టి బాధ్యతనేమో నిర్వర్తించక, అది కేవలం విలానజీవితానికి అలవాటువడ్డ 
బే. ఒక వరానికి వరిమితమైపోయింది. అది మానవుని భావోద్వేగాల 
విశాలమైన వరిధిని విన్మరించింది. కేవలము: అవాంకారాన్నీ, లై లైంగిక త్రవృత్తినీ, 
జీవితానికి అలసిపోయామన్న భావాన్నీ, వెన్‌! నంబంధించిన ఉద్వేగాలనూ 
నేటికళ. వ్రతివింబిస్తో, ది. ఇలా ఆధునిక కళలో వన్తువు నిరాశ నిన్సృవా, 
లైంగిక వ్రవృత్తులకు వరిమితమై ఉండగా, దాని అభివ్యక్తి మార్గం మరింత 


182 


సమాజం " వాస్తవికత 


క్లిష్టంగా ఉంటుంది, అన్చవ్షంగా ఉంటుంది. ఈ రచనలెవరికీ అర్ధమవవు. 
బోదలేర్‌, మలార్మే వంటి వారి కవితలూ, ఇబ్బన్‌, మోటర్‌లింక్‌వంటివారి 
రూవకాలూ ఈ .అభిశంననకు గురి అయినవే, ఈ . అభిశంననకంతటికీ 
యమౌ లికంగా కారణం కావ్యం ధ్వన్యాత్మకమవడాన్ని టాల్‌స్తాయ్‌ తిరన్మరించడం, 
వాచ్యార్థం వల్లనే అర్థమూ, కంచ వెల్లడవాలని భావించడం. (16) 


టాల్‌స్టాయ్‌ అటి ట్ట దృక్పథాన్ని అవలంబించడాని కొక కారణం ఉంది. 
కళకు ఆకు శి 'వ్రయోజనం ఎంతో ఉన్నత మైనది. అది 
నర్వజగద్ధీతమైనదీ సార్వజనీన మైనదీ, అయినవ్చుడు అది అందరికీ 
తంత టులో ఉండాలి. అందరికీ అర్థమవాలి. శాస్త్రీయ విజ్ఞానం 
అవగావానమవడానికి, ప్రాథమిక శాన్తజ్ఞానం అవనరమేనని 'టాల్‌స్తాయ్‌ 
అంగీకరిస్తాడు. కాని కళకు మాత్రం. అట్టి ప్రాథమిక శిక్షణ, విద్య ఏమా 
అక్కరలేదంటాడు. చదువుతో నిమిత్తం లేకుండా ఎట్టివానినైనా కళ కదిలిను రంది, 
ఎట్టివాడైనా కళకు ప్రతిన్పందిస్తాడు. అలాగే కళాకారునికీ ప్రత్యేకమైన శిక్షణ 
త్రవనరం లేదంటాడు టాల్‌స్తాయ్‌. కళకు ఇప్పటిలా ఎవరికీ అర్థంకాని 
నంవిధానశిల్పమూ, దత్యేకనైవుణ్యమూ అవనరం లేదు. కవితలోని 
అన్పవ్షతాదోవం వల్లనే అడి అవినీకిదాయక మవుతోంది. భవివ్యత్తులో 
అందరూ చదువుతోపాటు నంగీతాన్నీ, చిత్రలేఖనాన్నీ అభ్యసించాలి. అందరూ 
సామాన్య మానవునిలాగే జీవిస్తారు, కృషీవలులుగా, శామికులుగా ఉంటారు. 
ఎవ్వుడైనా, ఎవరికైనా, (ప్రేరణ కల్గుతే వారు కళానృష్టికి, వూనుకుంటారు. 
నృష్టించిన కళను వారు అమ్ముకోరు. కళవారికి జీవనాధారం కారాదు. అయినా 
వారి కృషిని తక్కువైనదిగా అంచనా వేయకూడదు. మానవులలో సోదరభావం, 
పొరుగువానిని (ప్రేమించడం వంటి భావాలను అందరిలో (పేరేపించడం కళకు 
విధ్యుక్త ధర్మ మవాలి. నమాజంలో ఇవ్వుడు ఉత్తమోత్తములలోనే కనబడే ఈ 


16. "But obviously Tolstoy objects to the whole’ method of suggestion, the 
whole device of indirection, insisting always. on literal interpretration, on blunt 
. direct information about intent and meanindg.: * A oy of Mogern Criticism: 
Vol IV  p. 284... కస్త 


183 


పాశ్చాత్య సాహిత్య విమర్శ . చరిత్ర - సిద్ధాంతాలు 


లక్షణాలు మానవులందరిలో నవాజాతంగా వికసించాలి. 17 టాల్‌స్తాయ్‌ 
తన దృక్పథాన్ని బలవరచడానికి వదుకొండేండ్లు వయనున్న ఇద్దరు పిల్లలు 
వాసిన కథనొకదానిని పేర్కొని, అది రవ్యన్‌ సాహిత్యంలోని ఎట్టి రచనతో 
నైనా నరితూగుతుందంటాడు. అనలు గొప్పదిగా భావింవబడుతూన్న కళ్ల 
అంతా ఉన్నత వరాలను తృప్పివరచడం కోనమే నిర్దేశింవబడింది. షేక్స్‌పియర్‌ 
. రచనలనే టాల్‌స్తాయ్‌ నిరసించాడు. షేక్స్‌పియర్‌ దృక్పథమంతా కులీన 
వరాలకు చెందినదనీ, సామాన్యజనానికి వ్యతిరేకమైనదనీ అంటాడు. పైగా 
అతడు నీతినీ, మతాన్నీ బొత్తిగా అలక్ష్యం చేసాడు. టాల్‌స్తాయ్‌ తన వెనుకటి 
రచనలే దుష్ప్రభావానికి లోనైనవ్వుడు వాసినవనీ, అందులో రెండు కథలు 
దక్క -"God sees the Truth, but Waits", "A Prisoner of. the. 
Caucasus""- మిగతావన్నీ దువ్షమైనవేననీ అంటాడు. అలాగే ఆతడు డాంటీని 
గటీని (306106) లక్ష్య పెట్టలేదు. అయితే దైవంవట్ల, మానవునివట్ల (ప్రేమను 
(ప్రేరేపించే రచనలు, అట్టి (పేమనుంచి వుట్టిన రచనలకు తార్కాణంగా 
టాల్‌స్తాయ్‌ “Tale of Two Cities", "Uncle Tom's Cabin", డోన్డవిస్కీ 
రచనలను "పేర్కొన్నాడు. ఇవిగాక మరొకరకమైన మంచి రచనలు 
విశ్వజనీనమైనవై ఉంటాయని, వానికి ఉదావారణముగా డాన్‌క్విక్సోట్‌ నూ, 
మోలియర్‌ రచనలనూ, వుష్కిన్‌, గోగల్‌ కథలనూ పే పేర్కొన్నాడు. ఇలియడ్‌, 
ఒడిస్సీలు కూడ మంచి రచనలే అంటాడు. అలాగే బైబిల్‌లోని కథలను, బుద్దుని 
కథనూ, వేదాలలోని ప్రార్థనాగీతాలను, మంచి రచనలుగా పేర్కొన్నాడు. 
జానవద గేయాలు, కథలవట్ల టాల్‌స్తాయ్‌ నుముఖంగానే ఉంటాడు. 


17. “The task of art to is to make that feeling of brotherhood and love of one's 
neighbour, now attained onty by the best members of society, ery 
feeling and the instinct of all men.” - What is Art? - Tolstoy. 3 


184 


సమాజం = వాస్తవికత 


భావోద్రేకాలను వ్రసారంచేసి, వానిని అందరికీ అందచేయాలన్న 
సిద్ధాంతం లాంగినస్‌ కాలం నుంచీ ఉన్నదే, అయితే కళ టాల్‌సాయ్‌' 
ప్రల భావాలనే (feelings) |వసారం చేను ుందన్న నమ్మకం లేదు. 
అతడు కళ విలువను నిర్ణయించివి నైతిక నూత్రాలూ, మతమూ, రాజకీయాలూ 
అవుతాయి. టాల్‌స్తాయ్‌ వివేచనను అందరూ అంగీకరించకపోయినా, ఆతని 
నిజాయితీని శంకించడం అసాధ్యం. ఆతడు అట్టి నిజాయితీనే కళాకారుని 
నుండి వాంఛిస్తాడు. అందులో (వ్రతిభావ్యుత్పత్తుల ప్రమేయాన్ని, కవితా కళా ' 
నమయాలను, నంవ్రదాయాన్ని ఆతడు వట్టించుకోలేదు. ఆధునిక కళలో 
కనబడే అవినీతి, అన్చష్టతలవల్ల కళాకారునికీ వ్రజకూ మధ్య "పెద్ద అగాధం 
యేర్చడుతోంది. అనలు టాల్‌స్థాయ్‌దృష్టిలో జగద్ధితమే కళకు ఆదర్శం. దానికై 
కళలు ప్రజల దగ్గరకు వెళ్లాలి. అది ఆనాడు సాధ్యం కాకపోయినా, తర్వాత 
సోవియట్‌ రష్యా మరోమార్గాన ఈ నమన్యను వరివ్కరింవ బూనుకున్నది. 
(అయితే టాల్‌స్తాయ్‌కి అత్యంత ప్రీతిపాత్రమైన మతనంబంధమైన విలువల నది 
వట్టించుకోలేదు. ఆతడు నిరసించిన సౌందర్యశాన్ర దృక్పథాన్నీ 
నిరసించలేదు.) కాని అనలు కళ ఎవరికోనం? అని కళాకారులను, 
మేధావులను తొలిసారి నిలదీసి అడిగినవాడు టాల్‌స్తాయ్‌. 


185 


అధ్యాయం 17 
కళ. కళకోసమే 
క. 


19 వ శతాబ్దంలోని షెల్లీ మాథ్యూ ఆర్నాల్త్‌ (Mathew 4౧౦10) 
రచనలలోనూ, వాన్తవికతా వాదంలోనూ, కవిత బోధనాత్మకమై 
ఉంటున్నదన్న భావం ఇమిడి ఉంది. దీనికి నమాంతరంగా, మత, నైతిక, 
రాజకీయ విలువలకు నంబంధం లేకుండా కళ నర్వతంత్ర న్వతంత్రమై 
ఉండాలన్న భావం కూడా వ్యాప్తి నొందింది. కళకు ముఖ్యమైనది ఉవదేశమా.? 
మనోరంజనమా? అన్న వళ్ళ నరిక్రొత్తదికాదు. రెండూకూడా నమతూకంలో. 
ఉండాలన్న భావాన్ని వొరేన్‌ ప్రకటించినా, ఒకానొక కాలంలో 
ఉవదేశమూ, మర్గొక కాలంలో మనో రంజనమూ, ముఖ్యమయాయి. 
వ్యూరిటన్లు (Puritans) కళ - ముఖ్యంగా కవిత - అవినీతిని (పోత్సహిన్తుందని 
దానిని వెలివేసారు. ఆ వాదం క్రమంగా వెనుకబడింది. కళ నిలద్రొక్కుకుంది. 
అది నైతికాది విలువలను పొషించడానికి ఆవశ్యకమన్న భావమే ఎక్కువగా 
ప్రచారం చేయబడింది. నైతిక భావాలను ప్రతిఘటించే కవిత్వం జీవితాన్ని 
ప్రతిఘటించే కవిత్వమవుతుంది, నై నైతిక భావాలవట్ల ట్ల తూంక్షీభావాన్నివహించే 
కవిత్వం జీవితం వట్ల తూంద్జీ భావాన్ని వహించేది అవుతుంది అంటాడు 
మాథ్యూ ఆర్నాల్డ్‌. గ మనకు జీవితమంటే ఏమిటో వివరించేదీ, మనలను 
ఓదార్చేదీ, మనకు బలాన్ని చ్చేదీ, కవిత్వమేనని ముందు ముందు మానవాళి 
గుర్తిస్తారు. కవిత్వం లేకపోతే విజ్ఞానాన్రమంతా అనంవూర్హంగా కనబడుతుంది, 
_ నేడు మనం మతమూ, తాత్త్వికతా అనుకొన్నవాని స్థానాన్ని ముందు ముందు 
కవిత్వం ఆక్రమిన్సు ందంటాడు ఆర్నాల్డ్‌. ఇ 





1. A Doaly Ul ied న lew wa boon) ol ovo egal IE. 
a poetry of indifference towards moral ideas isa poetry of indifference 
towards life". - Preface to Wordsworth. 

2 " More and more mankind will discover that we have to tum to poetry 
to interpret life for us, to console us, to sustain us. Without poetry, our 
science will appear incomplete, and most of what now passes with us for 
BOS Mee వ CE న “The Study of Poetry". 


186 


కళ కళకోనమే 


అయితే అంతకు పూర్వమే ఇమాన్యూల్‌ కాంట్‌ (1790) 
సౌంద ర్యువన్తు చింతన (aesthetic contemplation) నిరపేక్షమైన (610166 
65166) దంటాడు. దానికి నుందర వన్తువు వాన్తవికత కాని, దాని 
ప్రయోజనం కాని. ప్రన్తుతమైనదిగా కనబడదు. ఈ భావమే 

సౌందర్యప్రస్థానానికి - కళ కళ కోనమే అన్నవాదానికి - మూలమైనది. 
Edgar Allan. Poe (1 809-49) * The Poetic Principle" అన్న 
ఉవన్యానంలో (1 848) నమకాలీనులు కళలో వాంఛించే ఉవదేశాత్మకతను 
తీవ్రంగా గర్హించాడు. కవితలో నైతిక విలువలను అభిలషించడం ఆనాటి 
రుగ్మత అయిపోయిందంటాడు నా ' ఏ కవితనైనా కపిత్వం కోవకే. 
వ్రాయడం, అట్టిషేకవిలక్ష్యమని అనడం, కవితే ముందాతనాన్ని, జాన్నత్యాన్నీ, 
కించవరచడమన్న భావరీ,ఆనాడు వ్యాపించి ఉంది. కాని కోన్త ఆత్మవరిశీలన 
చేనుకుంపే, అచ్చంగా కవిత్వం మాత్రమే ఉన్న కవిత కన్న ఉత్తమమైన, 
ఉదాత్తమైన నృష్టి ఉండదంటాడు "పో! కవిత్వానికి లక్ష్యం మనకు ఆత్మోన్నతిని 

కల్పించడం (“616260౧౮ the soul"). మనలో భావోద్రేకాలు చంచలమై, 
అస్థిరంగా ఉంటాయి, అట్టి భావో [దేకాలను గంటలతరబడి (పేరేపించడం 
కవికి ఆసాధ్యమవుతుంది. అందు చేతనే నుదీర్హమైన కవితలు మొదటినుంచీ 
తుదివరకూ కవిత్వాన్ని ఇముడ్చుకొని ఉండలేవు. లక్ష్రమింత ఉన్నతమైనది 
కనుకనే నుదీర్హ కావ్యమన్నది ఉండడం అసాధ్యం. నుదీర్ధకావ్య (Long 
Poem) మన్నది అర్థం లేని వదబంధం అంటాడు ప్రో, (3) 


మానవుని మానసిక (వ్రపంచాన్ని “షో' మూడు భాగాలుగా 
న అవి మేధ (0161600 , రుచి (taste) , నైతిక నృవా (Moral : 
sense) . మధ్యనున్న రుచి మిగత రెండింటితోనూ నంబంధాన్ని కల్లి 
ఉంటుంది. మేధ నత్యాన్ని అన్వేషిన్తుంది. రుచి సౌందర్యాన్ని మనకు 
ఎరుకవరున్తుంది. నైతికనృవామన బాధ్యతల వట్ల శ్రద్ధ వహిన్తుంది. రుచికి 
కావలసింది, అది ప భావమే. ఈ ౌందర్భన్నృవా ("a 


ar 


3. జ hold t that a lorig poem does not exist. | maintain that the phrase, “a 
long poem, is simply: a flat contradiction in terms". - * The Poetic Principle". 


187 


పాశ్చాత్య సాహిత్య విమర్శ . చరిత క సిద్దాంతాలు 


sense of the beautiful") మానవునిలో అజరామరంగా ఉన్న నవాజాతం. 
విభిన్నరూపాలద్వారాన, నాదములద్వారాన, నువాననల, భావాల రూపాన, 
మనకు సౌందర్భం అందుతూ ఉంటుంది. ఇవి రచనలో వాని వ్రతి రూపాలుగా 
కనిపిస్తాయి కాని అంతటితో ఆరచన కవిత్వస్థితిని అందుకున్నట్టుకాదు. అది 
అతిలోకమైన దైవీయమైన సౌందర్యభావం. అది అనుభవంలోకి రావడానికి 
కవిత్వం నంగీతంతో ఏకాత్మతను సాధించాలి. అందుకే కవిత్వం లయాత్మకమైన 
సౌందర్యనృష్టి * అంటాడు 'పో . ఈ కవిత్వాన్ని గురించి వివేచనచేసేదీ, 
దీనిమోదతీర్పునిచ్చేదీ రుచి మాత్రమే. మేధకు కాని, నైతిక న్పృవాకుగాని 
దీనితో ప్రమేయం లేదు. ఉన్నా అది యథాలావంగా (Incidental ఉండేదేకాని, 
దానికి నత్యాస్టైాషణతో కాని, విధ్యుక్తధర్మాలను వ్రవచించడంతోకాని, నంబంధం 
లేదు. 5 Er 
సౌందర్య భావచింతనవల్ల కల్లే ఆనందమే న్వచ్చమైనది. చిక్కనైనది,. 
మనన్సును అతిలోకవీధులలోకి తీసికొనిపోయేది. ఇది ఆత్మను న్చృశిన్తుంది. 
అందుచేత సౌందర్యం - రమణీయోదాత్తత ( 8640116) కూడా దీనిలోని 
భాగమే - కవిత్వ పరిధిలో ఉంటుంది. కేవలము తార్కిక వరిజ్ఞానాన్ని 
తృప్తివరచే నత్యంకాని, ఉద్వేగాలను (పేరేపించడం కాని, ధర్మాన్ని బోధించడం 
కాని, కవితలో ఉండరాదని లేదు. కాని కావ్యవు సౌందర్య వాతావరణంలో వాట్ల 
'వరిమిత స్థానంలోనే వానిని కవి ఉంచుతాడంటాడు "పో '. 


అయితే ఈ సౌందర్యమం"ే ఏమిటి? ఎక్కడ ఉన్నది? అన్న వ్రశ్షలకు 
నమాధానంగా “పో' సౌందర్యమన్నది ఒక గుణం కాదు, అది ఒక అనుభవం, 
ఒక effect, భరితం అంటాడు. అది నుందర వను భావ చింతనలకు 
ఫలితంగా కల్లిన గాఢమైన, అచ్చమైన ఆత్మోన్నతి. 6 నుందర, విషాద 





4. ‘Iwould define, in brief the poetry of words as the rhythmical creation 
of beauty". - The Poetic Principle. | 

6. When... men speak of Beauty they mean, precisely,. not a quality .... 

but an eflect - they refer, in short, just to that intense and pure elevation 

of soul. which is experienced in consequence of contemplating the 

_ beautiful - The Philosophy of Composition" Quoted in “Literary. Criticism: 


188 


కళ కళకోనమే 


వన్తువులు లయాత్మకంగా నృజింవబడినవ్వుడు, చదువరిలో ఒక ఆత్మోన్నతి 
కల్గుతుంది. దానినే సౌందర్యంగా భావించాలని *పో' అభిప్రాయం. ఇట్టి, 
దైవీయమైన సౌందర్యానికి ($UPernal beauty కి ) అంకితమైనవ్బుడు, 
ఆత్మోన్న తిని. భంగవరచే సాధారణ ఉద్వేగాలను వరివారిస్తాము. అట్టి 
అంకితభావం ఉవదేశాత్మ కతకు వ్యతిరేకమై ఉంటుంది. 


'"పో'అభిపాయాలు తక న "అన్న వాదానికి ఎంతో బలాన్ని . 
చేకూర్చి పెట్టాయి. 


0 


Charles Baudelaire (1821-67) "పో ' వల్ల చాల వ్రభావితు 
డయ్యాడు. ఆతని “Philosophy of Composition" ' ను అనువదించాడు. 
ఆతని "Poetic Principle" ను మిక్కిలిగా అభిమానించాడు. “పో ' లాగే 
ఆతడూ కళకు న్వతం[త్రవ్రతివత్తిని అభిలషిస్తాడు, ఉవదేశాత్మకత వట్ల 
విముఖంగా ఉంటాడు. తొలిరోజులలో ఆతడు 'కళకళకోనమే' అన్న వాదాన్ని 
తిరన్కరించిన మాట వాన్తవమే. కళనుంచి నీతినీ, ఉద్వేగాన్నీ బహిష్యరిస్తే అది 
నిస్సారమవుతుందన్నాడు.? అయితే తర్వాత పో' వలెనే ఈతడు కళలో 
ఉవదేశాత్మక రుగ్మతను నిరసించాడు. కవితకు లక్ష్యం కవిత్వాన్ని సాధించడం 
దక్క. అన్యమైనదేదీలేదన్నాడు. కళ ఉవదేశాత్మక శృంఖలాలనుండి ఎంతగా 
విడివడితే, అది అంత ఉన్నతంగా అచ్చమైన నిరపేక్ష సౌందర్యదిశగా 
రెక్కలు వివుకుంటుందంటాడు. (8) 


బోదిలేర్‌కు సౌందర్భ్యమంే 'పో' లాగ అతిలోకాదర్శంలేదు. అది 
ఇవాలోక నంబంధమైనది. ఆతడు విరూవంగా, కురూవంగా ఉన్నవన్తు 
నంతతినుంచీ, అవినీతికి ఆటవట్టయిన తావులనుంచీ కూడా సౌందర్యాన్ని 
రాబట్టుతాడు. అడ్డంకులెట్టివయినా వానిని అధిగమించి, పావవంకిలంలో 





“A History of Modern Criticism: Vol IV". Rene Wellek ౧. 435. 
Es The ‘more art frees itself from the didactic the more it soars towards pure 
and disinterested beauty’. పైదే : న. 435. 


189 


కా ఏక జా ట్లో 


పాశ్చాత్య సాహిత్య విమర్శ . చరిత్ర - సిద్దాంతాలు 


నుంచే. సౌందర్యం మొగ్గతొడిగేటట్టు చేయడమే కళాకారుని తవనగా 
వరిణమించాలి. అప్పుడు "అవినీతి, పావం ద్వారానకూడా సొందర్యాన్నే 
చూడసాధ్యమవుతుంది. 9. 


కళకూ, నీతికీ ఉన్న నంబంధాన్ని గురించిన బోదిలేర్‌ అభిప్రాయం 
నంళ్లిష్టంగా ఉంటుంది. ఆతడు తన కవితను అచ్చమైన కవిత = ' కవిత్వం 
కోనమే వ్రాసిన కవిత -. అంటూనే అది నైతిక విలువలను కూడా 
పోషిన్తుందంటాడు. అయితే కళలోకి నీతి తనకేదో వాక్కు ఉన్నదన్నట్టుగా 
పెద్దవాంగామా చేన్తూ వ్రవేశించదు. జీవితంతో నీతి ఎలా నవాజీవనాన్ని 
నెరవుతూ, దానిలోకి చొచ్చుకొని పోయి ఉంటుందో, అలాగే కళలోకూడా 
నీతిచొచ్చుకొనే ఉంటుంది, దానితో నమన్వయాన్ని పొంది ఉంటుంది. తాను 
వాంఛించినా, వాంఛించక పోయినా, తాను వద్దనుకున్నా లోనుండి పెల్లుబికి 
వచ్చే కవిలోని, య. న్వభాదరి వల్లనే కవి నీతివాది అవుతాడు. 10 


బోదిలేర్‌ నైతిక విలువలు, సాధారణంగా నీతివాది కళలో వాంఛింబే 
నైతిక. విలువలువంటివి కాదు. ఇక్కడ ఆతడు. ప్రాముఖ్యాన్నిచ్చేది కళే, 
కళనుంచి ఆవిర్భవించే. ప్రత్యేకమైన నైతిక విలువలివి, ఆతని దృష్టిలో 
మానవునికి రంగు, ఆకృతి, నాదము, : నువానన మున్నగు వాని" నైతిక 
విలువలను నేర్చినది భావనాశక్తి. అదే సామ్యాన్నీ, 'రూవకాన్ని (analogy and 
metaphor) .కూడా నృష్టిరిచింది. మానవ: చైతన్యం నుంచి వుట్టిన 
నూత్రాలలోనుంచి భావనాశక్తి కొత్తలోకాన్ని నృష్టిన్తుంది, కొత్త 
సై నృష్టిన్తుంది. ఏ ఏ భావనాశక్తి అయితే ఈ లోకాన్ని 





9. " Baudelaire's doctine is, in part, an aesthetic of the uy a belief in the 


_ artists power of overcoming any and all obstacles, of-eliciting "flowers" 
౧. భంగ పైదే p. 437. 


10. Morality simply penetrates and blends 96|| with art as ణు. as 

with life itself. Tha poet is a moralist in spite of himself, simply. through 

the overflowing abundance of his nature” ఎ - “Literary Criticism : A Short 
History”. - ౧. 481. ప an 


190 


కళ కళకోనమే ' 


నృష్టిన్తుందో, ఆ భావనాళక్తే దానిని పాలించాలి. ఈ దృష్టితో చూస్తే దుష్టమైన 
కళాఖండమన్నది ఉండదు. ఆరోగ్యకరమైన కళాఖండానికి (వ్రథమ లక్షణం 
అది క్రమబద్ధమైన నమగ్రోనుభూతిని కల్పించ నమర్ధమై ఉండడం. అందుచేతనే 
భావనాత్మకమైన రచన సౌందర్య లక్షణాలను పంశరంతుకుత టకా 
దుష్టమైనదిగానున్న ఒక్క రచననైనా చూవమని బోదిలేర్‌ నవాల్‌ చేసాడు. 


రొమాంటిక్‌ యుగంలో కళకూ, ప్రకృతికీ ఉన్న అంతరాన్ని నంకుచిత 
వరచే. ప్రయత్నం జరిగింది. కళ 'ఆదర్శవంతమైన (పకృతి స్థితిని 
'అందుకోజూచింది. కాని అది నరియైనది కాదంటాడు బోది లేర్‌. సౌందర్యాన్ని 
గురించిన భావాలు 18 శతాబ్దంలో వక్రగతిలో ఉండడానికి కారణం ఆనాడు 
నీతిని. గురించిన అభి ప్రాయాలన్నీ దోవమైన వవడం వల్లనే. రొమాంటిక్‌ 
యుగంలో origihal sin వట్ల నమ్మకం లేకపోయింది. వ్రకృతి నవాజంగా 
మంచిదే, ఉత్తమమైనదే అని' ఆనాటి భావం. బోదిలేర్‌ ఈ భావాలను 
అంగీకరించడు. ఆతని దృష్టిలో ప్రకృతి మానవునికి జాంతవిక |వవృత్తి 
నిన్తుంది. కాని మనిషిని రక్షించేవి తాత్త్విక చింతన, మతము: ఇవి మనలను 
వృద్ధులైన తలిదండ్రులవట్ల శ్రద్ధ వహించ మంటాయి. "వకృ్ళతి (మనలోని 
స్వార్థచింతన) వారిని అలక్ష్యం చేయమంటుంది. వట్టి ప్రకృతిలో పెరిగిన 
మనిషి (ప్రవర్తన భయంకరంగా ఉంటుందంటాడు బోదిలెర్‌. అంచేత కళ ఇట్టి 
ప్రకృతిని అనుకరించ కూడదు. కళ దానిని క్షాళన మొనరించి, నుందరమైనదిగా 
చేయాలి. అంటే కళ అనుకరణాత్మక మైనదన్న సిద్ధాంతం బోదిలేర్‌ దృష్టిలో 
నిస్సారమైనది. స్త్రీ స్త్రి తన సౌందర్యాన్ని లాక్షాది సౌందర్య పోషక వరికరాలతో 
ఇనుమడింవ చేనుకుంటుంది. దీనివల్ల ఆమె కొక వింత సొబగు కల్గుతుంది, 
ఆమె క్రొత్తగా కనబడుతుంది. కవికూడ వాన్తవికతకై ప్రాకులాడక. కృతి 
రూవురేఖలనే మార్చివేస్తాడు. బోదిలేర్‌ ఫోటో గ్రఫీని ఎద్దేవా చేసేవా 
కళాకారుడు చేయవలసిన మొదటి వని ప్రకృతిని వ్రతిమటిన్నూ, eo 
మనిషిని ఉంచాలంటాడు. 3 3 wee స 
బొదిలేర్‌, సౌందర్య ప్రస్థానంలో ఏ * ఏీ'సిద్దాంతానికీ ప్రవక్త కాడు కాని 
అచ్చమైన కళను ఆదరించమంటాడు. అది వాన్తవాన్ని వ్రతిఘటిన్తుంది. ఆతని ' 
191 


పాశ్చాత్య సాహిత్య విమర్శ . చరిత్ర - సిద్ధాంతాలు 


సౌందర్య వరిధి విశాలమైనది. అందులో పావులూఉంటారు. నీచ వన్తువులూ 
_ ఉరిటాయి. వానిలో సౌందర్యాన్ని సాధించడమే కళాకారుని, ధర్మం. అదే. 
నుందరమైనది, శివమైనది, నీతి దాయకమైనది అన్నట్టు కనబడుతుంది బోద 
లేర్‌ దృష్టి 
గ 
క్రకగాప్తతుటో సౌందర్య్రస్తా నోద్యమం (Aesthetic movement) 
వాఠాత్తుగా పుట్టింది కాదు. ఆధోరజీ జాన్‌కీట్స్‌ కాలం నుంచీ ఉంది. కీట్స్‌ 
_ నత్యానికీ, సౌందర్యానికీ అవినాస్టితిని దర్శించాడు. ఆతడు కవితలో 
ఉవదేశాత్మకతను ఆదరించినట్టు లేదు. మన మోద వ్రభావాన్ని నెరవజూపే పే 
' కవిత్వాన్ని మనం ద్వేషిస్తాం, అనహి్యించుకుంటా మంటాడు కీట్స్‌, (11) 
తర్వాత వచ్చిన Dante Gabriel Rossetti, Pre-Raphaelites ఈ సౌందర్య 
భావాన్ని విశేషంగా ఆదరించిన వారే. అయితే. కళ కళ కోనమే ' అన్న 
మతాన్ని ఇంగ్లాండులో ప్రవేశ పెట్టిన, వాడు Algemon Swinburne ‘(1837- 
1909). 
ao మాత్రమే కళకు శత్రువులని స్విన్‌బర్న్‌ భావించ లేదు. నీతి 
వాదానికి కళ చేత దాన్యం చేయింవ జూచే-నమకాలీన మధ్యతరగతి కువానా 
నంస్కారులు కూడా కళకు బద్ధశత్రువులే, అంటాడు. (12 అతడు "విలియం 
బ్లేక్‌ ' (Willam Blake) మోద వ్రాసిన వున్తకంలో కళ కళ కోనమే అన్న 
వాదాన్ని విన్పవ్షంగా వివరించాడు. మొట్టమొదట కళ, కళ కోనమే, ఆమోద 
ఇతర అంశాలుం'తే. వానిని కళకు జోడించవచ్చు (అది సాధ్యం కాక పోతే 
దానికి బాధ వడవలసిన అవనరం లేదు); కాని నీతిని ఉవదేశించాలన్న 
ధ్యేయంకొనే ఎవరైనా .కళానృష్టికి వూనుకుంచే, ఆతని సే ను 


11. ‘We hate poetry that has a palpable id upon us" ఎ won Keats! 
"Letters". 
12. "A History of Modern Criticism : Vol IV" - ని 371. 


192. 


కళ కళకోనమే 


న్వల్పమైన కళ కూడావారించుకుపోతుందని హెచ్చరిన్తాడు స్విన్‌బర్న్‌. 19 


స్విన్‌బర్న్‌ సౌందర్య ప్రస్థానాన్ని అంగీకరించినా, ఆతడు కళ నీతితో 
ముడివడి ఉండ నక్కరలేదని నిర్ద్వంద్వంగా (వ్రకటించ లేదు. 1862 లో 
ఆతడు బోది లేర్‌ “౯1669 dU Mal" ను మెచ్చుకుంటూ అది ఉవదేశాత్మక 
రచన కాదంటాడు. కవి చేయవలసిన వని చక్కని వద్యాలను వ్రాయడమే కాని, 
నమకాలీన నమాజాన్ని నంన్కరించడం కాని, దానిని మరమ్మతు చేయడంకాని, 
కాదు అంటాడు. 1* ఇలా అంటూనే అందులోని కవితలకు నష్టమైన నైతిక 
భిత్తిక ఉన్న దంటాడు. తర్వాత 1872 లో తన అభిప్రాయాలకు కాన 
నవరణను ప్రతిపాదించాడు. కళ కళకోనమే అన్నవాదం నరియైనదే, ఏరచన 
అయినా కళా నూత్రాలను అనునరించి నవ్వుడే అది కళ అవుతుంది; ఒక కవిత 
విలువ దానిలోని నైతిక విలువల మోద ఆధారవడి ఉండని మాట నిజమే కాని, = 
అత్యున్నతమైన కళా ఖండము నైతిక, ఆధ్యాత్మిక, రాజకీయ, మత వరమైన 
ఉద్వేగాలతో సాన్నిహిత్యాన్ని పొంది ఉండదని అనలేమంటాడు. 15) 


ఈ సౌందర్య ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసికొనిపోయి, దానికి 
సిద్ధాంత బలాన్ని చేకూర్చిన వారు Walter Pater, Whistler, Oscar 
Wilde. "నీతి దాయకమైన కాని, అవినీతి దాయక మైన గాని, వున్తకం ఉండదు. 
వున్తకాలు బాగునైనా వ్రాయబడతాయి, లేకపోతే ఓగుగా నైనా 
(వాయబడతాయి, అంతే." “కళ అంతా నివ్చయోజనమైనది, వనికి 
మాలినది" 19 అంటాడు వెల్స్‌. Whistler "కళ మవాస్వార్థమైనది. తన 





13. “Art for arts sake first of all, and afterwards we may suppose all the rest 
shall be added to her (or if not she need hardly be over-much concerned); 
but from the man who falls to artistic work with a moral purpose, shall 
be taken even that which he has: వైరానిల్ల ఉదావారింవ బడింది. P. 371. 

14. పైదే: 0: 372. . 

“15. పదే: ౧.. 372-373. కంప మో 
16.. There is no such thing as a. meal or an immoral book. Books are well 
written, or badly written. That is all, ... All art is quite usless: - Preface 
to "The Picture of Dorian Gray." టాం జీ మ 


193 


పాశ్చాత్య సాహిత్య విమర్శ . చరిత్ర - సిద్ధాంతాలు 


పారమ్యాన్ని (perfection ను) తాను అందుకోవడం కోనమే క్రయత్ని స్తుంది. 
దానికీ. ఉవదేశాత్మకంగా ఉండాలన్న కోర్కె ఉండనే ఉండదు. అన్ని 
వరిస్థితులలోనూ, అన్ని వేళలా అది సౌందర్యాన్నే అన్వేషిన్తుంది " అంటాడు. 


Ruskin సౌందర్య వ్రన్గానాన వయనినూ, దానికి నైతిక విలువలను 
కూడా జోడించాడు. Walter Pater (1839-94) కేవలం సౌందర్యాన్నే 
అభిలషిస్తాడు. నీతిని తొలగ బెడతాడు. ఆతడు “5146168 1౧16 History of 
Renaissance" ను'వ్రాసాడు. దాని ముగింవు నమకాలీనుల తీవనిరననకు 
గురి అయింది. Heraclitus లోకంలో ఏదీ స్థిరమైనది కాదనీ, అనుక్షణమూ 
నమన్తమూ మార్పునకు లోనవుతుందనీ పత. అంచేత పాటర్‌ అనలు 
- వొన్తవమైనది వర్తమానక్షణమే ననీ, అది మననుకు అవగావానకు వచ్చేలోవున 
అదీ గడచిపోతుంది, మాయమై పోతుంది 17” అంటాడు. మన బ్రతుకు భూత, 
భవివ్యత్కాలాల మధ్యనున్న ఒక వీచిక శిఖరాన నిలచి ఉంటుంది. 8 
అనుక్షణమూ ఒక ఆకృతి కాని, ఒక ఉద్వేగం కాని, కొండల, నముద్రాలలోని 
రంగు కాని విశిష్టమైనదిగా, వరివూర్ణతను నంతరించు కుంటూన్నట్టుగా 
కనబడుతుంది. కాని అది క్షణిక మైనదే, మార్పునకు లోనయేదే. అంచేత 
అనుభవానికి భలంకాదు, అనుభవమే మనకు లక్ష్య మవాలి. 19 ఆ అనుభవం, 
ఆ భనివ్ష మైన (hard) వజవుతునక లాంటి అగ్ని జ్వాల, అదే ఆనందం 
వరనిర్వృతిని చెందడం. అలా జ్వలించే మానసిక స్థితిని నిలబెట్టు 
కోవడమే జీవితానికి సావల్యం. ఇట్టి టి మవోన్నత లక్షణాన్నే' కళ 'అభిలషిన్తు రది. 
మవోద్వే గాలే: ఇట్టి మానసిక స్థితిని కల్పించ నమర్థ మవుతాయి. కవితావేశంలో, 
సొందర్యాభిలోవలోసకళ కళకోనమే నన్న భావం మననుకు వాత్తుకోవడంలో 
ఇట్టి తెలివి . (wisdom) ఇమిడి ఉంటుంది. అంచేత పాటర్‌ కు క్రళ్ల “అంటే 





17. “షీ! 41న ఇంగ! 15 a single moment, gone while we: ty to apprehend 
it, = Quoted in "A, bet 0 Nee ppm. Vol IV." : Pp. 389. 


18... పదే. :p: 389. 
19, 20. “Conclusion to. “Studies in the History: of the Reneissance’ 


లా 


క. 194 .: 


కళ కళకోనమే 


అచ్చమైన కళే, అది ఉవదేశాత్మకం కాదు, ఆవేశాన్ని ఉద్వేగాన్ని ఇముడ్చుకునేది. 
అందుకే ఆతడు గం poetry. తకు వరివూర్ణమైన కవితాకృతి 
అంటాడు. 


కళకు నైతిక విలువలను కోరే సిద్ధాంతంలో వను రు వుకు ఇతివృత్తానికీ 
ప్రాముఖ్యం: ఉంటుంది. ఉత్తమ, ఉదాత్త భావాలను ఇముడ్చుకున్న చిత్రం 
అంత బాగా విరచించ బడక పోయినా, అంతకన్న తక్కువ అనుదాత్త 
స్థాయిలో ముక్త నరిగా ఉన్న భావాలతో నుందరముగా తీర్చబడిన చిత్రం 
కన్న ఉత్తమమైనదే అవుతుందంటాడు రస్కిన్‌. 21) ఆస్కార్‌ వై వైల్డ్‌ కళకు 
వన్తువును నిర్ణయించడాని కొక క్రొత్త నూత్రాన్ని విధించాడు. మనకు" 
నంబంధం లేని, నిమిత్తం లేని వన్సువులే నుందర వను ువులు. ఏ ఏ వన్తువైనా 
మనకు బాధను కాని, నంతోషాన్ని కాని కల్గిన్తూ, మనకు ఉవయోగవడేది 
అయితే, ఆవశ్యకమైన దై దెతే, అట్టి వన్తువు కళా 'వంధిలో ఉండదు. వన్తువు వట్ల 
మనం ఎట్టి ప్రత్యేకమైన ఆనక్తినీ శ్రద్ధనూ చూవకూడదంటాడు వైల్డ్‌., (22) 
పో, బోదిలేర్‌లు స్వీకరించే వన్తువు లన్నీ వింతగానూ, అనారోగ్య 
కరంగానూ, అనవ్యాంగానూ, కృతకమైనవి గానూ ఉంటాయి. కళకోనమే కళ 
అన్న భావాన్ని ఆదరించిన వారు - ముఖ్యంగా Yellow Book కాలం నాటి 
కళాకారులు - నమాజానికి వెలిగా, దూరంగా ఉంటారు. వారి అభిరుచులన్నీ 
మధ్యతరగతి వారి అధీరుచులకన్న భిన్నంగా ఉంటూ, తామొక 
గంధర్వనగరంలో నివసిన్తూన్నట్టు భావించేవారు. అందువల్లనే సామాజిక 
వాన్తవికతను అభిలషించే వారు వీరిని ఏవగించు కునే వారు. 


"కళ్ల జీవితాన్ని అనుకరించడం కన్న జీవితమే కళను ఎక్కువగా 





21. The picture which has the nobler and more numerous ideas, however 
' awkwardly expressed, is a greater and a better picture than that which 
has the less noble and less numerous ideas,. however beautifully 
_ expressed. - “Literary Criticism : A Short History *. pp. 486-487. 
22. "The only beautiful things .... are the things that do not concern us. As. 
long as a thing is useful or ‘necessary to us, or affects us in any way, 
‘either for pain or for pleasure ..... it is outside the proper- sphere-of art. 
To art's subject-matter we should be more or less indifferent: - "The పష! 

of Lying" in "Intentions" - Oscar Wilde. | | 


195 


పాశ్చాత్య సాహిత్య విమర్శ * చరిత్ర - సిద్దాంతాలు 


అనుకరిన్తు ౦దంటాడు వెల్త్‌ సామాజిక వాన్తవికత అన్నది వట్టి వనికి మాలిన 
భావం. వేవభావలలోనూ, (వ్రవర్తనా విధానం లోనూ, జీవితమే కళను 
అనుకరిన్తుంది. క్రితం శతాబ్దంలో ఫ్రాన్సులో వచ్చిన కొన్ని నవలల ప్రభావం 
వల్ల ఒక్కసారిగా ఎన్నో ఆత్మవాత్యలు జరిగాయి. జీవితం కళను దిద్దదు. కళే 
జీవితాన్ని దిద్దుతుందంటాడు వైల్డ్‌. కళ తన్నుతాను అభివ్యక్త మొనరించుకొనే 
ప్రయత్నం చేన్తుంది కాని, ఇతరమైన వన్నీ దానికి - అవ్రన్తుత మైనవే, 2) 


ఇక ప్రకృతినీ కళ అనుకరించదు. అనలు ప్రకృతి లోవ భూయివ్షమైనది. 
అందులోని లోపాలను నరిదిద్దడమే కళ చేసేవని. అరిస్తాటిల్‌ అన్నట్టు 
ప్రకృతికి నదుద్దేశాలు ఉన్నా, వానిని అది ఆచరణలో పెట్ట లేదు. అందుచేత " 
(ప్రకృతి మనల నేవిధంగానూ వ్రభావితం చేయలేదు. వర్డ్‌ వర్త్‌ Lake 
District కు వెళ్ళాడు. అక్కడ ఆతడు ప్రకృతి వల్ల (వభావితుడు కాగలడని 
భావించాడేమో కాని, అక్కడ ఆతడు క్రొత్తగా నేర్చిన దేమి లేదు, తానెరిగిన 
నీతులనే అక్కడ రాళ్లలోనూ, రవ్చలలోనూ మళ్ళీ చ చూసాడు. ఆతడు (వాసిన 
మంచి కవిత అంతా ఆతడు ప్రకృతిని వదలి కవిత్వాన్ని నమోపించాకే 
వ్రాసాడంటాడు వైల్డ్‌ ద్రకృతి ఆతని చేత "Martha Ray", ‘Peter Bell" 
వంటి రచనలను చేయించగా, కవిత్వ మాతని చేత "Laodamia" వంటి 
ఉత్తమ కవితలను వ్రాయించిం దంటాడు వైల్డ్‌ 24 


వైల్డ్‌ జీవితమే కాదు, ప్రకృతి కూడా కళను అనుకరిన్తుందంటాడు. 
ప్రకృతిలో నుందరమైన వని మన మనుకున్న అందాల నన్నింటినీ కళాకారుడు 
మనకు చూపినవే. కవిత్వమూ, చిత్ర లేఖనమూ ఏ అందాల నయితే మనకు 
చూవుతుందో, ఆ అందాలే ప్రకృతిలో (వతి. ఫలించి నట్టు మనం చూస్తా ము. 
లండన్‌, నగర వీధులో కనబడే మంచు పొగలు. (fogs) ఈ నాటివి కాక 
పోయినా, వానిలోని అందాన్ని నృష్టించి మనకు చూపిన వారు ' అభిరుచి' 
norms కళాకారులే. శతాబ్దాల నుంచీ లండన్‌ లో మంచు పొగలు 


Art never expresses anything. but itself." “The Becey, of Lying". 
క “The Decay of టల 


196 


కళ కళకోనమే 


ఉండనే ఉన్నాయి. కాని కళ వానిని మనకు చూపే వరకూ, మనకు వానిని 
గురించి తెలియనే తెలియదు. కళ వాటిని నృష్టించే. వరకు వాని అసి స్తిత్వాన్నే 
మనిషి గుర్తి ౦చ లేదు. (25) 


కళా నృష్టిలో కన సాధించడానికి ముఖ్యమైన అవలంబన 
ఆకృతి (10/౫). ఆకృతిలోనే నర్వమూ ఇమిడి ఉంది, అదే జీవిత 
రవాన్యం. (26) అంటాడు వైల్డ్‌. ఇది కవితలో కనబడే కళాత్మక శిల్పానికి - 
వనితనానికి - నంబంధించినది. ఈ శిల్పం వన్తువును ఇతి వృత్తాన్ని 
తీర్చడంలోనే కాకుండా వద్య రచనలోనూ కనబడాలి. ఉదావారణకు 
అంత్యప్రాన నిజమైన కళాకారుని చేతిలో ఛందన్సునకు నంబంధించిన 
అందమే కాకుండా, ఆలోచనకు ఉద్వేగానికి చెందిన చైతనా ర్భంశము (spiritual 
element) అవుతుంది. 27” పాటర్‌ భాషను శ్రద్ధగా అధ్యయనం చేసి, వ్రతి 
శబ్దాన్నీ, నమాసాన్నీ, ఆచి, తూచి వాడాలంటాడు. బోది లేర్‌ కవితావేశాన్ని 
నమ్మడు. ఆతడు కవికి అలనత్వంవనికి రాదంటాడు, ఎంతో ర్‌ద్దత్‌ కూడిన కృషి 
వల్లనే ఎవరైనా మంచి కవి అవుతాడు. 


_ ఈ సౌందర్య ప్రస్థానం లోని కొన్ని అంశాలు 20 వ శతాబ్దవు కవులలో 
కూడా కనబడతాయి. ఏ కళ అయినా న్వతంత్ర వ్రతివత్తి (autonomy) ని కల్లి 
ఉండాలని వారూ భావిస్తారు. కవిత అయినా, నవల అయినా వని తనంతో. 
నిర్మింవ బడిన కళాఖండమని వారు విశ్వసిస్తారు. వాఠాత్తు గా వుట్టుకొని వచ్చే 
ఆవేశం వల్ల కాకుండా, కవితకు ప్రయత్నం, వనితనం అవనరమని. W.B. 
Yeats, ఇ E. Hulme, 1.5. Eliot అంటారు. 


25. "There may have been fogs for centuries in London.'| dare say there 
were. But no one saw them,.and so we do not know anything about 
them. They did not exist till Art had invented them." - 106 Decay of Lying". 
26. Seen is everything. [It is the secret of life". - "The Critic as Artist'. - Oscar 
| Ide 

27. “Rhyme... ir the hands of the real artist becomes not Mais a material 

element of metrical beauty, but a spiritual element of thought and passion 
also". - Oscar Wilde. 


197 


పాశ్చాత్య సాహిత్య విమర్శ * చరిత్ర - సిద్ధాంతాలు 


భారతీయ ఆలంకారికులు "కళ కళ కోనమే ' అన్న భావాన్ని ద్రకటించ 
లేదు; అలా ద్రకటించ వలసిన అవనరం కల్ల డానికి కళాకారులను కవ్వించే 
వాన్తవి కతా వాదం ఇక్కడ వుట్టలేదు. అక. మొదటి నుంచీ కళలోని రెండు 
అంశాలను వారు గుర్తించారు. కళలో - - కావ్యంలో - ఆనందం ఉవదేశం కన్న 
ముఖ్యమైనదని గుర్తించారు. కోల్‌ రిడ్డి శాస్టానికీ, కవిత్వానికీ గల తేడాను 
చెవుతూ, శాస్త్రం నత్యాన్ని అన్వేషి షిన్తుందనీ, కవిత్వం మనోరంజనాన్ని 
కోరుతుందనీ చెప్పాడు. అయితే ఈ భావం భారతీయాలంకారికులలో మొదటి 
నుంచీ ఉన్నదే. రెండవది కవిత్వం ఉవదేశిన్తుంది, కాని అది కాంతా నమ్మిత 
మని అంటూ, ఉవదేశానికి ఆలంకారిక వునాదుల నేర్పరచారు. అంటు కావ్యం 
ఉవదేశించినా అది కావ్యంగానే, కవితాత్మను ఇముడ్చు కుంటూనే 
ఉవదేశించాలని మన ఆలంకారికుల భావం. 


._.. ఈ. ఉవదేశాన్ని గురించి చెవుతూ sees వ్రభు 
నమ్మత మైన వేద మెట్టి ధర్మాన్ని బోధిన్తుందో, వురాణమూ, కావ్యమూ 
కూడా అట్టి ధర్మాన్నే "బోధించాలంటుంది. అంట వైదిక వాజ్మయంలో 
ఏదయితే శాశ్వత ధర్మంగా నిరూపి ంవబడినదో, దానినే కావ్యంలో 
వ్రతిపాదించాలి. నీతి అనేది, ధర్మమైనది శాశ్వతంగా ఉండేది ఒకటీ, సాపేక్షంగా 
(relative) ఉండేది ఒకటీ అయితే, భారతీయాలంకారికులు శాశ్వత ధర్మాన్నే 
కావ్యంలో నిక్షేపి పించాలని భావించి నట్టు కనబడుతుంది. కాని సా పేక్షనీతి 
కావ్యానికి వ్రమేయమని వారు భావించినట్టు తోచరు. ఇట్టి సాపేక్ష నీతులు, 
ధర్మాలు ధర్మ నూక్ష్మాల క్రింద భారతం వంటి ఇతివోనంలో కనబడతాయి. 
కాని మిగత కావ్యాలలో వాని జోలికి షోయినట్టు కనబడదు. 


 సార్వకాలికమైన శాశ్వత ధర్మాలను కావ్యం ధ్వనింవ చేయాలన్నా, 
దానిని అందరు కవులూ, పాటించి నట్టు కనబడదు. నేడు మనం గర్తి ంచే కొన్ని 
Wis తారాశశాంక విజయం వంటి వానిలో కరర రు కోనం ఆద 


198 


కళ కళకోనమే 


వహించి నట్టు కనబడుతుంది కాని, నైతిక విషయాలను వట్టించు కొన్నట్టు 
లేదు. నిజానికి వనుచరిత్ర వంటి ప్రబంధంలో కూడా కళ కున్న ప్రాముఖ్యం 
నైతికాది విషయాలకు లేదు (ఇందులో నీతిని విన్మరించక పోయినా). అయితే 
కళ కళ కోనమే నన్నది ఒక వాదంగా ఇక్కడ వుట్టలేదు. అలాగే 
నమాజానికి వెలిగా ఉంటూ, త్రాగుడు, నల్ల మందు మున్నగు మత్తు వదార్గాల 
వల్ల, దుష్టమైన లైంగిక నంబంధాల వల్ల, కవితావేశాన్ని తెచ్చుకుంటూ, 
నమాజానికి దూరమైన Decadents కూడ ఇక్కడ పుట్ట లేదు. భావ కవిత్వ 
యుగం తర్వాత క్రమంగా కవిత్వం కవిత్వం కోనమే నన్న భావం బలవడి, అది 
ఇంకా ౦6౦266౧ స్థాయికి దిగజారకుండా అడ్డుకున్నది నిజానికి అభ్యుదయ 
కవిత్వోద్యమం. భావ కవిత్వాన్ని ప్రతిఘటించడం తో పాటు, కవిత్వానికి 
'వ్రయోజన ముండాలని గట్టిగా వాదించిన అభ్యుదయ కవిత్వం కవులను 
దిగజారనీయ లేదు. 


199 


అధ్యాయం 18 
ప్రతీ కాత్మకత . 


-4- 


రొమాంటిసిజమ్‌ లాగే వ్రతీ కాత్మకత ($/౧౨౦015౧) కూడా వాళాత్తుగా 
ఒక ఉద్యమం లా బయలుదేర లేదు. రొమాంటిసిజమ్‌కు వలెనే దీనికీ ఇద 
మిత్సమని నిర్ణయించే నూత్రం లేదు. ఇది కూడా రొమాంటిసిజమ్‌ లాగే ఒక 
సాహిత్య ధోరణి, ఈ ధోరణికి లోనయిన వారెందరో ఉన్నారు. వారందరూ 
ఒకరి నొకరు నరిగా అర్థం చేనుకొని నువ్మాద్భావంతో ఉన్నవారు కూడా 
కాదు. అయినా సాహిత్యంలో ద్రతీకాత్మకత ఎందరినో ఆకర్షించింది, 
(వ్రభావితులను చేసింది. 


అనలు వ్రతీక అంతే ఏమిటి? ఎట్టిది (వ్రతీక అనబడుతుంది? అన్న 
అంశాన్ని ముందుగా అర్ధం చేనుకోవాలి, ఏదైన ఒక వన్తువును కాని, భావాన్ని 
కాని నూచించే మరో వన్తువు కాని, భావం కాని, వ్రతీక ఆనుకోవచ్చు. ఈ 
దృష్టి తో చూస్తే శబ్దములు అన్నీ వ్రతీకలే. వ్రతీకలతో కే ఆలోచనను 
కూడా సాగించ వచ్చును. ఉదావారణకు బీజ గణితంలో వట్టి అక్షరాలనే 
ఉవయోగించి ఆలోచనను సాగిస్తాము. అందుకే బీజ గణితాన్ని 'ద్రతీకాత్మక 
తర్కం' అన వచ్చు. సాహిత్యంలో వతీకకు మౌలికంగా ఉన్న అర్థం ఇక్కడ 
నుంచే ప్రారంభమవుతుంది. ఒక శబ్దం కాని, శబ్ద నముదాయం కాని, ఒక 
వన్తువునో, క్రియనో, నంఘటననో నూచినూ, అది 'తిరిగి' వేరొక అంశాన్ని 
నూచించి నవ్వుడు అది వ్రతీక అవుతుంది. ఆ శబ్దాలు ఏ ఎ సాధారణార్గాన్ని 
నూచిన్నాయో ఆ ఆవరణను దాటి అన్న అంశాలను ఆపే ల రలలన ౦ది. 1 


1. As commonly used in discussing literature, symbol is Se only to a 
word or set of words that signifies an object or event which itself signifies 
something else; that is the words refer 10 something which suggests a 


range of reference beyond itself. - “A Glossary of Literary Terms" - M.H. 
Abrams. 


200 


ప్రతీ కాత్మకత 


ఈ (వతీకలలో కొన్ని అనవాయితీ (Conventional) గా వచ్చేవి 
ఉంటాయి. వాట్ల అర్ధం వేనిని నూచిస్తాయో విన్చష్షంగానే ఉంటుంది. 
ఉదావారణకు శిలువ, వద్మం వంటివి ఒకానొక సాంన్సృతిక నంవ్రదాయానికి 
' నంబంధించినవి. ఇవి నర్వసామాన్యమైన ప్రతీకలే, అందరికీ అర్ధమయేవే. 
మరికొన్ని (వ్రతీకలను కవి కల్పించుకో వచ్చు. సాధారణంగా కొన్ని 
వన్తువులు, ప్రాణులు కొన్ని లక్షణాలతో ముడివడి ఉంటాయని భావిస్తాము. 
వేగానికీ లేడి, రీవికి సింవాం, కుటిలత్వానికి పాము మనకు జ్ఞావకం వస్తాయి. 
_ అలాగే శుక్ష వక్ష చంద్రుడు అభివృద్ధినీ, కృష్ణ వక్షంలోని "చంద్రుడు కీ క్షీణ 
దశనూ, నూర్యోదయం వుట్టుకనూ, అన్తమయం మరణాన్నీ, నూచిస్తాయని 
భావిస్తాము. సాంన్కృతిక, సామాజిక జీవితంలో అభివ్యావ్తమై ఉన్న ఇట్టి 
భావాల నన్నింటినీ ఉవయోగించుకుంటూ, కవి వీనిని వ్రతీకలుగా మలుస్తా డు. 
కొందరు కవులు న్వయాన, నరిక్రొత్తగా కొన్ని వ్రతీకలను నృష్టించు 
కుంటారు. అట్టి వ్రతీక దేనిని నూచిన్తుందో స లా 
చదువరి ఎంతో (శమ వడవలసి ఉంటుంది. 


ఒక్క విషయం గమనించాలి : ఉవమానం ప్రతీక అవదు. అలాగే 
రూవకం కూడ |వతీక అవదు. అది కేవలం అలంకారం, ఒకానొకవన్సు స్థితిని 
ఎరుక వరచడాని కొక సాధనం. గువ్వకథ (ఇ॥680౧) లో వచ్చే పాత్రలు వ్రతీక 
లని |భ్రమించే అవకాశం ఉంది. గువ్వ కథలో గుణాలు, లక్షణాలే పాత్రలుగా 
కనబడవచ్చు. కథలో పాత్రలూ, గుణాలు అవిభక్తంగా ఉంటాయి. “ప్రబోధ 
చంద్రోదయం' ఇట్టి గుత్త కథే. కాని Willlam Blake వదం "The Sick 
Rose" లో గులాబి వువ్వు దేనికీ ఉవమానంకాదు, దానికి ఉవమేయం 
వద్యంలో ఎక్కడా లేదు. ఈ గులాబి కథ మరొక కథకు నమాంతరంగా. 
ఉంటూ, రెండూ అవిభక్తంగా లేవు. ఖు గులాబి గులాబీ వూవే. అది 


| 2. “The Sick Rose' 


0 Rosé, thou art sick / The invisible worm / That flies in the right In 
the howling storm: 


Has found out thy bed / Of crimson joy: And his dark secret love / Does 
thy life destroy. "A Glossary of Literary Terms". 


201 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


గులాబీ గా ఉంటోనే మరొకటి కూడా అవుతోంది. అది అనేక ఇతర 
అంశాలను జ్ఞపికి తెస్తోంది. ఈ గులాబి ఒక దుష్టమైన కీటకం రవాన్య క్రీడ 
వల్ల మృతి. నొందింది, నాశన మయింది. మోనమూ, 'దోవామూ వల్ల 
న్వచ్చమైన. శృంగారానికి బదులు మరణ మెలా దావురిన్తుందో వద్యం 
ధ్వనింవ చేస్తోంది. అయితే దీనికి మరికొన్ని అర్థాలను చెవుతారు మరికొందరు. 
వ్రతీకలలో ఉండే లక్షణ మేమంటే అది ఒకే అర్గానికి వరిమితం కాకుండా అనేక 
అర్థద్భాయలకు అవకాళమిన్తుంది.. 


W.B Yeats రూవకం మనకు వన్తువును చూవ గల్లినా, ప్రతీకగా 
మారి నకు, అది మనల నన్ని విధాలా కదలించ నమర్థ మవుతుందంటాడు. 


The white moon is setting behind the white wave, 
And Time is setting with me, 0 


అన్న Robert Bums కవితలోని పంక్తులను ఉదావారిన్తూ ఇవి 
వ్రతీకాత్మకమైనవే అంటాడు ఆట... అందులో చంద్రుడూ, కెరటం, తెల్లదనం, 

ఫన్తమిన్తూన్న కాలం, రెండో వంక్తి క్తి చివరనున్న కెవు మన్న కేక - పేరేపించే 
భావో ద్రేకం మరే విధమైన రంగులను కాని, నాదాలను కాని. ఆకృతులను కాని 
చేర్చినా కల్ల దంటాడు 'ఏట్స్‌' (3) 


2 సు న 
పైన ఉదవారించిన Wiliam Blake (1757-1827), Robert Burns 
(1759-96) వద్యాలలో వ్రతీక లున్నా, వ్రతీకాత్మకత కవితా మార్గంగా 
_ తొలుతగా చార్డేస్‌ బోదిలేర్‌ (1821-67 Stephen Mallarme (1842-'98), 
Paul Verlaine, Paul Valery; Rimbaud వంటి (ఫెంచి కవులలోనూ, 
తర్వాత ఏట్స్‌, ఇలియట్‌ వంటి ఆంగ్ల కవులలోనూ. కనబడుతుంది. బోది లేర్‌ 
'ఎడార్‌ ఏలెన్‌ పో ' వల్ల చాల వ్రభావితుడయాడని వెనుకటి. అధ్యాయంలో 
గమనించాము. పో+ కు కవిత్వ మొక కళాత్మక కట్టడం, శిల్పం. దాని 


3. "The Symbolism of Poetry" - W.B. Yeats. 


202 


ప్రతీ కాత్మకత 


నిర్మాణం కేవలం కవి అతీంద్రియ శక్తికి ఫలితం కాదు, అది ఒక వాఠాత్‌ 
నంఘటనా కాదు. గణిత శాస్త్ర నమన్య ఎక్కడా బెనక కుండా కచ్చితంగా 
ఉంటుంది. అది అసిధారావ్రతమైన ఆలోచనా ధారకు ఫలితంగా ఉంటుంది. 
కవిత ఆకృతి ఇట్టిదై ఉన్న దన్న భావాన్ని కలిగించాలి. ఈ ఆలోచన 
బోదిలేర్‌ను తర్వాత ప్రతీక కవితా మార్గాన్ని ఆదరించిన కవులను బాగా. 
ఆకర్షించింది. కవిత్వానికి సారభూతమైనది అచ్చమైన భావ గీతాత్మకమైన 
సాంద్రత (Lyric intensity) అని 'పో ' భావించాడు. దాని మీద దృష్టిని 
కేంద్రీకరించడానికి కవిత ఆకృతిని గురించిన 'పో' వివేచన ఒక న. 
కూడా నూచించింది. 


ప్రో! దీర్గమైన కావ్యముండ దన్నాడని సలసల భావ 
గీతాత్మక సాంద్రత ఉండడానికి కవితకు వన్తువు ప్రత్యేక మైనడై, విశివ్ష మైనదై 
ఉండాలి. ఆకృతి కూడా విలక్షణ మైనదై ఉండాలి. ఇతివృత్తం 
_ సాధారణమైనది కాకుండా విలక్షణమైన అనుభవ తీవ్రతను కల్లించ గల్లేదిగా 
ఉండాలి. ఆకృతి భావతీవ్రతను వ్రనరింవ చేయ నమర్థ మైనదిగా ఉంటూ, 
అన్యమైన. అంశాల నన్నింటినీ - = అంపే వ్యర్థ వదాలనే కాకుండా, వ్యర్థమైన | 
ఆలోచనాంశాలనూ, ఏరెండిటినీ కలిపే వచనవు ముక్కలనూ (అనగా 
నావుడు', "అనవ్నుడు' వంటి శబ్దాలను కూడా) - వరివారించాలి. ఇట్టి కవిత 
జాగ్రదవన్ధ్థ లోని. స్వాప్నిక స్థితి యందలి సాంద్రతను కల్లి ఉండాలి. 'నంగీత 
రచనలో వలెనే ఎక్కడా న్ర న్రబ్దతకు అవకాశమోయని తభ ఎన. కల్లి ఉండాలి. 
నంగీతములోనే, బవుశా, “ఆత్మ అతిలోకమైన దైవీయమైన సౌందర్యాన్ని 
నృష్టించే స్థితిని ఇంచుమించుగా అందుకో గల్గుతుంది. ' (4 


“ప్రో కవిత్వానికి ఒక విశిష్టమైన న్వచ్చతను అభిలషించాడు. అందుకే 
తరచు న్వవ్న, నంగీతాల వ్రనక్తిని ) తీసీకొని వస్తాడు; జిలా కవిత్వానికి న్వవ్న. 
నంగీతాలతో పోలిక తేవడం, నమాంతర. లక్షణాలను చూడడం (ఫెంచి 
" సింబాలిన్దుల ఆలోచనలలో: అంతర్వాహినిగా. ఉంటుంది. "పో ' తన 





4. “Literary Criticism: A Short History". - p. 589. 
203 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్దాంతాలు 


‘Marginalia' అన్న కవితలో జాగ్రదవన్ధలోని ప్రవంచవు నరివాద్దులు 
స్వాప్నిక జగత్‌ నరివాద్దులతో.సామరస్యాన్నీ, ఏకీకరణాన్నీ, పొందే క్షణాల 
వ్రనక్తిని తీసికొని వస్తాడు. ఈ కవిత్వానికి లక్ష్యం శివమూ కాదు, నత్యమూ 
కాదు, సౌందర్యమే అంటాడు ' పో '. అందుచేత కవి మిన్నున ఉన్న 
సౌందర్యాన్ని అందుకో చూస్తాడు. ఈ జగత్‌ సౌందర్య మంతా ఆ అతిలోక 
సౌందర్యాన్నే వ్రతిఫలిన్తుంది. ఇదీ వ్రతీకవాదాన్ని ఇముడ్చుకునే భావమే. ఈ 
అవిచ్చిన్న శాశ్వత సౌందర్యాన్ని - కనీనం అందులో కొంత భాగానై్నైనా - 
అందుకోవడానికి వరిచ్చిన్నమైన కాలంలోని వన్తువుల, ఆలోచనల, 
బవుళాకృతుల నమ్మేళనాన్ని, కలయికలను, ఉవయోగించుకోవాలి. ఈ 
భావం క్రొత్తది కాకపోయినా, ' పో' వన్తువులకూ, ఆలోచనలకూ మధ్యగల 
భిన్నత్వం తుడిచి వేయబడినట్టుగా, అవి అభిన్నమైనట్టుగా, వానిని ఒక దాని 
వ్రక్కనొకటి ఉంచుతున్నాడు.9 


'పో' చెప్పిన బవుళాకృతి కూర్చులకు ("MUltiform combinations") 
నమాంతరమైన భావం బో దిలేర్‌ “COrrespondences" ("అనురూవములు") 
అన్న 50౧౧6 లో కనబడుతుంది. ఇక్కడ వ్రకృతి ఒక దేవాలయంలా భావింవ 
బడింది. ఇది మానవ నిర్మితమైన మందిరం కాదు, వ్రకృతి సిద్ధమైనదే. దానికి 
గల న న్తంభాలన్నీ వృక్షాలే. ఈ 'వ్రతీకల అరణ్యం' (forest of ‘symbols లో 
గాలి వీచే నరికి అనవ్టమైన శబ్దాలు ఉచ్చరింవబడి నట్టుగా ఉంటుంది. కవికి 
దత్తమైన ప్రత్యేక మైన శక్తి వల్ల ఆ శబ్దాల అర్థం ఆతని అవగావానలోకి 
వస్తుంది. ఏమంటే 4 వన్తువు లన్నింటికీ త్రీ కాత్మకమైన అర్థముంటుంది. 
ప్రకృతిలోని ప్రతీ వన్తువూ, ఆధ్యాత్మిక వాన్తవికత (spiritual reality) తో 
ప్రత్యేకమైన నంబంధాన్ని కల్లి ఉంటుంది. (౧7. 


ఈ అనురూపాల: (Correspondences) ను ఎన్నో అంతన్తుల 
(planes) లో లంకా సాధ్యమే. ఇంద్రియాలు మనకు వేర్వేరు అంశాలను 
5. ప్రదే: వి. 589. 


6. పదే: 0. 590. 
7. పైదే:?. "591. 


ప్రతీ కాత్మకత 


అందచేస్తాయి. ఇవి నాదాలు, రంగులు, వాననలు. వీనిలో ఒకదాని కొకటి 
పొత్తు గల నరినమాన స్థితి (equivalence) ఉంటుంది. బోడి లేర్‌ నుగంధ 
(ద్రవ్యాలను గురించి చెవుతూ, అవి వసి పిల్ల వాని చర్మంలా fresh గా, 

వేణునాదంలా మధురంగా, వచ్చిక బయలులా వచ్చగా, ఉన్నా యంటాడు. 

ఒకానొక కోర్కె, నిరాశ ఆలోచన మున్నగు మానసిక భావాలు బ్రతి బింబాల 
(images) తో నిండి ఉన్న |వ్రవంచంలోని అనురూవ (వతీకల్ని 
మేల్కొల్పుతాయి. వివర్యంగా ప్రతీకలు అనురూవ వన్తునృవాను కల్గిస్తాయి. 
కవి తన న్వష్నాన్ని ఒక ప్రతీకాత్మక దర్శనంగా మలచడానికి 
' ఇంద్రియాలందచే సే వ్రవంచం నుండి విషయాన్ని వరిగ్రహిస్తాడు. ఆతడు తన 
చైతన్యాన్ని, ఆత్మను అభివ్యక్త మొనరించడానికి ఇంద్రియానుభవాల 
నందజేసే లోకం నుంచి మాధ్యమికాలను, వరికరాలను అర్ధిస్తాడు. (8) 


ఈ నందర్భాన SyNEsthesia ను గురించి ఒక మాట చెప్పాలి. ఒక 
ఇంద్రియానికి కల్లే _పేరణ రెండుకాని, అంత కెక్కువగాని, ఇతర ఇంద్రియాను 
భవాలను కల్పించడాన్ని Synesthesia అంటారు. సాహిత్యంలో ఒక 
ఇంద్రియాను భవాన్ని మరో ఇంద్రియాను భవంతో పోల్చడమే గాక, దానివలె 
దీనిని వర్ణించడం కనబడుతుంది. నాదానికి రంగును, రంగుకు వాననను, 
వాననకు రుచిని ఇలా అన్వయించడం దీని లక్షణం. దీనిని ఇంద్రియాను 
భవాలను వినిమయ మొనర్చడం కాని, బదలాయించడం' కాని ఇం[దియాను 
' భవాల సారూవ్యత అని కాని, అనుకోవచ్చు. ఇది అనాది నుండీ కవిత్వంలో 
కనబడే లక్షణమే. Keats "Ode to a మ లో చల్లని మద్యాన్ని 
గురించి చెవుతూ 


Tasting of Flora and the country green, : 
Dance, and Provencal song, and sunburnt mirth," 


& పైదే:0. 591. 


“205 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర క్‌ సిద్ధాంతాలు 


అన్నవ్వుడు దాని రుచిలో రంగూ, కదలికా, శబ్దమూ, వేడిమా, అన్నీ 
ఉన్నాయి. దీనినే RIMbaUd మరి కొంత దూరం తీసికొని పోయి, అక్షరాలకు 
రంగులను ఆపాదించాడు. A, E, |, 0, U (Vowels) కు వరునగా నలువు, 
తెలువు, ఎరువు, నీలిమ, ఆకువచ్చన రంగులను నృష్టించాడు. అలాగే ప్రతీ 

వాల్‌ అక్షరానికీ ఒక ఆకృతినీ, కదలికనూ లయనూ నిర్వచించాడు. తా నిలా 

ఒక కవిత్వ భాషను నృష్టించా ననీ, ఎన్నటికైనా ఇది అన్ని ఇంద్రియాలకూ 
అందుబాటులో ఉండగలదనీ 'రింబో ' భావించాడు.” అయితే బోదిలేర్‌లో ం . 
ఇంద్రియాలను కలగా వులగం చేసి ఆరాచక స్థితిని, నా లక్షణం +. 
లేదు. (19 


 బోదిలేర్‌ కవితా వేశాన్ని en ఆవేశం వల్లనే కవిం న 
వుట్టుకొని వన్తుందని నమ్మేవాళ్లను ఆతడు ఎద్దేవా చేసేవాడు. యువకులు 
కవిత్వానికి ఎట్టి వరిశ్రమ అవనరం లేదనుకుంటారు. నలుగురి ముందూ 
నర్కన్‌ లో త్రాడు మోద వయ్యారంగా నడిచే కళాకారుడు, ముందుగా 
వంటరిగా ఉన్నవ్వుడు ఎన్నోసార్లు ఎముకలు విరిగేటట్టు సాధన చేస్తాడు, - 
కవికీ అట్టి సాధనే అవనరం. కవితావేశం కవి. నిత్యాభ్యాసానికి, వరిశ్రమకు 
_ ఫలితం అంటాడు బోది లేర్‌ ; సోమరి తనాన్ని, వట్టి మాటకారి తనాన్ని, 
బాధ్యతా రాహిత్యాన్ని, ప్రోత్సహించే కవితా సిద్ధాంతాలను వరివాసిస్తా డు. 
కళా నృష్టికి ఒక వద్దతి. ఉంటుంది. కంటికి అః న్పష్టంగా. కనబడని. 


9. 1౧ *డ& Season in Hell" Rimbaud expounds his "alchemy of the word". 
త | ఫాం౧౪ా6 the color of vowels... A black, E white, | red, O 
' blue, U green ... | defined the form and movement of every - 
consonant, and, with instinctive rhythms, | prided myself of 
investing a poetic language which would be some day, accesible 
to all senses". 
“ A History of Modem Criticism, Vol Vv :p 446. 
10. పైదే: ౧ 445. 
11. “Youth concludes that it need not submit to any exercise. It does nel 
know that a man of genuis....must, like an apprenticed atrobat, risk his. 
bones a thousand times in private before he walks the rope in public; 
that inspiration, in short, is only the reward of daily exercise". Baudelaire 
laughs at ‘those theories which promote lazines and allow the-poet to 
- consider himself a talkative, light, irresponsible, uncatohable- చ. జగ్‌ 
History of Modem Criticism, Vol 1: లి. 436. . 


ప్రతీ కాత్మకత 


నూత్రాలుంటాయి. అట్టివానిని అన్వేషిస్తే కావ్యనృష్టి ఇష దైవీయమైన : 
లక్ష్యాన్ని నిర్దుష్టంగా, అతనా అందుకోవడం సాధ్యమవుతుందని 
' బోదిలేర్‌ భావిస్తాడు. 


-3- 


Stephen Mallarme కావ్యనృష్టికి నంవిధానాన్ని నిర్ణయించే వద్ధతి 
వట్ల బోదిలేర్‌ కన్న కూడా మిక్కిలిగా ఆనక్తిని చూపాడు. కవిత గణిత 
శాన్ర్రంలోని నమన్యలా రూఢంగా, న్వయం నంవూర్ణంగా ఎక్కడా బెనగని 
నిర్మాణంలా ఉండాలని పో భావించేవాడు. కావ్యం (వాయడ మంపే 
మలార్మేకు నమన్త మానసిక శక్తులనూ కూడ గట్టుకోవడమే కాని గ్రుడ్డిగా 
కవితావేశానికి కాని, నరన్వతీ సాక్షాత్కారానికి కాని ఎదురు చూడడం కాదు. న 
"అది భక్తి శ్రద్ధలతో నిర్వహించవలసిన ఆధ్యాత్మిక కర్మకాండ వంటిది. కవి 
నమన్య అంతా నంవిధానంతోనూ, తాత్త్వికత తోనూ ముడివడి ఉంది. 1891 
లో మలార్మే ప్రతీకాత్మక వద్దతిని, నంవిధానాన్ని గురించి వివరించాడు : 
Parnassian బృంద కవులు. వన్తువును నమన్తముగా వరిగ్రహించి, దాని 
నలాగే వ్రదర్శిస్తారు. అదే వారి కవితలోని లోవం. ఇట్టి కవితలో నవృాదయనికి 
తాను కూడా కావ్య నిర్మాణాత్మక చర్యలో పాలొంటున్నా నన్న ఆనందం 
_ లేకుండా పోతుంది. వను గువుకు - "పేరు. సెట్టి చూవడంలో వద్యంలోని న 
మూడు వంతుల అందం వారించుకు పోతుంది. ఆవన్తు వేదో క్రమక్రమంగా 
 అవగావానలోకి' రావడానికి ఊహిన్తూండడంలోనే మననున కొక తృప్తి, 
ఓక ఆనందం కల్గుతుంది. విషయాన్ని చూవడం కాదు, ధ్వనింవ చేయాలి. = 
చర్మచక్షువుల కందని. జీవిత రవాన్యాన్ని (mystery ని) నిర్దుష్టంగా, 
కచ్చితంగా handle చేయడం లోనే (వ్రతీకాత్మకత ఉంది. ఒకానొక మానసిక 
స్థితిని ఆవివ్కరించడానికి నంబంధిత వన్తువు క్రమక్రమోన్మీలన మయేటట్టు 
దానిని ఆవావాన చేయడంలోనూ, వివర్యంగా వన్తువు నెన్నుకొని దాని. 
నుండి నంబంధిత మానసిక స్థితిని క్రమంగా విడగొట్టడం లోనూ, ఈ కవి వి కర్మ 


_ ఇమిడి ఉంది. (12 


sven: Criticism : A Short History”. వరి 5 592. 


“27 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


మలార్శ్మే దృష్టిలో కవిత్వ చర్యకు లక్ష్యం వన్సువులను, నంఘటనలను 
మెరుగు వరచి, క్షాళన మొనరించి, వాని నత్యస్థితిని బహిర్గత మొనర్చడం. 
అందుకే కవితలో ఎక్కడా విషయానికీ, దాని అంతన్ఫుకు నంబంధించని 
బాహిరమైన అంశాలేవీ ఉండడానికి వీలు లేదు. కవితలోని వ్రతీభాగమూ, వ్రతీ 
ఇతర భాగము తోనూ అవినాస్ట్థితిని కల్గిఉంటూ, కవిత మొత్తమంతా 
అఖండమైనదై ఉంటూ, దాని అర్ధం ఆకృతితో అవినాభావాన్ని కల్లి ఉండాలి. 
శబ్దాలు భావాన్ని వాచ్యమొశర్చవు. వీట్లకు ఒడ్డూ, పొడవూ, లోతూ 
జవ (శోతను కికురిస్తాయి. కవితలు నృష్టికి, ఒక విధంగా ప్రతి 
రూపాలు, అందుకే నృ షి రవాన్యం లాగ వాని రవాన్యం కూడా మనకు 
తేలికగా అవగావాన కాదు. శబ్దాలను అర్థనూచకంగా కాక, వానిని ఆధ్యాత్మిక 
తీవతతో కవితకు ఆవహింవ చేస్తే, వాని ద్వ్యారాన మనకూ ఒక ఆదర్శ 
జగత్తులోకి వ్రవేళం లభిన్తుంది. మానవ భావకు ప్రాథమికమైన, సారభూతమైన 
లయాత్మకతను సిద్ధింవచేసి, తద్వారా జీవిత తత త్త రవాస్యాన్ని అభివ్యక్త 
మొనర్చడమే కవిత్వమని మలార్శ్మే భావిస్తాడు. అట్టి కవిత జీవితాన్ని వునీత 
మొనరిన్తూ, దానికొక అర్గాన్నిన్తుం ంది. అందులో * ఆధ్యాత్మిక సాధన ఇమిడి 
ఉంది. (13) 


Paul Valery (1871- 1945) కవిత్వాన్ని నంగీత స్థితికి తీసికొని 
పోవడమే (వతీకోద్యమ లక్ష్యమన్నాడు. 'మలార్మే ' కవిత్వంలోని శబ్దాలు 
నంగీతానికై కూర్చబడి నట్టుగా ఉంటాయి. 'వెర్లేన్‌ ' కవిత ఇంకా నూటిగా, 
నంగీతాత్మకంగా ఉంటుంది. ' ఇందులోని శబ్దాలు వాని మేధావరమైన భావాన్ని 
వదల్పుకొని ఉంటాయి. ఆతని కవితలోని భాష ఆవిరి అయిపోయి, కమ్మటి 
నంగీతంలోకి తిరిగి ఇంకి పోతుంది. (9 వెర్లేన్‌ ను కొందరు ఒకానొక 
భావగీతాత్మ కతను అత్యున్నత స్థి సితికి తీసికొని పోయిన వానిలా భావిస్తారు. 
ఆతడు ఒక మానసిక స్థితికే కాని, ఎటి టి విల్పానికీ, నంవిధానానికీ, ప్రాతినిధ్యం 
వహించడు. అందుచేత ఆతని కవిత అభిరుచి వాద ధోరణికి (impressionistic) 





13. పైదే:p. 593 


14. As Mohaud puts fh Veale’ pooty' the language is veported and 
CI MOY - పైదే: ౧. 5933. . 


208 


ప్రతీ కాత్మకత 


చెందినదిగా ఉంటుంది, కాని ప్రతీకాత్మకమైనది కాదని కొందరు భావిస్తారు.(౨ 


_మలార్మే శబ్దాలకు స్వాతంత్ర్యాన్నిన్తూ, వాని అర్థాలను అవే 
నూచిస్తా యంటాడు. “వ్రయత్న పూర్వకంగా గరువమైన జ్ర పొంతకు 
పోకూడ దంటాడు. ఇలా అన్నవ్బటికీ ఆతడు అధివాన్తవికులలా శబ్దాలను 
విచ్చలి విడిగా వదలి వేయ లేదు, భాష అంతర్గత శక్తి నాతడు వదలు కో లేదు. 
'రింబో ' (౧1౧౦466) లో మాత్రం రాబోయే అధివాన్తవికుల లక్షణాలు 
కనబడతాయి. అతార్కిక (irrational), అనంవ్రదాయ లక్షణాల నాతడు 
వ్రయత్నవూర్వకంగా అలవరచుకున్నాడు. 'రింబో ' కవిని ద్రవ్ష (966%. 
అంటాడు. నువ్రచేతనం సామాన్యులకు ఎప్పుడో ఒకసారి కొన్ని బింబాల 
_వాఠాద్దర్శనాన్ని కల్లచేన్తుంది. రింబో తన కవిత్వంలో ఇట్టి బింబాలను ఒక 
వద్ధతిలో (Systematic గా) కొల్లగొట్ట (101 చేయ) చూస్తాడు. 
దీనికోనం కవి మద్యాన్నీ, మాదక ద్రవ్యాలనూ, స్వేచ్చా లైంగిక నంవర్కాలనూ 
- అంకే తార్కిక బద్దినీ, సామాజి కట్టుబాట్లనూ, నడలించడానికి తోడ్పడే 
అన్ని అలవాట్లనూ - నిరాఘాటంగా ఉవయోగిస్తాడు, ఆవ్వోనిస్తాడు. 

అప్పుడే Decadence అన్న వదం కూడా వాడుకలోకి వచ్చింది. 
Decadent కళాకారుడు కళను * ప్రకృతి ' కి వ్రత్యర్థిగా ఊహిస్తాడు. ఆ 
"వకృతి ' జీవశాస్త్ర నంబంధమైనది కావచ్చు, సామాజికంగా నవాజంగా ' 
అందరూ ఆదరించే నైతిక విలువలకు నంబంధించి ఉండవచ్చు. అంచేత 
ఆతడు జీవితంలో ప్రకృతి దత్తమైన శరీరాన్ని వివరీతంగా, విలక్షణంగా 
అలంకరించుకుంటాడు. నైతిక విలువలను తృణీకరిన్తూ, అసాధారణమైన 
ఇంద్రియాను భూతుల కోనం అన్వేషిస్తాడు. కళల వట్ల ఆతనికి అభిరుచి 
మెండుగానే ఉంటుంది. 'డికెడన్స్‌' నైతికంగా కళాకారుని ఒంటరి తనాన్ని 
తెలియజేన్తుంది. ఈ కళాకారుడు అనవాజమైన ఒకానొక మార్మికతను 
ఆశ్రయిస్తాడు. బూర్జువా నైతిక విలువల నుంచీ, యాంత్రిక యుగంలో 
"పేరుకొని పోయిన న్తబ్దత “నుంచీ, తోచక పోవడం నుంచీ, కళాకారుడు 
తన్నుతాను రక్షించుకోవడానికి డికెడన్సు' ను అ కనబడుతుంది. 





15. పైదే. 


పాళ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


1885 నాటికి కొందరు యువ 'డికెడంట్‌' రచయితలు, ఆపేరును తిరన్కరించి 
తాము 'సింబాలిన్లు ' ల మని చెవ్వుకొన్నారు. మలార్మేకూ, వేలరీకి ఈ శబ్దం 
వర్తించదు. వారు ఆదర్శవాదులు, మేధా వరమైన కవితా శిల్పాన్ని ఆదరిస్తారు. 
వారు అభిధాలక్షణాన్ని, వరివారిన్తూ, వ్యంగ్యాన్ని ఆవ్వోనిస్తా రు. వకోక్తి 
వారికి ప్రియమైనది. . 


_థెంచి సింబాలిన్దులు వైయక్తికంగా వ్రతీకలను నృష్టించు కోవడం, 
ధ్వనినీ, వక్రోక్తి నీ ఆదరించడం, , యూరవులోని అన్ని దేశాలలోని కవులనూ 
ఆకర్షించింది. ఇంగ్లాండులో ArthUr Symons, W.B. Yeats, T.S. Eliot, 
Ezra Pound, Dylan Thomas, E.E. Cummings మున్నగు వారు 
ద్రతీకాత్మకతను ఆదరించారు: మతం నుంచీ, సాంన్మృతిక, జానవద 
నంవ్రదాయాల నుంచీ వీరు (వ్రతీకలను సీ స్వీకరించారు. కొన్నింటిని న్వయాన 
నృష్టించుకున్నారు. ఏట్స్‌ “Byzantium’ కవితలూ, ఇలియట్‌ "Waste 
_ Land" వ్రతీకాత్మకమైనవే. 


ఇందరు కవులు. ప్రతీకాత్మకతను ఉపరరలికో దీని లక్షణాన్ని 
నిర్వచించడం అసాధ్యమవుతుంది. కొన్ని ధోరణుల నమావోరానికి ఈపేరు 
ఉన్నట్టుగా భావించాలి. ఇందులో ఒక్కొక్క కవి సౌందర్యశాన్రం లోని 
ఒకొక్క అంశాన్ని ఆదరించాడు, (వవచించాడు. ముఖ్యంగా వీరందరూ 
_ వకీకల నువయోగించడంతో పాటు కావ్య భామ వట్ల వ్రత్యేక శ్రద్ధను . 
చూపారు. వ్రతీమనిషిలోని ఆదిమ మానవుని భావ నగం విన్మృతి నొంది, న్‌గం 
' నజీవంగా ఉన్నదన్న విశ్వానం నుంచే శబ్దం ధ్వన్యాత్మకమైన దన్న భావం 
వుట్టి నట్టు కనబడుతుంది. ఇట్టి భాష నంగితం తోనూ, న్వవ్నం తోనూ, 
అత్యంత సాన్నిహిత్యాన్ని కల్లి ఉంటుంది. సింబాలిన్లుల ఈ విశ్వానంలో 
తాత్త్విక, నంవ్రదాయ లక్షణాలున్నాయి కాని అందులో మనన్తత్వ, 
) anthropological అభినివేశం ఏమో కనబడదు. (9 





16. పైదే :0. 596-597. 


210 


అధ్యాయం 19 


అభివ రక్తి వాదము 
(Expressionism) 
జ 


కళ అనుకరణాత్మక మని భావించిన రోజులలో. లోకంలో కనిపించే 
వాన్తవాన్ని కళాకారుడు నంగ్రహించి దానినే తన కావ రంలో. ప్రతిభలింవ చేసే 
వాడు. రొమాంటిక్‌ యుగంలో ఈ అభిప్రాయంలో మార్పు వచ్చింది. 


కళాకారుడు ఒక దర్పణం వంటి వాడు కాదు. ఆతనిలో ఒక దివ్వె ఉంది. ఆ 


దివ్వె బావ్యాలోకాన్ని కాంతి మంత మొనరిన్తుంది. కళాకారునిలో ఈ 
దివ్వెను ప్రజ్వలింవ చేసేది ఆతని నృజనాత్మక భావనాశక్తి, ధాని వల్ల ఆతడు 
లోకాన్ని జడంగా వ్రతివింబింవ చేయక, దానిని ఉజ్జ్వలంగా (వ్రకాశింవ 
చేస్తాడు. వెనుక వెలుగు లోనికి రాక మరుగున వడి ఉన్న అంశాలమోద కూడ 
కవి వెలుతురును వ్రనరింవ చేస్తాడు. కోల్‌రిడ్డ్‌, షెల్లీ వంటి ఆంగ్లకవులు, జర్మన్‌ 
విమర్శకులు ఇట్టి సౌందర్య సిద్దాంత తపన ఆదరించారు. ఈ భావం 
మౌలిక మైనదిగా ఉంటూ, Benedetto Croce (1866-1952) సాహిత్య 
నమాలోచనకు అభివ్యక్త వాదాన్ని (Expressionism) వతిపాదించాడు. 


కళలో కూడా అభివ్యక్తి క్రి మార్గమొకటి ఉంది .- Expressionistic art. 


క్రోచీ ఈ ప్రత్యేకమైన కళావిభాగాన్ని గురించి ఆలోచించ లేదు. దానికొక. 


సిద్ధాంతాన్నీ ఆతడు ప్రతిపాదించ లేదు. 'అభీవ్యక్తి' అన్నది. కళకు వ్యష్టిగా 


నున్న ఒక మార్గం అని'క్రొచీ a లేదు. అది కళ లన్నింటా ఆతనికి కనబడ్డ 


సామాన్య లక్షణం. ఆతడు ఏ ఒక్క ప్రత్యేక కలా... దృష్టిలో 
ఉంచుకొని ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేదు. 


కళలో సౌందర్య వ్రస్తానానికి (Aesthetics) కోచీ వివేచన 


నన్నిహితమైనదే. కళ న్వచ్చమైనదిగా ఉండాలన్న భావానికీ, కళ కళకోనమే 


211 


పాశ్చాత్య సాహిత్య విమర్శ: చరిత్ర - సిద్ధాంతాలు 


అన్న సిద్ధాంతానికి కూడ ఇది దగ్గరగా ఉన్నదే. కాని బోదిలేర్‌, Whistle, 
వైల్డ్‌ వంటి వారి దృక్పథానికీ, క్రోచీ దృక్పథానికీ చాలా భేద ముంది. ఈతడు 
విషయాన్ని (ప్రధానంగా తాత్తి కక దృష్టిలో వరిశీలించాడు. 


వాన్తవము (reality) రెండు విధాలుగా - ఒకటి మనకు వెలువల 
న్వతం[కతంగా ఉండేది, మరొకటి ఆతంరంగిక మైనదీ అని ఉండదు. క్రోచీకి 
మననునకు వెలువల నున్న దేదీ లేదు. మనను మాత్రం క కోనం 
బావ్యామైన వాస్తవాన్ని ఊహించుకో వచ్చు. 


ఇక జ్ఞానాన్ని (knowledge) ద్విధా విభజించ వచ్చును. ఒకటి 
అతీంద్రియమైనది (INtUitIVve) , రెండవది తార్కిక మైనది (100104). 
అతీంద్రియ మైన జ్ఞానం భావనాశక్తి వల్ల లభిన్తుంది. అది బింబాల (282ట) 
ను నృష్టిన్తు ది. వది వైయక్తిక వన్తు స్త జ్ఞానాన్ని కల్షిన్తు ౦ది. తార్కికమైన జ్ఞానం 
మేధ వల్ల లభిన్తుంది. విషయ న్వరూవ నవా (concepts) ను కల్పించ 
నమర్థమవుతుంది. వెయక్తికంగా ఉన్న వన్తుజాలానికి గల ౨ నంబంధాన్ని 
గ్రహింవ చేన్తుంది. 0) - 


కోచీ వివేచనలో కళ అంకే అతీంద్రియతే,. మననున ఏర్పడిన 
భావముద్రల అభివ్యక్తి యే. 


మనకు నంవేదనలు (Sensations) కల్గుతాయి, భావ ముద్రలు 
(impressions) కల్గుతాయి. ఇవన్నీ అనుభవానికి సంబంధించిన ముడి 
వదార్గాలు. ఇట్టి భావముద్రల చురుకైన అభివ్యక్తియే అతీంద్రియత. అభివ్యక్తి గా 
వరిజితి చెందని దేదీ అతీంద్రియతగా గుర్తింవుకు రాదు. అది కేవలము 
నంవేదన స్థితిలోనో, భావ ముద్రస్థితిలోనో ఉండి పోతుంది. వన్తువును 
చూడడం వల్లనే దాని నృవా కల్లడం వల్లనే అతీంద్రియత - అభివ్యక్తి 
ఏర్పడదు. వన్తువును గూర్చిన వరివూర్ణ మైన అవగావాన. కలగాలి. అది 
కల్పించే భావముద్రలు, నంవేదనలు కలిసిమెలిసి భావనాశక్తి బలంతో ఒక 
ప Te 


1. “The Making of Literature" : ౧. 322. 


_ 212 


అభివ్యక్తి వాదము 


ఆకృతిని పొంది, దాని వరివూర్ణ న్వరూవన్వభావాలను కళాకారుడు దర్శించి 
నప్పుడే అభివ్యక్తి ఏర్పడుతుంది, అదే అతీంద్రియత. మానవునిలో అనేక 
మైన భావావేశాలు, ఉదేకాలు. కల్లుతూంటాయి . మానవ చెతన్యవు 
అభివ్యక్స్యాత్మక చర్య వీని నన్నింటినీ" తన అధీనంలోకి తెచ్చుకుంటుంది. 
అభివ్యక్తిని సాధించగానే భావముద్రల నుండి వ్యక్తి విడుదలను 
పొందుతాడు. 2 


కోచీ తత్త్వ వివేచనలో అతీంద్రియత యే కళ. అదే మననున 
భావము[దల నభివ్యక్త మొనరిన్తుంది. మనను అతీంద్రియతలను రూపొందించ 
వ్రయత్నిహానే ఉంటుంది. కొన్ని అతీంద్రియత స్థాయిని చేరుతాయి. కొన్ని 
నగంలోనే మిగిలి పోతాయి. కొన్ని మేధావరమైన విషయ న్వరూవ నృవాల.*. 
(00౧0609) లోకి జారి పోతాయి. కొన్ని వట్టి నంవేదన స్థితికి చేరుకుంటాయి. 
కళాకారుని చైతన్యం అవిశ్రాంతంగా భావముద్రల వరమమైన అభివ్యుక్తిని 
(perfect expression ను) భావనాశక్తి సాయంతో స 
అతీందియతయే కళ అవుతుంది. 


కొందరు విమర్శకులు జీవితంలోని అనుభవాలు, కళలోని అనుభవాలు 
వేర్వేరుగా ఉన్నట్టు భావిస్తారు. క్రోచీ ఈ రెండింటినీ విడదీసి చూడడు. 
రెండూ నజాతీయమైనవే. అయితే వరిమాణంలో, విన్తరణలో భిన్నంగా 
ఉంటాయి. ఎట్టి జీవితాను భవమైనా, ఎట్టి భావముద్ర అయినా, కళకు వన్తువే; 
(ప్రధానమైనది “దానిని కళాకారుడు విన్నష్టంగా చూడగలాలి, అవగావాన 
చేనుకోవాలి. అలా విన్సష్షంగా చూడడమే దానిని విన్పవ్షంగా వ క్తీకరించడం, 
అదే అభివ్యక్తి అవుతుంది. కళాత్మకమైన అతీంద్రియత సాధారణమైన 
అతీంద్రియత కన్న భిన్నమై , గాఢమై ఉండదు. అది వివులమై, విశాలమై, 
విన్తరించి ఉంటుంది. ౧ అదీ ఎట్టి జీవితానుభవానికైనా నంబంధించి 





2. పెదే: ౧. 322. 
3. వ్యా artistic intuition differs from the ordinary not in n intensity. The difference is 
not intensive but extensive" - Croce's ‘Aesthetic’. Ea 


213 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర అ సిద్ధాంతాలు 


ఉండవచ్చు. వన్తువు వికృతమైన దైనా, వికారమైనదైనా, దాని అవగావాన 
కవికి కలుతే, అది కళాకారుని కదిలిస్తే, దాని కొక అభివ్యక్తి కళాకారునిలో 
ఏర్పడితే, ఆవన్తువు కళకు అర్హమైనదే, దానిని కళనుంచి బహివ్కరించాలని 
విమర్శకుడు భావించడం నరియైనది కాదంటాడు క్రోచీ. కళలో సౌందర్యం 

వరమమైనది. అది ఆకృతి నమగ్రతను, నిరోవతను, అంగాంగి భావంలోని 
ఐక్యతను ఆశ్రయించి ఉంటుంది. సొందర్యభంజక స్థితి అంతే 
అతీంద్రియతాకృతి (intuitional form) సిద్ధించక పోవడమే. వికృతికి, 

వికారమునకు లక్షణం అతీంద్రియ చర్యకు అవరోధంగా ఉండడం ం 
విషయంలో ఏకాత్మతను. దర్శించ సాధ్యం కాక పోవడం ;. వన్తువుకు 
నంబంధించిన నమగ్ర జ్ఞానం కల్లడం విభల మవడం. 9 


డ్రోచీ తాత్త్విక వివేచనలో అతీంద్రియత, అభివ్యక్తి వేర్వేరు అంశాలు 
కావు. అభివ్యక్తి లేని అతీంద్రియత లేదు. ఈ ' అతీంద్రియత - అభివ్యక్తి' యే. 
కళ అంటాడు క్రోచీ, ఈ వివేచనలో అతీంద్రియత, అభివ్యక్తి రెండూ 
ఏకకాలికం గానే ఉంటాయి. ఒకానొక వన్తువునకు నంబంధించిన నమగగ 
జ్ఞానాన్ని సాధించడ మంటే, దానిని కళాకారుడు తనకు తాను అభివ్యక్త 
మొనరించుకున్న ప్రే. ఈ అభివ్యక్తి ఎక్కడ ఉన్నది. అంపే, అది కళాకారుని 
మననున ఉన్నది. అయితే కళాకారుని  మననున ఎక్కడనో ఉన్న 
'అతీంద్రియత- అభివ్యక్తి 1 అస్తిత్వాన్ని - అదే కళ గనుక - ఇతరులు 
ఎలాగ్రహించ గల్లుతా రన్న నమన్య ఒకటి ఉంది. ఈ కళను బహిర్గత మొనర్చి 
నాదమూ, శబ్దమూ, రంగూ, రేఖలూ మున్నగునవి " అతీంద్రియత - అభివ్యక్తి" 
అనంతరం వానిని అనునరించి ఉండవచ్చును, ఉండక పోవచ్చును. అవి 
కళాత్మక సౌందర్యశాస్తానికి అంగాలుకాని, అందులోని భాగాలు కాని కావు. 
అవి కళాకారుడు' నంకల్పాత్మకంగా ఏర్పరచుకొన్న లౌకికమైన వరికరాలు. 
ఆవరికరాలే కళ కాదు. వాని వల ల ఏర్పడిన రచన కాని, చిత్రం కాని.కళకాదు. 
అది ఒక అవలంబనం, ఒక ఆధారం, దాని న తంతు. 





4. err ౧. 505. 
214 


అభివ్యక్తి వాదము 


కళాకారుని " అతీంద్రియత - అభివ్యక్తి ' ని మననుకు తెచ్చుకో గల్పుతాడు. 
అభివ్యక్తికి న్వయాన పరికరాలు కాని, మాధ్యమికాలు కాన్ని ఏమో ఉండవు. 
అంటే నీవు వినే కవిత, నంగితం, చూచే చిత్రలేఖనం, భిల్పం అనతు కళ కాదు. 
అది కళాకారుని మననున ఉన్న 'అతీంద్రియత - అభివ్యక్తి ' వి, అనలు కళను, 
అందుకోవడానికి అవలంబనం. ౧ 


కళాకారుడు నంకల్పాత్మకంగా మనకు అందచేసిన అవలంబనతో 
ఆతని 'అతీంద్రియతను ' అందుకో సాధ్యమేనా, అన్నది కూడా నమస్యే. 
అత్రీంద్రియత వైయక్తిక మైనదైతే, అది వునః వునః అదేరూవంలో వుట్టకొని 
రాదు. అట్టిది సిద్ధించాలం టు నవ్యాదయుడు కళాకారుని స్థితికి ఎదగాలని 
క్రోచీ అభిప్రాయంలా కనబడుతుంది. నీవు కాళిదాను కావ్యాన్ని అర్థం 
చేనుకొనేందుకు, ఆతని అతీంద్రియతను వునః నృష్టి చేనుకొనేందుకు, 
కాళిదానువే అవాలన్న మాట. క్రోచీ ఇందులోని నమన్యను గుర్తించక పోలేదు. 
నీవు ఆఎత్తుకు ఎదగాలి అంకే చారిత్రకంగా ఆనాటి భాషా, సామాజిక స్థితి 
గతులను అర్థం చేనుకోవాలంటాడు. నుశిక్షితమైన భావనాశక్తి, అభిరుచి 
కల్లి ఉంటే, అనాటి పరిస్థితు లన్నింటినీ నవ్యాధయుడు మననున 
వునర్నిర్మించుకొని, ఆ కవిని అర్థం చేనుకో గల్లుతాడు. 


_ ౫క్రోచీ, 'అభివ్యక్తి' కనుక న్పష్టమైన దై, నమగ్ర మైనదైతే,. దానికి 
కారణమైన వన్తువు ఎట్టి దన్న నమన్య తలెత్త కూడ దంటాడు. అది 
కళాత్మకమైనదే. అది అవినీతి కరమైనది, వికారమైనది, వికృతమైనది అన్న 
నమన్యకూ, "అభివ్యక్తి ' కీ నంబంధం లేదు. అనవ్యాకరమైన వన్తువులూ, 
అవినీతీ . నంభఘంలో ఉన్నంత కాలం వాని నంవేదనలు, భావముదలు 
కళాకారుని ఆకర్షిన్తూనే ఉంటాయి. అవి కళాకరుని మననున కళపెళ లాడి, 
 భావనాశక్తి ప్రాబల్యం వల్ల, అవి ఒక "అతీంద్రియత - అభివ్యక్తి ' కి ' గా రూపొంది 
' నవ్పుడు, దాని మంచి చెడ్డలను గురించి విమర్శకుడు ప్రస్తావించి ప్రయోజనం 
లేదు. అలాగే Centric గా ఉన్న “అభివ్యక్తి ' కూడా కళే అవుతుంది. 
wr స 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


సిద్ధాంతరీత్యా ఇదీ గర్తి ౦వ దగ్గ కళ కాదు. కాని క్రోచీ అలా అని అవినీతిని 
ప్రోత్సహించ మనడు. 'అతీంద్రియత కళాకారుని మననున ఏర్పడేది. ఆతనికి 
అనేకమైన అతీంద్రియతలు ఏర్పడ వచ్చును. నంకాల్పాత్మకంగా కళాకారుడు 
లౌకిక చర్యగా వానికొక మాధ్యమికంతో రూపాన్ని కల్పించే టవ్వుడు, వాని 
నన్నింటినీ స్వీకరించ నక్కర లేదు. సామాజిక ప్రయోజన మున్న వానినే, నైతిక 
విలువలున్న వానినే స్వీకరించాలి. "అతీంద్రియత - అభివ్యక్తి ' కళాకారుని 
మననున జరిగే వని. దానికి ఆతడు ఎవరికీ జవాబుదారీ వహించడు. కాని 
దానికొక బావ ఆకృతిని కల్పించే టవ్వుడు ఆతడు సామాజిక బాధ్యతను 
వహించవలసి ఉంటుంది. 
-2- 

సాహిత్యంలో ఎట్టి సిద్ధాంతాన్ని వ్రతిపాదించినా, ఆసిద్దాంతం ఆనాడు 
ఆదరింవబడినా, తర్వాత వచ్చిన కవులు, రచయితలు దానికి భిన్నమైన 
రచనలనే చేయ నారంభిస్తారు. క్రోచీ వంటి విమర్శకులు వెనుకటి సాహిత్య 
నూత్రాలను వ్యతిరేకిస్తారు. క్రొత్త సిద్ధాంతాలను అన్వేషిస్తారు. సాహిత్యంలో 
క్లాసికల్‌ విమర్శకుల నమాలోచనలో కాలు చాల ముఖ్యమైనది, కవులూ 
అలంకారాన్ని అభిమానించే వారు. అలాగే ప్రతీ సాహిత్య వక్రియకూ కొన్ని 
జొచిత్య నూత్రా లుంటాయనీ, వానిని విధిగా పాటించాలనీ భావించేవారు, 
(కోచీ ఇట్టి భావాలను వ్యతిరేకించాడు. కళలో క్రొత్త రూపాన్ని కాని, నూత్న 
వ్రయోగాన్ని కాని (వ్రవేళపెట్టగానే (ఉదావారణకు అటు (ట్రాజడీ, ఇటు 
కామెడీ కాని కాకుండాపోయిన ట్రాజీ - కామెడీని వ్రవేశపెట్టగానే) ఈ 
విమర్శకులు 'జొరా !' అని ఆశ్చర్యపోతారు. అది నాటకరచనా నూత్రాలను 
ఉల్లంఘించడ మనీ, అనౌచిత్యంతో కూడుకొని ఉన్నదనీ భావిస్తారు. కాని 
'నూత్రము లెంత అనుల్లంఘనీయములైనా, అవి సౌందర్యాన్ని అన్వేషించే 
కళాకారుని మూరి ర్రిమత్వానికి భంజకముగా ఉండకూడదు. అందుచేతనే క్రోచీ 
సాహిత్య వ్రక్రియలనూ, వానికి నంబంధించిన సిద్దాంతాలనూ తిరన్కరించాడు. 


కవికి వరికరాలయిన ఛందన్సు వ్యాకరణం మున్నగు నవి అన్నీ 
సిద్ధమైనవిగానే ఉన్నా, వానిని ఉవయోగిన్తూనే, వానిలోని క్రొత్త దనాన్ని 
216 


అభివ్యక్తి వాదము 


చూవడమే కవి కర్మ. వన్తువూ, భాషా రెండూ కూడా వారనత్వంగా లభించేవే 
అయినా, రెండింటినీ కరిగించి కొత్త మూనలలో పోతపోసి,.కవి నూతనమైన 
ఆకృతులను నృష్టిస్తాడు. అనలు భాష అనుక్షణమూ నృష్టింవ బడుతూనే 
ఉంటుం దంటాడు క్రోచీ. నరికొత్త భావముద్రలు ఉచ్చారణలోనూ, 
అర్థములో నూ మార్పులు తీసికొని వస్తాయి, నూతనమైన భావ వ్యక్తీకరణకు 
జ్‌ మవుతాయి. భాషలో మార్పుకు లోనవని, స్థావరమైన ఒక నమూనాను 
(20661 ను) అన్వేషించడమం"ే, వరుగెత్తే ప్రాజిలో ః జడత్వాన్ని అన్వేషించడం 
వంటిదే. భావ భావాలను వ్యక్త వరచడానికి అనువైన శబ్ద జాలాన్ని 
ఎన్నుకొనెందుకు నంసిద్ధంగా ఉన్న గిడ్డంగి కాదు. కావ్య వాక్కును కవి 
నృష్టించుకోవాలి. కళాత్మక మైన రచనకు తార్కిక మార్గాన వివరణ నీయ 
వచ్చును. కాని దానిని మరో కళాత్మక రూవంగా మార్చడం ఆశక్యమవుతుంది. 
వ్రతీ అనువాదమూ మూలానికి భిన్నంగానే ఉంటుంది. అందులో మూలంలోని 
అందం కుంచించుకు పోతుంది, నాశన మవుతుంది. లేక పోతే అనువాదకుని 
భావముద్రలతో [కొత్త అభివ్యక్తి (105501) ఏర్పడుతుంది. 


సాహిత్య విమర్శలో నంవ్రదాయ సిద్ధంగా వన్తూన్న ఎన్నోరకాల 
విశ్లేషణలకూ, వింగడింవులకూ కోచీ వ్యతిరేకి ఉదావారణకు క్లాసికల్‌, 
రొమాంటిక్‌ - వ్రతీకాత్మకత, వాన్తవికత - వంటి జంట వదాలు ఒక్కొక్క 
విమర్శకుని అభిరుచిని, నంస్కారాన్ని బట్టి ఒక్కొక్క విధమైన అర్థానికి కారణ 
మవుతాయి. క్లాసికల్‌ అంటే కళాత్మకంగా నిర్గుష్టమైనదని ఒకనికి తోస్తే, 
మరొకనికి అది కృతకమైనదని తోచవచ్చు. రొమాంటిక్‌ అంటే అచ్చమైన 
కవితాత్మ నిముడ్చు కొన్నదీ కావచ్చు," వట్టి రాగవ్రదర్శనతో కూడినదనీ 
(Sentimental గా ఉండేదని) అర్థం రావచ్చు. వాన్త వికమైన దంపే ఒకనికి వట్టి 
 అనుకరణాత్మక మైనది, మరొకనికి జీవితాన్ని విన్పవ్షంగా వ్రదర్శించేది. 





6. “Language is a perpetual creation. . .. The ever-new impressions give risa to 
| continuous changes of sound and meaning, that is, to ever - new expressions. 
_ Toseekthemodel language, then, is to seek the immobility af'motian".: Croce's 

' Aesthetic: Ch. XVII. 


_ 217 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు 


వ్రతీకాత్మకత అంపేవాన్త న్తవాన్ని వక్రీకరించడం కావచ్చు, గుప్త ప్ర కథాత్మకమైన 
దన్న భావమూ కల్గవచ్చు. ఈ జంట వదాలో వతీ వదమూ కవితాత్మకతను 
నూచిన్తుందన్న భావాన్ని కాని, తద్వ్యతిరేక భావాన్ని కాని కల్పించవచ్చు. ఈ 
వదాలను వ్రశంసార్థకంగా కాని, నిందార్థకంగా కాని వాడడానికి, నమా వన 
అవకాశాలున్నా పంపేడు క్రోచీ 


కేచి, ఇలా నంప్రదాయ విమర్శలోని వివేచనను 
వ్యతిరేకించినా. అందలి పారిభాషిక వదాలు కళాత్మకతను ఆవివ్యరించ వని 
వాదించినా, ఆతడు మంచి భావుకుడు, విమర్శకుడు. శబ్దాల కూర్చు తల్ల 
ఏర్పడిన నాదవిన్యానం వల్లనే వద్యం మనకు మనోరంజనాన్ని, ఆనండాన్మీ 
కలిస్తోందని అనుకోవడం వట్టి భ్రమ అంటాడు క్రోచీ. నాదవిన్యాసానీకీ 
శ్రవణేంద్రియ ప్రతిన్చందన ఆ ఆనందమూ కాదు, ఆనందానికి కారణమూ కాదు. 
అట్టి నాదవిన్యానం ఉన్న అన్నిచోట్లా . మనకు ఆనందం కల్లదు. ఆవద్యంలో 
శబ్దాలు కల్పించే అర్థంతో నాదం చిత్రంగా మిళితమె పై నవృాదయని భావనాశక్తీని 
(పేరేపి నుంది. ఈ భావనాశక్తి (పేరణవల్లనే మనకు ఆనందం సిద్ధిన్తుంది. 
కవిత్వం భావమూ (feeling) కాదు, వింబమూ (19280) కాదు.. ఈ రెండిలటీ 
'కలయికా కాదు, అది భావాన్ని చింతన మొనరించడం ("Contemplation ef 
feeling"), అది. 'భావగితా త్మక మైన అతీం(దియత (౧021 intuition); అంటే 
అచ్చమైన 'అతీంద్రియత. ' లిరిక్‌ - భావగీతము - వాదయాన్ని ఒలక 
పోయడం కాదు, అదికెవు వ్ర్‌మని అరిచే కేకకాదు, పోగొట్టుకున్న దానికి దుః 
'ఖించడమూ కాదు. అది అవోనికి బాహిరమైన రూవకల్పన. ఈ భావి 
గితాత్మకతయే మవోకావ్యంలోనూ, నాటకంలోనూ కవితగా రూవుకడుతుంది. 
| ఇక్కడ అవాం, కథాత్మకంగా, నాటకీయంగా వ్రదర్శింవ బడుతుంది. 'అంచేత 
అవీ భావగీకాత్మక మై మైనవే. కాని ని బావ్యా లక్షణాలవల్ల వానికి కి వేర్వేరు పే 
వెడతారు. 


కోచి ఎడార్‌ ఏలెన్‌ ప్రో వలెనే రసొత్మకత దీర్గమైన కావ్యాలలో కన్న 
వ్రాన్వమైన రచనలలోనే గోచరిన్తుందంటాడు. ఈతడు నన 


218 


అభివ్యక్తి వాదము 


కన్ని మంచి కవితలున్న కవితా నంకలనంగా భావించి నట్టు కనబడుతుంది. 
ఈ కవితలు. భావగీతాత్మకంగా ఉంటూ, ఇతివృత్త, పాత్ర పోవణాది 
అశికా9 చటాలలో ఇమిడి ఉంటాయి. ? 


క్రోచీ కళాకారుని మననున నున్న ' హతే కళ' అనడం వల్ల 
అతడొక చిత్రమైన వరిస్థితిని కల్పిన్తున్నాడు. అతీంద్రియ స్థితిలో రామకథ 
నంతా దర్శించినా, దానిని కావ్యంగా మనకు అందచేసి నవ్వుడే వాల్మీకి నొక 
కవిగా మనం గుర్తిన్తున్నాము. కాని క్రోచీ కావ్యనృష్టి జరగక పోయినా, కవి 
అఫీంద్రియతయే ' కావ్య మంటాడు. అట్టి దర్శనానికి కవి ఆకృతిని 
కల్ఫిస్తాడు. & దీని నవలంబనంగా చేనుకొని " కవి దర్శన మిట్టిది, ఇటీి ట్టి దర్శనానికి 
శాళ్య మిట్టి ఆకృతిని వహించింది ' అని భావుకుడు పంచడం వల్ల 
కావ్యం ఎంత వరకూ కవి దర్శనానికి - అతీంద్రియతకు - ఆకృతి నీయ 
గల్లిందో చెప్పగలిగినా, అందులో మనం ఎక్కువగా విమర్శకుని అభిరుచి 
మిద ఆధారవడవలసి ఉంటుంది. ఇది అభిరుచి విమర్శను ప్రోత్సహించి 
నట్టవుతుంది. అది గాకుండా క్రోచీ మవోకావ్యాన్నీ, రూవకాన్నీ, అఖండ 
క్‌ ఖండాలుగా అనుశీలించడాన్ని నిషేధిస్తాడు. వానిని అచ్చమైన కవితల 
నంకలనాలుగా చూడాలని అంటూ, అవ్పటవ్పటి కవిత్వవు మెరువులతో 
తృప్తి వడ మంటాడు. అంటే మవోకావ్యంలో కాని, నాటకంలో కాని కనబడే 
ఫిల్బామూ, ఆకృతీ, వరన్పరాంశాల రాపిళ్లూ, మున్నగు వాని వల్ల వుప్లే 
ఆం నుక అ తరాలను? క్రోచీ నిర్లక్ష్యం చేయమంటాడు. ' 
' నా "కోచీ అన్ని రకాలు ఉవదేశాత్మక, శాస్త్రీయ ప్రమాణాలతో 
కళాఖండాలను నమిపి పించడాన్ని కూడా నిరుత్సావా వరచాడు. నూశ్రాల 
నాధారంగా చేనుకొని కావ్యాలను నమోపించే మార్గాన్ని నిషేధించాడు. 
కళలో అలంకారం వట్ల గల మితిమోరిన మోజును గర్హించాడు.  ఆకృతినీ, 
వను వునూ విడదీయ కాదన్నాడు. నరియైన చారిత్రక అవగావానతో కావ్య 
రచనా కాలం నాటి వరిస్థితులను వున రుద్దరించు కుంటూ, ఆనాటి భాషా 
న కట ల ప మ. తానా 


7. "LiteraryCriticism :A Short History" :p517. - : 
219 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్దాంతాలు 


నంప్రదాయాన్ని అర్ధం చేనుకొంటూ, కావ్యాన్ని నమోపించ మంటాడు. 
కోచీకు అలా అనిపించుకోవడం ఇష్టమున్నా లేకపోయినా, ఆతడు 
'రొమాంటిక్‌ ' విమర్శకుడే. (8) 


చ 


ఈ శతాబ్దపు ఆరంభంలో ' అభివ్యక్తికళ ' (EXpressionistic art) ఒక 
ఉద్యమంగా స్వీడిష్‌ నాటక కర్త Strindberg (1849-1912) (వభావంతో 
(పారంభమయింది. 1915-'25 మధ్యలో ఈ ఉద్యమం వరాకాష్ట నందుకుంది. 
సాహిత్యంలోనూ - ముఖ్యంగా నాటకంలో - నంగీతంలోనూ, చిత్రకళలోనూ, 
దాని ప్రభావం కనబడుతుంది. - (కోచీ సిద్ధాంతాల నుంచి ఇది వుట్టిండి 
అనుకోన నక్కర లేదు.) 


కళలో అభివ్యక్తి వాదం వాన్తవికతా వాదాన్ని, ప్రతిఘటించేదిగా 
ప్రారంభమయింది. వ్రవంచాన్ని వరిశీలించడం వల్ల మన అనుభవాన్ని 
పాలించే విశ్వజనీనమైన నత్యాలు, నూత్రాలు వెల్లడి అవుతాయని వాన్తవికతా 
వాదులు విశ్వసిస్తారు. కాని “కళ కళకోనమే ' అని భావించే వారు ఈ వరిశీలన 
వల్ల కాని, మనకు కలిగే నంవేదనలవల్ల కాని, వ్రవంచానికి నంబంధించిన 
జ్ఞానం అంద దంటారు. మనం భౌతిక వవంచంలోని వన్తువుల నెలా 
అవగావాన బచేసికొంటున్నా మో వరిశీలన చేసి చూనుకుంసే, మన వ్రవంచాను 
- భవ మెంత ఆత్మాశ్రయ మైనదో వెల్లడి అవుతుందంటాడు, "The Renai552n0e' 
లో వాల్టర్‌ పాటర్‌. మనం లోకాన్ని యన మననులలో వునర్నిర్మించు. 
కుంటామనీ, దానిని అనునరించే మనకు ప్రవంచాన్ని గురించిన అవగావాన 
ఉంటుందనీ పాటర్‌ అంటాడు. ప్రతీ వ్యక్తీ తాను నిర్మించుకొన్న లోకంలోనే 
నివసిస్తాడు. అదే ఆతని అవగావాన లొకి వన్తుంది. ఈ అవగావాన వ్యక్తి 
గతమైనది. కనుక కళాకారుడు తన మూర్తిమత్వాన్నే కళలో ప్రతిభలింవ 
చేస్తాడు. ఇట్టి వ్యక్తిగతానుభ వాభివ్యక్తి (self-expression) కువానా 





8. “Literary Criticism :-A Short History" : ౧ 517. 


220 


అభివ్యక్తి వాదము 


వస్తావ్షశ్రయ వర్ణన కన్న ఎంతో నత్యమైనది, వాన్తవానికి నమోవమెనది, 
విలువైనది అంటాడు పాటర్‌. 


ఇట్టి సిద్ధాంతాలకు కట్టుబడిన కళాకారుడు వ్రవంచాన్ని వస్స్వాశ్రయంగా 
(వ్రదర్శించడం కాకుండా, తనకు గాని, తన రచనలోని ఒక పాత్రకు కాని, 
ఒకానొక మానసిక స్థితిలో ఈ లోకమెలా కనబడుతుందో, దానిని తన 
ఆంతరంగిక అనుభవాన్ని బట్టి వ్రదర్శిన్తాడు. ఈ వరానికి చెందిన కొన్ని 
నాటకాల్లో బాధాతవృమైన మానసిక స్థితి కాని, వివరీత (abNంrMal) 
మానసిక స్థితికాని (వదర్శింవబడుతూంటుంది. మరి కొన్ని నాటకాలు ఈ 
పారిశ్రామిక, సాంకేతిక విజ్ఞాన యుగంలో గమ్యం లేకుండా కొట్టుకొని 
పోతూ, బెంగవడ్డ ఆధునిక మానవుని మానసిక స్థితిని ప్రదర్శిస్తాయి. 


అభివ్యక్తి నాటక కర్తలు విలక్షణమైన శెలిలో నంభామణలను కూరుస్తారు. ' 
కాంతి, శబ్దం కల్లించే effects నూ, గిరగిర తిరిగే రంగన్ధలాన్ని (reVlVing 
6౪1106) ఉవయోగిస్తారు. కాలక్రమాన్ని అన్తవ్యన్త మొనరిస్తారు. అత్యాధునిక 
రంగన్గలాన్ని అన్నివిధాలా ఉవయోగించు కుంటారు. Bertolt Brecht 
వంటి జర్మన్‌ అభివ్యక్తి నాటక కర్తల ప్రభావం అమెరికన్‌ రూవకాల మీద 
కూడా వడింది. "Theater 01 the Absurd" లోని అవాన్తవిక ప్రయత్నాల 
లోనూ, చలన చిత్రాలలోనూ, అభివ్యక్తి వాదం ప్రభావం కనబడుతుంది. 


మరొక్క విషయాన్ని కూడా గుర్తించాలి, లోకాన్ని వరిశీలించడం, 
అనునరించడం వాన్తవికతా వాదానికి చెందినవి కాగా, మానవుని మనన్సును, 
అంతన్సును శోధించడం, దానిని కళలో |వ్రతిబింబింవ చేయడం, అట్టి 
విలక్షణమైన చూవుకు ఒక ఆకృతి నివ్వడం ఎక్కడ ఉంటే, అక్కడ కళ 
అభివ్యక్తి వాదానికి చేరువగా ఉన్నదనుకోవాలి. (వతీకవాదులయినా, వ్రతివీంబ 
వాదు లయినా, అధివాన్తవికు లయినా, absurdists అయినా - వీరందరి 
అన్వేషణా, అభివ్యక్తీ స్వీయమైన ఆంతరంగిక మనన్సునుండి వుట్టినవే. 


221 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


ఇమేజిన్లులు రొమాంటిక్‌ దృక్పథానికి వ్యతిరేకులు. అంటరు 
(image) అంటే షకాలేరలో మేధోద్వేగాల నంశ్లివ్షతను వ్యక్త క వరచే దంటాడు 
ఎజాపొండ్‌.. ఇమేజిన్లు కవిత ఎక్కడా వల్పగా ఉండకూడదు. పొడిగా, 
ఘనిష్టంగా (dry and hard గా) ఉండాలి. కవిత దీర్గమైనది కాకుండా 
కురచగా ఉండాలి. జపానీయుల "ముక్కీ' లలా కొద్ది వదాంశాలతో 
(syllables) కూడి ఉంతే మరీ మంచిది. "IN a Station. of the Metro" 
అన్న పౌండ్‌ కవితలో కేవలం వదునెన్మిది వదాంశాలు ఉన్నాయి. ఇమేజిన్లు 
దృక్పథం ఆధునిక కవితా మార్గాలకు కారణ మయింది. ఇమేజిస్ట్‌ కవితను 
వ్రాన్వమైనక్తా కాసికల్‌ ఖండిక అని కావీతత వచ్చును. అయితే ఇందులో వన్తువు 
కాకుండా, వన్నువును చూచే వ్యక్తి అవగావాన (వ్రతిఫలిన్తుంది. Wallace 
Stevens "Thirteen Ways of Looking at a Blackbird" అన్నది 
'ట్రత్యేకంగా ఒక వక్షిని గురించిన కవిత కాదు. కవి అభిప్రాయాలను, ఆతని 
చూచును అభివ్యక్తమొనర్చడానికి అది సాధనం. 


. అధివాన్తవికతకు ఆకృతిలో నంబంధం లేని మానసి కస్టితి ముఖ్యమైన 
దవుతోంది. అధి వాన్తవికులు ఫ్రాయిడ్‌ ని సిద్దాంతాల నాదరిస్తా రు. వారు అజ్ఞాత 
మనన్సుకు స్వాతంత్ర్యం ప్రకటించారు. 'యథేచ్ళ రచనలను (automatic 
writing), న్వష్నాలను, వూనకం వంటి మనసి స్థితిలో ని అవ్యక్త (పేలావనను 
అధివాన్తవికులు అక్షరబద్ధ మొనరిస్తారు. ఇది అభివ్యక్తవాదానికి వరమమైనసి స్టితీ 
ఆనక వర్న, + శ్‌ ఇ 


"అభివ్యక్తి ' కళ ఇన్ని రకాల రచనలలో ప దాని ప్రభావం 
నాటకాలలోనే ప్రధానంగా కనబడుతుంది. కళలో అభివ్యక్తి అనగానే మనకు 
నాటకాలే లే ముఖ్యంగా జ్ఞావకం న. 


అధ్యాయం 20 
అభిరుచి నుంచి అనుశాసనానికి 
| a 


ఇరవైయో్యో శతాబ్దం పాశ్చాత్య సాహిత్యానికి నంబంధించి నంత 
వరకూ (వధానంగా విమర్శకు అంకితమైన యుగంలా కనబడుతుంది. 


' విమర్శసాహిత్యానికి ఎంతో చరిత్ర ఉన్నట్టు చూసాము. ఇది "ప్లేటో, 
అరిస్తాటిల్‌ నుండి ఎందరో మవోమేధావులను ఆకర్షించింది. కవి "చేత 
నిర్మింవబడిన కావ్యాన్ని నవృాదయునికి అందచేయడానికి మార్గాన్ని వెదక 
నారంభించిన విమర్శ, క్రమక్రమంగా ఎన్నో రూపాలను దాల్చింది, ఎన్నో 
మారాలను త్రొక్కింది. మున్ముందు మరెన్నో రూపాలలో అవతరించే 
అవకాశం కూడా లేక పోలేదు. 


ఇలా విమర్శలో ఎన్నో వ్రస్థానాలున్నా, అవి అన్నీ ఒకదానిలో 
ఒకటి కలిసిపోయి కలగా ' వులగంగా, వద్మవ్యూపాంలా ఉన్నా, అందులో 
మూడు (ప్రధాన మార్గాలను నిర్ధరించ వచ్చు. 


మొదటిది "గ్రంథ వరివ్యరణ'. ఇది మౌలిక మయినది. కవి వ్రాసిన 
కావ్యాన్ని యథాతథంగా పాఠకునికి అందచేయడం దీనిలక్ష్యం. వరివ్కర్త 
తనకు దొరకిన వ్రతుల నన్నింటినీ శ్రద్ధగా వరిశీలించి, వివిధ పాఠాలలో ఏ 
పాఠం కవి కృతమైనదో నిర్ధరిస్తాడు. ఎక్కడైనా ఒకటి రెండు అక్షరాలు కాని, 
శబ్దాలు కాని, వాక్యాలు కాని లువమైపోతే, వానిని వూరిస్తాడు. తానలా 
చేసి నట్టు చెవ్పడం ఆతని ధర్మం. ఆవూరణల మంచి చెడ్డలను తర్వాతి 
విమర్శకులు ఆలోచించ సాధ్యమవుతుంది. ఆంగ్లంలో 18వ శతాబ్దంలో 
"షేక్స్‌పియర్‌ నాటకాలకు నంపాదకులుగా Theobald వంటి ఉద్దండ 
వండితులుండేవారు. వారు పాఠనిర్ణయాన్ని చేసేవారు. తెలుగులో . కొన్ని 
కావ్యాలకు అట్టి పాఠనిర్ణయ ప్రక్రియను నాటి వండితుల సాయంతో చేవట్టిన 


223 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్దాంతాలు 


వాడు సి.పి. బ్రౌన్‌. తర్వాత వావిళ్ల వారు వండితుల చేత అనేక గ్రంథాలను 
వరిష్కరింవ చేసారు. 


ఈ వరివ్యరణ ఒక్కనాటితో ఆగిపోయేది కాదు. ఆంధ్ర మహాభారతం 
వంటి వూర్వకావ్యాలలో పాఠనిర్ణయం ఇంకా జరుగుతూనే ఉంది. నేటి 
కవుల కావ్యాలను ప్రచురించడంలో కనబడే అచ్చుతవ్పులూ, ఛందో 
వ్యాకరణ దోషాలూ కవి కృతమైన వేనా, కాకపోతే వాని నెలా 
వరిమ్మరించాలన్న నమన్య ఉంటుంది. Walt Whitman రచన "Leaves 
of Grass" ఎన్నో మార్పులకు చేర్పులకు లోనయింది. అలాగే Pope's 
“DUnciad" లో రెండు విభిన్న మైన రూపాలు (1/6/31009) కనబడతాయి. (1) 
ఏది నరియైనది ? రెండింటినీ ప్రచురించాలా? వంటి నమన్య లుంటాయి. 


సాహిత్య విమర్శలో రెండవది "సాహిత్య సిద్దాంతాలు." ఇవి కావ్య 
తత్వాన్ని చర్చిస్తాయి. అనలు సాహిత్య మంటే ఏమిటి ? అందులో కవిత 
ఎక్కడ ఉన్నది ? కావ్య ధర్మం ఏమిటి ? రనము అలంకారం, రీతి, వక్రోక్తి, 
ధ్వని మొదలైనవి కావ్యనృష్టిలో ఎట్టి స్థానాన్ని ఆక్రమించుకుంటాయి? 
మొదలైన అంశాలను ఈ విమర్శ చర్చిన్తు ంది. అరిస్టాటిల్‌, కోల్‌రిడ్డి రచనలు 
వెనుకటి కాలంలోనూ, ఇటీవలి |. A. Richards కృషీ, ఈ మార్గాన ఎంతో 
(ప్రభావాన్ని చూపిన రచనలు. కావ్య సిద్దా ౦తాలు కావ్యాలను 
వర్ణికరించడానికి, కావ్య విలువలను నిర్ణయించడానికి, కావ్యాను శీలనకు, 
పారిభాషిక వదాలను నిరరించడానికి ఉవకరిస్తాయి. కావ్య సిద్ధాంతాలకు 
మౌలికంగా కొంత శాశ్వతత్వం ఉన్నా, అవి తిరుగు లేని వనీ, వానికి కొత్త 
అంశాలను చేర్చవీలు లేదనీ భావించ వీలు లేదు. 1957 లో Northrop 
Frye (గ్రంథం "Anatomy of Criticism" నూత్న సిద్ధాంతాన్ని 
నూచించినదే. 


మూడవది " అనువర్తిత విమర్శ'. కావ్యపాఠాన్ని & ఒకరు నిర్ణయించగా, 


కావ్య తత్తాాన్ని మరొకరు వివరించగా, (వత్యేక కావ్యాలకు ఈ. 
వతు 


1. ‘Theory of Lierature" - Rene Weliek and Austin Warren. : p. 61. 


224 


అభిరుచి నుంచి అనుశాననానికి 


సిద్ధాంతాలను అన్వయించడం అనువర్తిత విమర్శ. ఇది ప్రధానంగా సాహిత్య 
రచనలను అనుశీలిన్సుంది, రచయితల సాహిత్య కృషిని అంచనా వేన్తుంది. 
సాహిత్య సిద్దాంతాల నమాలోచనలో నిర్హరింవబడిన నూత్రాలు, వివరణ 
విమర్శకునికి 'వ్రత్యక్షంగానో, వరోక్షంగానో సాయవడతాయి. 


అనువర్తిత విమర్శ తిరిగి రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి 
అనుశానన (1౪461640) విమర్శ, మరొకటి అభిరుచి. (impressionistic) 
విమర్శ. 


__ అనుశానన విమర్శలో సాహిత్య సిద్ధాంతాల. - అలంకారశాన్ష్ర '- 
మర్యాదను అనునరించి కావ్యాన్ని నమిపించడం కనబడుతుంది. వైద్యుడు 
మనిషి ఆరోగ్యాన్ని వరీక్షించడానికి వానిని కొన్ని వరికరాలతో నమిోపిస్తాడు. 
వాని నాడిని చూస్తాడు. ఊపిరి తిత్తులనూ, గుండెనూ, కాలేయాది శరీర 
భాగాలనూ వరీక్షిస్తాడు. వాని ఒడ్డూ, పొడవూ, బరువునూ చూస్తాడు. 
ఇదంతా శాస్త్రీయ వద్ధతిని వస్తాాశయ రీతిన జరుగుతుంది. తాను గుణించిన 
ఫలితాలను బట్టి వైద్యుడు మనిషి ఆరోగ్య స్థితిని నిర్ధరిస్తాడు. అనుశానన 
విమర్శకుడు కూడా కావ్యానుశీలనకు ఇట్టి వస్తాాశయ వద్దతినే 
ఆశ్రయిస్తాడు. విమర్శకుడు నివృక్షపాతంగా తీర్చు నిస్తాడు. స్వేయమైన 
అభిమానాలకు, దురభి మానాలకు ఆతడు అతీతుడు. అతడు కావ్య 
మూల్యాన్ని నిర్ణయించే షరాబు. 


ఈ అనుశానన విమర్శలో అనేక మార్తాలున్నాయి. కావ్యాన్ని 
లోకానికి (ప్రక్కన ఉంచి చూడడం, కావ్యంలో లోకం ఎలా 
వ్రతిబింబిన్తూందో చూడడం. 'వాన్తవికతా' విమర్శ. కవి దృష్టినుంచి 
కావ్యాన్ని వరిశీలించడం, కవి లక్షించిన దేమిటి ? దానిని కావ్యంలో 
సాధించాడా ? అని చూడడం, ఆతని అభివ్యక్తిలోని నిజాయుతీ ఎట్టిది? 
అన్న అంశాన్ని అనుశీలించడం - కవిజీవిత చరిత్రనూ, ఆతని దర్శనాన్నీ 
ఆధారంగా చేనుకొన్న విమర్శ. దీనిని "అభివ్యక్తి ' విమర్శ అనవచ్చు. 


225 


పాశ్చాత్య సాహిత్య విమర్శ: చరిత్ర = సిద్దాంతాలు 


కవి జీవిత చరిత్రకు, సాహిత్యేత రాంశాలకూ నంబంధం లేకుండా 
కావ్యాన్ని న్వయం (వ్రతివత్తి గల నృష్టిగా చూడడం "అభినవ ' విమర్శ 
కవితో నంబంధం లేక, కావ్యం అస్తిత్వాన్నీ, దాని మూర్తిమత్వాన్నీ * ఈ 
విమర్శ స ఆవివ్కరిన్తు ంది. ఇవిగాక మార్కి సన్లు విమర్శ, మనన్త. త్వ శాస్త్రాన్ని. 
ఆధారంగా చేనుకొన్న విమర్శ, ప్రాగ్రూవ విమర్శ వ కను కూడా 
ఈ అనువర్తిత. విమర్శలో ఉన్నాయి. 


_ ఇక అనువర్తిత రా మరొక విభాగం అభిరుచి (10/9960౧- 
istic) విమర్శ. 


అభిరుచి విమర్శను న ట్రవేశపెట్టిన వారు 1221 
Lamb, Coleridge అని చెప్పాలి. వోజ్‌లిట్‌ దృష్టిలో విమర్శకు భావుకత్వమే 
(వధాన లక్షణంగా ఉండాలంటాడు. భావుకుని లక్షణాన్ని రాజశేఖరుడు 
విన్సష్టంగా వివరించాడు. భావుకుడు కవి వలెనే ద్రతిభావంతుడై ఉండాలి. 
అయితే కవి వ్రతిభ. ఆతని చేత కావ్యాన్ని (వాయిన్తుంది. భావుకునికి 
ఆకావ్యం కవితో తుల్యమైన అనుభవాన్ని కల్లిన్తుంది. ఇట్టి అనుభవం 
కల్లడానికి నవ్యాదయునికి కావలసింది గ4510 అంటాడు వోజ్‌ లిట్‌. 
“గస్టో? అంటే మంచి అభిరుచి వలన కల్గిన అనుభవ తీవ్రత కల్గించే 
కవితోత్సావాం. దాని వల్ల తన్మయీ భావంతో కవిత్వం అనుభవంలోకి 
వస్తుంది. (2 అట్టి స్థితిలో వోజ్‌లిట్‌ వంటి విమర్శకుడు తన ఆలోచన లెలా 
ఉంటే, జ. బ్రాస్తాడు ; తాను దేనిని అనుభవిస్తాడో దానినే 
ఆలోచిస్తాడు. తనకు కల్లే ల కొన్ని భావముద్రలను ( (impressions ను) తాను 
నిరోధించలేడు. వానిని నిన్సంకోచంగా . బహిర్గత మొనర్చే ధైర్యమూ 

క దంటాడు లిట్‌.. (3). 





2 “Gusto' - That amorous quest of literary beauty and rapturous enjoyment 
- of it',= * A History of English [గరలక వ 0. 367. న. 
3. “Literary Criticism : A Short History : * p. 494. 


226 


. అభిరుచి నుంచి అనుశాననానికి 


కళ. అన్నది ఏ ఏ మఠాధి వతికో, రాజకీయ నాయకునికో, నీతి వాదికో, 
తత్త్వవేత్తకో చాకిరీ చేయడాన్ని నిగ్రహించిన కాలంలో, అచ్చమైన కవిత 
కోనం అరాటవడే కాలంలో “కళ కళ కోనమే' అన్న వాదం వుటుకొని 
వచ్చింది. కళకు ప్రయోజనం లేక పోవడం కాదు, అది నివ్చ్దయోజనమైన 
దన్నాడు వైల్డ్‌. ఎవ్బుడైతే కళకు ఒక ప్రయోజనాన్ని ఆశించామో, అవ్పడు 
అది కట్టు బానిన అయిపోతుంద్కితన న్వయం వ్యక్తిత్వాన్ని కోల్పోతుంది. 
అట్టి నయం వ్యక్తిత్వాన్ని కాపాడ డానికే కళ కళ కోనమే (బ్రతకాలన్నారు, 
పూ కవులు. అలాగే కళను గురించి వర్యాలోచించే విమర్శకుడు కో 
కొన్ని సాహిత్య నూత్రాలతో కావ్యాన్ని నమిోపించిి, విశ్లేషణ చేయడ మన్న 
“వేరుతో దాని సౌందర్యాన్ని భగ్నమొనరిన్తున్నాడు. కళ ప్రధానమైన ధర్మం 
రసానందం. ఆ అనుభూతిని నవాదయునికి ఆందచేయడమే విమర్శ 
ధర్మం కావాలి. విమర్శకూడా దేనికీ బానిన కాకూడదు. విమర్శ 
విమర్శకోనమే అవాలి. అది కావ్యాను భవాన్ని శోతకు అందచేసే సాధన 
మవాలి. కాగాకళ కళ కోనమేఅన్న వాదంలో నుంచే విమర్శ విమర్శ: కోనమే 
అన్న వాదం వుట్టుకొని వచ్చింది. 


మరి ఇట్టి విమర్శ కావ్యాను భవాన్ని అందచేసే మాధ్యమిక మై మెతే, 
విమర్శకూడా కళాత్మక సాధనే అవుతుంది. విమర్శకుడు. వట్టిమేధావి 
మాత్రమే కాదు. ఆతని లోనూ కవిత్వం గుప్తంగా. ఉంటుంది. “అంధుకే 
'541౧018-86౮/6 భావుకునిలో అంతర్గతంగా ఉన్న కవితను మరో మార్గాన 
బహిర్గత మొనర్చడమే సాహిత్య విమర్శ ' (4) అంటాడు. భావ కవికి లోక 
es ఆత్మాశ్రయ మైనదే అవుతుంది. ఇక్కడ లోక మంతా కవి 
"అనుభవాన్నే టవ్రతి భలిన్తుంది కాని, కవి లోకం పొందే అనుభవాన్ని 
, వతిభలించడు. అలాగే అభిరుచి విమర్శకుడు కావ్యాన్ని తన దృష్టినుంచే, 
. అది తనకెట్టి సు. కల్లించిందో దానిని రర చెవుతాడు కాని, అది 
4. Sainte - Beuve would say that ios him. criticism. was aa a way of "exhaling 


a hidden poetry in an indirect way". - “Literary ఆం. A Short ఫస 
0. 494. 


. 227 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


ఎట్టి అనుభవాన్ని ఈయదగి ఉన్నదో దానిని అంచనా వేన్తూ, మాటాడడు. 

కవి నన్నయ అయినా, తిక్కన అయినా, పోతన అయినా, విమర్శకుడు 

మాటాడేది వీళ్లను గురించి కాదు, వాళ్లను అధారంగా చేనుకొని తన 

అనుభవాన్ని నురకట చెవుతాడు. త్ర 1 ఈ విమర్శలో "తనతనంి' 
మిక్కిలిగా ఉంటుంది. (5) 


విమర్శకునికి కావలసింది నవృాదయత, న్పందన. ఆతనికి మేధను 
తృప్తి వరచే సౌందర్యాన్ని గురించిన అమూర్తమైన నిర్వచనంతో వనిలేదు. 

అది ముఖ్యమైనది కాదు, విమర్శకుడు నుందర వన్తువు నమక్షాన గాఢంగా. 
కదలిపోయే లక్షణాన్ని కలి ఉండాలంటాడు పాటర్‌. ! అందుచేత అతడూ 
ఉత్తమమైన కళాకారుడే. అట్టి కళాకారునికే కళ అంతన్రత్వం అవగత 

మవుతుంది. అందుకే కళాకారుడే నద్విమర్శకు డవుతా డంటాడు WhNIster. 
ఇటువంటి వాదానికి ఒక నందర్పంలో C.5. L6wI5 నమాధానం చెవుతూ, 
తార్కికమైన ప్రతిభను తార్కికుడే వసిగట్టగల్లే మాట నిజమే కాని, కవిత్వం 
కొంత తర్కం వంటిది, కొంత పాకశాన్రం వంటిది అన్నాడు. చేసిన వంట 
బాగా ఉన్నదో లేదో చెషే a పాచకుడే కాదు, భోక్త కూడాను 
అంటాడు Lewis. 7 


అయినా అచ్చమైన అభిరుచి విమర్శలో విమర్శకుడు కళాకారుడే. 
అభిరుచి విమర్శ విమర్శకుని లోని కవిని మేల్కొల్పుతుంది. అవ్వుడు 
మనకు లభించేది కవిత్వానికి ప్రతిగా ఉండే మరో కవిత, లో చూవుతో, 
నునంవన్నమైన వాగ్ర్వైఖరితో, చదువరిలో ఉత్సావోన్ని రగిల్చే విమర్శ. 





5. "To be frank, the cirtic ought to say; తట | am going to speak 

“౨ ౭0001 myself aprops of Srereepesre, apropos of Racine" - Anatole France. 

6. What is important ..... ‘is not that the critic should possess a correct 

abstract definition of beauty for the intellect, but a certain kind of 

temperament, the power of being deeply moved by the presence. of 
- beautiful ము. Walter Pater : ey Criticism : A Short History" : 

ఎ ఫై. 6394. 

7. సెదే : Pp. 495. 


228 


అభిరుచి నుంచి అనుశాననానికి . 


అభిరుచి విమర్శలో ఎంతో (ప్రమాదం కూడా ఉంది. విమర్శకుని 
లోని కవితా శక్తి కవిని మించి ఉంకే, ఆతనిది మరొక కావ్యం అవుతుంది. 
దానికి లొచ్చుగా ఉంటే, ఈతని విమర్శ మూలం కల్గించే కవిత్వాను భూతికి 
బలహీనమైన ప్రతిధ్వని అవుతుంది. ఇక విమర్శకుని అభిరుచి వక్రంగా 
ఉంటే, ఆతని విమర్శకూడా విషయాన్ని వక్రీకరిన్తుంది. ఒక్కొక్కవ్వుడు 
_ అది విమర్శకుని ఇష్టానిష్టాలను హేతు న మునంలా పయత్నమన్న 
భావాన్ని కలిన్తుంది. అ 


ఇక అభిరుచి బలం లేని, భావుకతా నంవన్నం కాని, అనుశానన 
విమర్శ డ్రిల్లు మాన్హరులా ఉండి సాహిత్యంలో క్రమశిక్షణ, regimentation 
ను కోరే ప్రమాదముంది. (రైమర్‌ అన్న 17వ శతాబ్దవు విమర్శకుని లోవ 
మిట్టిదే : “సైనికులందరూ ఉత్తములు, ఉదారులు, స్నేవాపాత్రులు, 
నివృల్మమలుగా ఉండాలని, ఉంటారని మనం అనుకుంటాం. మరి షేక్స్‌ 
పియరు సైనికుడైన "ఇయాగో ' ను వరమ దుర్మార్గుడైన విలన్‌గా 
చిత్రించాడు. పై నూత్రంతో చూడగా “ఇయాగో ' అట్టి వాడవడం 
అనంభవం, అనవాజం; అంచేత షేక్స్‌పియర్‌ నాటకం ఘోరంగా 
విభలమైందంటాడు రైమర్‌. ) ప్రాన విషయంలో ఎక్కడో లోపాన్ని 
ఊహించి పోతనను క్రింది స్థాయి కవులోకి ఈడ్చిన వారున్నారు, కవిత్వేతర 
ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని కొందరు కవులను మవోకవులనుగా 
అందల మెక్కించిన వారూ. ఉన్నారు. ఇదంతా అభిరుచి లేమివల్ల, 
భావుకతా దారిద్ర్యం వల్ల, కవిత్వ తత్త త్తం వట్ల అవగావాన లేకపోవడం వల్ల 
కల్లే దుష్ఫలితాలు. 


కాని మంచి అభిరుచి, గొవ్ప భావుకత ఉన్న విమర్శకుని అనుశానన 
విమర్శ సాహిత్యంలో ప్రమాణాలను నృష్టిన్తుంది.. భావుకత మోదనే 
ఆధారవడే విమర్శకుడు అవమారాన వడకుండా, ఆతనిని నక్రమ మార్గంలో 
_ నడిపే శక్తి అనుశానన విమర్శకు ఉంది. కావ్య లక్ష్య లక్షణ వరిజ్ఞానం ఆతని 





8." "Criticism itself, at bottom, is no more than prejudice made plausible." 
Mencken's. "A Soul's Adventures" - Quoted in "A History of Modem 
Criticism : Vol. Vi"- 0. 4. 


- 229 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


 భావుకతను అదువులో ఉంచి, ఆతని అనుశీలనను అనుశానన విమర్శ 
నాభిముఖంగా మలున్త్తు ంది. 


అయితే వ్రతీ విమర్శకుని లోనూ అంతో ఇంతో అభిరుచి విమర్శకుడు 
ఉంటూనే ఉంటాడు, దాని వల్లనే ఏ విమర్శ అయినా వ్యాద్యమవుతుంది. 


: -2- 


వెనుకటి శతాబ్దాలలో కన్న ఈ శతాబ్దంలో అమెరికన్‌ సాహిత్య 
విమర్శ విశిష్ష స్థానాన్ని సాధించింది. 


క్రితం శాతాబ్బంలోని H.W. bosses నుండి Maan Van Dyke 

వరకూ ఉన్న పెద్దమనిషి తరవా రచయితలలో కనబడే సామాన్య 
లక్షణాలను నమన్వయ వరచుకుంటూ, వారొక మాన్యత్రీ' నంవ్రదాయ 
(16౧1661! Tradition) బద్దులన్నారు. ఈ పేరును పెట్టినది. George 

Santayana ఈ నంవ్రదాయంలోని రచయితలు అనుభవాన్ని రెండు 
రకాలుగా వర్గీకరించారు. ఒక వంక (పేమ, కళ, ఆదర్శం ఉంటాయి, మరొక 
వంక సెక్స్‌ (లైంగిక నంబంధాలు), అనుదిన అనుభవాలు, ప్రావంచిక శక్తులు 
{forces of materialism) ఉంటాయి. ఈ నంవ్రదాయ వాదులు (పేమకూ, 
లైంగిక నంబంధాలను గురించిన నరిక్రొత్త దృక్పథానికీ, పొత్తు కుదర 


దంటారు. అనుదినాను భవాలనుండి వుప్తే భాష నుడికారము, ఆకృతి. 


నుండి కళ వుట్టదనీ, అవి కళకు ముడి వదార్గాలు కా జాలవనీ అంటారు. 
- విజ్ఞాన శార్తంతో, వరిశ్రమతో, వ్యాపార లావాదేవీలతో ముడి వడి ఉన్న 
ఆధునిక కాలం నుంచి విలువైన ఆదర్శాలు వుట్ట వంటారు. ఈ మాన్యశ్రీ 
_నంవ్రదాయంలోని విమర్శకుల బాధ్యత సామాజిక వ్యవన్ధను కాపాడడం. 
వ్యక్తులకు ఏది మంచి, ఏది చెడ్డ, అన్న విచక్షణా శక్తి, న్యాయాన్యాయాలను 
గూర్చిన అవగావాన, ఉండవు. కాని మత, ధార్మిక ఆదర్శాలు నిర్ణయించిన 
(ప్రమాణాలు సామాజిక; జీవితాన్ని నువ్యవస్థిత వై మొనరిస్తాయి. అంచేత అట్టి, 
ఆదర్శాలను వ్రశ్నించ రాదు. సామాజిక జీవితానికి అలవాటు 'వడలేక, 
దానిలో భాగస్వామ్యాన్ని పొందలేక, తనలో నుళ్లు తిరిగే ఆలోచనలకు 


230 


అభిరుచి నుంచి అనుశాననానికి 


లొంగి పోవడం వల్ల మనిషికి నిరాశకల్లుతుంది. నిన్సృవా కల్గుతుంది. స్వార్థ 
వరుడవుతాడు. ee వుట్టిన' నిరాశావాదం స్వార్థమైన 'ఆలోచనలకు 
భలితం కనుక, సాహిత్యం ఆశావాదాన్నే షోషించాలి. (ప్రత్యక్షంగా కాని, 
వరోక్షంగా కాని, సాహిత్యం మతాదర్శాలను, నై నెతిక ప్రమాణాలను చులకన 
చేయ కూడదు. అట్టి సాహిత్యంలో క్రమశిక్షణ కనబడుతుంది, నంయమనం 
ఉంటుంది, ఆదర్శాలను పోషిన్తుంది. ఈ దృక్పథంలో కళా, మేధా, 
రాజకీయ, అర్థికాది అంశాలన్నింటికీ నైతిక మూల్యాలు' వునాదిగా ఉంటాయి. 
ఇది వికోరియన్‌ యుగపు దృక్పథం నుంచి వుట్టింది. 9. 


ఈ మాన్య శ్రీ నంప్రదాయ బద్దులు ఇగిరి పోతూన్న పలుకక, 
నిష్ట్రమిన్తూన్న లోకాన్ని అంటి. పెట్టుకొని ఉన్నవా. రన్నది న్పష్టమే. 

తర్వాత వచ్చిన వారు "నియో వ్యూమనిన్లులు' - నవీన మానవతా 
వాదులు. | 

“మానవతా వాదం" అన్నవదం వునరుజ్జీవన యుగం నాటిది. 
ఆరోజులో గ్రీక్‌, లాటిన్‌ సాహిత్యాల వట్ల వ్రత్యేక అభిమానం ఏర్పడింది. 
ఈ సాహిత్యాలను అభినివేశంతో అభ్యసించే వారిని 'వ్యూూమనిన్లు' లనే 
వారు. ఆనాటి విద్య అంతా నేడు వ్యుమానిటీన్‌ అనబడే అంశాలలో 
రిటారిక్‌, వ్యాకరణం, చరిత్ర, కవిత, నీతి శాస్తం అన్న వానికే వరిమితమై 
ఉండేది. క్రమంగా ప్రాచీనమైన ఇతర సాహిత్యాంశాల వట్ల కూడా వారికి 
అభిమానం కలిగింది. అయితే వారికి క్తాసిక్స్‌ వట్ల అభిమాన మున్నా, వారు 
దేశీయ సాహిత్యాన్ని విన్మరించలేదు. దానినీ. అభిమానించే వారు. ఈ 
కాలంలో Picodella Mirandola (1463- -1493) గ్రీక్‌ లాటిన్‌ సాహిత్యాలనే 
కాక్క అరబిక్‌, హిబ్రూ భాషలను కూడా అభ్యసించాడు. అరబిక్‌ 
తత్త త్త్వశాస్తా న్ని అధ్యయనం చేసాడు. Marculoni Facino (1433-1499) 
సాయంతో ఆతడు తులనాత్మక తాత్తి త్ర్విక, మత విజ్ఞానాధ్యయనానికి 





‘9. *4 Age of Criticism 1900-1950" : William Van O' Connor (1952) - Chapter 
on “The Genteel Tradition." 


231 


_పాళ్చాత్య సాహిత్య విమర్శ: చరిత్ర = సిద్ధాంతాలు 


వునాదులు వేశాడు. వీరందరి అధ్యయనంలో విశ్శమంతటిలోనూ 
మానవునిది కేంద్రస్థాన మనీ, అది ఏకెక మైన దనీ (4౧1066) అన్న భావం 
ముఖ్యమైనది. ఈ మానవతా వాదు లందరిలో నూ డచ్‌ ' వాడైన 
Desiderius Erasmus (1466-1536) స్థానం అత్యున్నతమైనది. ఆతనికి 
వట్టి. చదువు లంకే పెద్ద అభిపాయం ఉండేది కాదు. అత్యుత్తమ 
మానవుల - వురుషోత్తముల - బోధనలను ఇముడ్చుకోవడమే మానవుని 
లక్ష్యం అవాలి. ఆతడు సిసిరో, సోక్రటిస్‌ లను వివరీతంగా అభిమానించే 
వాడు. కాసిక్స్‌ వట్ల ఆతని అభిమానానికి ఆతడు క్రైనవ మత విలువలను 
జోడించాడు. అయితే ఆతడు క్రైన్తవ మత ఆచారాల కన్న, కర్మకాండ కన్న, 
నైతిక ఆధ్యాత్మిక జీవితానికి, విలువలకు ఎక్కువ ప్రాముఖ్యాన్నిచ్చాడు. 
దీని వల్ల, ఈతని నంపాద కత్వంలో వెలువడిన Greek Testament వల్ల, 
తర్వాత Martin Luther "రివర్‌ మేషన్‌ ' భావాలను వ్యాప్తి చేయడానికి 
అవకాశం కల్గింది. 


'వ్యూమనిజమ్‌' మానవుని విశ్వానికి కేంద్రబిందువుగా చేయడమే 
కాక, క్లాసికల్‌ సాహిత్యాన్ని, తత్త వశౌస్తాలను అభిమానించింది. తార్కిక 
శక్తి మనిషిని మిగత ప్రాణులనుండి విడదీన్తుంది. అందుచేత ఆతడు ఆశక్తిని 
ఉపయోగించుకొని, జంతు (ప్రవృత్తికి లోబడకుండా తన్ను తాను. 
కాపాడుకోవాలి. ఆతడు తన శరీరక, మానసిక, కళాత్మక, నైతిక శక్తులనూ 
అభివృద్ధి వరచుకోవాలి. ఈనాడు " వూ్యూమనిన్దు' అంటి నత్యాన్ని మానవ 
అనుభవాన్నుంచే (గహించేవాడు, విలువలను మానవ న్వభావాన్ని 
ఆధారంగా చేనుకొనే నిర్ణయించేవాడు. ఆతడు మానవాతీత శక్తుల వట్ల 
భ్రమను "పెట్టుకోడు, దైవదత్త త్తమని భావింవ బడే నత్యాలనూ, కాననాలనూ 
తిరన్కరిస్తాడు. అయితే Erasmus తో నవో వల్వురు ఆనాటి మానవతా 
వాదు లందరూ 'నజ్జనులైన . క్రైన్సవులే (Pious Christians). వీరు 
క్రీన్తువూర్వవు 'పాగన్‌ * (Pagan) నాగరికతలోని అంశాల నన్నింటినీ 
కూడా తమలో పొందు వరచు కున్నారు. లోగడ క్రైన్తవ మతం మనిషిని 
లోకం నుంచి దూరంగా తొలగి ఉండి, వరలోకం వైవు దృషిని నిల్పమనేది. 


232 


అభిరుచి నుంచి అనుశాననానికి . - 


కాని ఈ లోకం అంత దుష్టమైనది కాదనీ, లోకంలో ఉన్నవ్పటికీ, మత 
ప్రమాణాలకు దూరం కానక్కర లేదనీ వీరు భావించే వారు. ఇట్టి వారిని 
'క్రైెన్రవ మానవతా వాదులు’ (ChI$tIan humanists) అనేవారు. 


18 వ శతాబ్దంలో విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం బాగా 
ముందుకు సాగిపోయాయి. దాని వల్ల శాస్త్రీయ విజ్ఞాన బోధన పోటీతో 
"వ్యూమనిస్ట్‌ ' విద్యాబోధన ఆవశ్యకతను నిరూపించ వలసిన అవనరం 
ఏర్పడింది. శామ్యూల్‌ జాన్సన్‌, "వట్టి శాస్త్రీయ విజ్ఞానం వల్ల ప్రయోజనం 
న్వల్పమైనదే, అది బావ్యా విషయాలను గురించి చర్చిన్తుంది. మనం 
నిత్యమూ ఆరాట వడేది నైతిక (వవర్తన కోనమే ; ఎప్పుడో కాని మనకు 
రేఖా గణిత శాన్త్ర ఆవశ్యకత కల్లదు. అంచేత మనం నేర్వ వలసినవి నైతిక 
విలువలు " అన్నాడు. “19వ శతాబ్దంలోని మాథ్యూ ఆర్నాల్డ్‌ కూడా 
నంన్కృతి అంటే మానవుని లోని జాంతవ న్వభావాన్ని కాక, మానవత్వాన్ని 
పెంపొందించుకోవడమే అంటాడు: అందుకే వ్రవంచ మెరిగిన, ఆలోచించిన 
అత్యుత్తమ అంశాల ప్రాముఖ్యం గొప్పది అంటాడు. అట్టి అంశాలన్నీ 
కాసికల్‌ సాహిత్యంలో ఉన్నాయి. అందుచేత మానవ జీవితంలో దీని 
ఆవళ్యకతను విన్మరింవ వీలు లేదు. 


ఇంతటి చరిత్ర ఉన్న వునరుజ్జీవన కాలం నాటి (ప్రాథమిక 
వ్యూమనిన్లు విద్యవైవునకు దృష్టిని మళ్లించిన అమెరికన్లు Ing Babbitt 
(1865-1933), Paul Elmer More (1864-1937). వీరు ప్రవచించిన 
సాహిత్య సిద్ధాంతాలను ' అభినవ మానవతా” వాదం (New Humanism) 
అన్నారు. వీరు సాహిత్య మూల్యాలన్నింటినీ వ్రధానంగా నై నెతిక దృష్టితో 
చూసారు. సాహిత్యంలో నై నైతిక దృక్పథం పాటో కాలం నుంచీ ఉన్నదే, 
వొరేన్‌, నర్‌ ఫిలిప్‌ సిడ్నీ, డా. జాన్సన్‌ వంటి వారందరూ సాహిత్యం నై నెతిక 
విలువలను పోషించాలన్న వారే. మాథ్యూ ఆర్నాల్డ్‌, కొందరు వికోరియన్‌ 
విమర్శకులు ఇట్టి దృక్పథాన్ని బలవరచారు. ఈ వాదంలో. విషయమే 
అభివ్యక్తి కన్న ప్రధానమైనది. సాహిత్యంలోని శెలి, శిల్పము మున్నగున 


233 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు 


వన్నీ నవృాదయుని ఏదిశగా కదిలిన్తున్నాయి, వానిపై ఎట్టి ప్రభావాన్ని 
నెరవుతున్నాయి, అన్నది ఇక్కడ ముఖ్యం. 


ఈ మానవతా వాదుల దృక్పథం వునరుజ్జీవన యుగం నాటి 
మానవతా వాదుల దృక్పథాన్ని పోలి ఉంటుంది. వెనుక చెప్పినట్టు 
మానవునిలోని వివేచన - తార్కిక జ్ఞానం (82900) - వల్ల, ఆతనికి కొన్ని 
నైతిక ప్రమాణాలు ఉండడం వల్ల, ఆతడు మిగత ప్రాణుల నుండి విడివడి 
ఉన్నాడు. ఆతడు జాంతవ న్వభావానికి లోనయు ఉన్న వ్పటికీ, ఆతడు తన 
వివేచనా శక్తి వల్ల దానిని అదువులో ఉంచ గలడు. ఈ అదువులో 
ఉంచడం "ఆంతరంగిక నియంత్రణ (inner check) వల్లనే 
సాధ్యమవుతోంది. అంచేత అభినవ మానవతా వాదులు క్రమబద్దత 
(order), నంయమనం (56021, క్రమశిక్షణ (discipline) కావాలంటారు. 


వీరు ప్రాకృతిక వాదాన్నీ (Naturalism నూ ), కాల్చనిక వాదాన్నీ 
(Romanticism నూ ) వ్రతిఘటిస్తారు. ప్రాకృతిక వాదం మనిషికి 
స్వాతంత్ర్యాన్నీ, బాధ్యతనూ నిరాకరిన్తుంది. రొమాంటిసిజమ్‌ మితిమోరిన 
అవోన్ని ప్రోత్సహిన్తుంది, "పెంచుతుంది; వాద్దులేని, అదువులేని అభివ్యక్తి 
. కారణమవుతుంది. 


అందుచేతనే వీరు క్లాసికల్‌ విలువలవైవు మొగ్గినట్టు కనబడతారు. 
abbitt, More - ఇర్వురి మోదా Emerson ప్రభావం వడింది. మానవతా 
దృక్పథం మతం చేయూత లేకుండా ఎట్టి 'వగతినీ సాధించ లేదని Babbitt 
భావించే వాడు. బాబిట్‌ కు ఎమర్సన్‌ జక దర్శనం గల బుషి, జ్ఞాని. 10 మ్రత్ర 
1 విశ్వాసాల నుండి, నూత్రాల నుండి వూర్తిగా విడివడి త తార్కిక 
వరిజ్ఞానానికి అతీత మైన, అచ్చమైన ఆధ్యాత్మిక తెలివి, అవగావాన ఒకటి 
ఉంటుందనీ, ఎమర్సన్‌ అట్టి దానిని సాధించిన జ్ఞాని అనీ, బాబిట్‌ భావించే 
వాడు. ఈ అవగావాన భారతీయ తాతి త్రి పకతతో నమన్వయాన్ని కల్లి 
ఉంటుంది. బాబిట్‌కు భారతీయ తాత్తి త్త్వ్వకత - అందునా వ్రధానంగా బౌద్ధ 









10. Emenon is caled అటట pe perceptive", a wise man’, మా 
- "A History of Modem Criticism - Vol Vi“ p26 


234 


అభిరుచి నుంచి అనుశాననానికి 


తాల్తి పకత - వట్ల గల అవగావాన వల్ల ఈతనిని AUstiIN Warren 'బౌద్దు' 
ఉన్నాడు. బౌద్ధ మతాన్ని స్వీకరించక పోయినా, ఈతడు. వ్రవంచ మంతా 
మాయ అన్న 'భావాన్నీ, బౌద్ధమతం లోని నాస్తికతా భావాన్నీ, వంట 
బట్టించు కున్నాడు. దీని వల్ల మానవతా వాదంలో మతానికీ, నైతిక 
విలువలకూ గల నంబంధం విన్చవ్షంగా లేక పోయింది. బాబిట్‌, ఆతని 
నవాచరుల లౌకిక తత్త్వం ($606411గ5గ)), మతం వట్ల వారి అనిశ్చిత 
ధోరణి, ఈ ఉద్యమ కారుల బలహీనత అన్నాడు 7.5. Eliot. నీతికి నయం 
వ్రతివత్తి లేదు, అది మతాది ఇతర అంశాల మిద ఆధారవడడం దాని. 
అస్తిత్వానికి అవనర మవుతుంది. 


1930 ప్రాంతాన వచ్చిన ఆర్థిక మాంద్యం, మార్క్సిన్సు దృక్పథం 
బలాన్ని వుంజుకోవడం, అభినవ మానవతా వాదం తీవ్రమైన విమర్శకు 
గురికావడం, బాబిట్‌, మోర్‌ ల మరణం, ఈ మానవతా వాదం 
తిరోగమించడానికి కారణ మయాయి. కాని దాని ప్రభావం వూర్తిగా నమసి 
పోలేదు. ఈ ఉద్యమం కనుమరుగు అయిపోయినా, ఇది పోషించిన, 
ప్రచారం చేసిన విలువలు వూర్తిగా నమసి పోలేదు.ఈ విలువలు మతాన్ని 
ఆశ్రయించుకొని ఉంటాయి. ఇలియట్‌ వంటి వానిని " క్రెన్రవ వ్యూమనిన్లు' 
అనవచ్చు నన్న భావం ఒకటి ఉంది. ఒకానొక రచన గొప్ప తనం దాని 
రచనలోనూ, నంవిధానం లోనూ మాత్రమే కనబడదు. దాని గొవ్వతన 
మంతా అది ఇముడ్చుకున్న సాహిత్యేతరమైన అంశాల మోద ఆధారవడి 
ఉంటుందని ఇలియట్‌ అంటాడు. కావ్యం ఉదాత్తతను నిర్ణయించేది . 
అందులో అంతర్భూతంగా ఉన్నలోక హితాన్ని ప్రోది చేసే విలువలే. దీని 
వల్లనే నైతిక మూల్యాలను కావ్యమూల్యాలృతో పాటు అనుశీలించ వలసిన - 
అవనర మేర్ప్చడుతుంది. అభినవ మానవతా వాదం ఈ ras 
బలాన్ని అకూర్సత 

em 

ఈ శతాబ్దంలో సాహిత్య విమర్శ మౌలిక -సిదాంతాలు ఏదేశవు నరి 
వాద్దులకూ వరిమితం. కాకుండా విన్తరించి, ఇతర దేశాలకు కూడా 

235 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


వ్యాపిన్తున్నాయి. ఇలా ఇతర దేశాలకు కూడా అతి తొందరగా వ్యాపించిన 
మొట్టమొదటి సాహిత్య దృక్పథం మార్కిిన్దు దృక్పథం. ఇందులోని 
సామాజిక ఆర్థిక, రాజకీయ, చారిత్రక అంశాల ప్రాబల్యం వల్ల, సామాజిక 
వురోగలికి ఈ సాహిత్య దృక్పథ మవనర మన్న భావం  అభీవ్యావమై 
ఉండడం వల్ల, ఇది భారత చైనా దేశాలతోపాటు వ్రవంచేంలోని అన్ని 
దేశాలకూ త్వర త్వరగా వ్యాపించింది. 


_ సాహిత్యావగావానకు మార్కిసన్లు దృక్పథం వాఠాత్తుగా ఏర్పడినది 
కాదు. Giambattista Vico (1668-1744) "నవీన విజ్ఞాన శాస్తా" న్ని 1725 
లో (వ్రకటించాడు. అందులో నమాజంలోని పితృస్వామ్య, రాచరికవు 
వ్యవన్ధల వుట్టు వూర్వోత్తరాలను చర్చించాడు. వీనితో పాటు మానవుని 
ఆలోచనలలో, నంన్ధలలో రూవకాల, వ్రతీకల అవతరణను గురించి కూడా 
చర్చించాడు." 3. a. Herder (1744-1803) కూడ కవిత్వానికీ జాతికీ 
భూగోళానికీ, చరిత్రకూ, గల నంబంధాన్ని గురించి వర్యాలో చన చేసాడు, 
శాద్దికమైన అభివ్యక్తిలో నృజనాత్మక, ప్రతీకాత్మక శక్తులను గురించీ 
చర్చించాడు. 12 ఇక [21౧6 మరీ ముందుకు వెళ్లి ఒక ప్రత్యేక సాహిత్య 
సిద్దాంతాన్నే చేసి పెట్టాడు. ఒకానొక సాహిత్య ఆవిర్భావం జాతి - 
వర్య్యావరణ - కాలం - మీద ఆధారవడి ఉంటుందన్నాడు. 


ఈ అంశాలనే మార్కిసన్గు విమర్శ. మరింత విన్హృత వరచి, లోతుగా 
ఆలోచించి, వానికి మరింత శాస్త్రీయతను, తాత్తి పకతను చేకూర్చి పెట్టింది. 


ఏ దేశాన అయినా, ఏ ఏ కాలంలో అయినా, సామాజిక వ్యవన్ధ ఆనాటి 
ఉత్పత్తి విధానాల మాద ఆధారవడి ఉంటుంది. ఉత్పత్తి త వల్ల 
సామాజిక ఆర్థిక నంబంధాలు ఏర్పడతాయి. ఇవి వునాది కాగా, ఉపరి 
తలాన జ మో మతమూ, చట్టాలూ, తాత్త్విక చిరితనా, కళా 





"Literary Criticism : A Short History" - ౧. 366. 
12. 'పైదే - ౧. 365. 


236 


అభిరుచి నుంచి అనుశాననానుక 


సాహిత్య్యాలూ ఉంటాయి. వునాదులలోని ఆర్థిక నంబంధాలు ఉవరితలాన 
ఉన్న రాజకీయ సాంన్కృతికాది అంశాల మోద ప్రభావాన్ని నెరవుతాయి. 
ఉవరితాలన ఉన్న అంశాలు వునాదులలోని ఆర్థిక నంబంధా లను 
(ప్రతిఫలిస్తాయి. ఉవరితల అంశాలు ఒక దాని మీద మరొకటి ప్రభావాన్ని 
నెరపినా (reat అవుతూన్నా) , ఆర్థిక వునాదుల |వ్రభావానికి 
లోనవుతాయి. అయితే ఈ |వభావం ఆర్థికాంశాల నుంచి ఉపరితల అంశాల 
మోదకే కాకుండా, ఉవరితల అంశాల మోద నుండి ఆర్థిక అంశాల మీదకు 
(వనరించడం కూడా సాధ్యమే. అంటే ఉత్తమ సాహిత్య తాత్స్వికాది 
అంశాలు, వునాదిగా ఉన్న ఆర్థిక సామాజిక నంబంధాల మోద కూడా 
ప్రభావాన్ని చూవుతాయి. 


మార్కిసన్లు దృక్పథం ఇలా మౌలికంగా వాన్తవికతా వాదానికి 
నన్నిహితమైనది. అక్కడా, ఇక్కడా సాహిత్యం నమాజం లోని వాన్తవికత 
వ్రతివలించడాన్నే కోరుకుంటుంది. స్వీయమైన అభిరుచి, అభిప్రాయాలు 
కాకుండా, కళాకారునికి ఇక్కడ కావలసింది వాన్తవాన్ని వస్త్వాశయంగా 
పరిశీలించడం. ఇట్టి వరిశీలనకు ఫలితంగా ఏర్పడ్డ అభివ్యక్తి వల్ల ఉత్తమ 
సాహిత్యం, కళ, నృష్టింవ బడుతున్నాయి. అట్టి సాహిత్యం, కళ వునాదుల 
మోద వాని ప్రభావాన్ని నెరవుతాయి, సామాజిక నంబంధాలలో మార్పులు 
వసాయి.. 


మార్క్‌, ఏంగెల్స్‌ ఇర్వురికీ కూడా సాహిత్యాభిరుచి, అవగావాన 
ఉన్నాయి. అందుచేత తమ సిద్ధాంతాలను సామాజిక దృక్పథంతో 
సాహిత్యాన్ని అర్థంచేనుకొనేందుకు' ఒక సాధనంగానే ఉవయోగించారు. 
వారు సైహైత్యాన్నీ, కళనూ, నమాజంలో మార్చును తీసికొని రావడానికి 
కాని, ప్రవ్లవాన్ని కీసేకొని రావడానికి కాని, ఒక ఆయుధంగా, శన్రంగా, 
ఉవయోగించాలని భావించ లేదు. ఏ ఠచనలో నైనా రచయిత బావోటంగా 
ఒక వక్షాన్ని అభిమానిన్తూన్నట్టుగా రచన చేన్తున్నాడని దొరకి పోకూడదు. 
రచయిత అభిలషించిన ఫలితం నవ్యాదయునికి కలగాలంటే అది రచనా 


237 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు 


నంవిధానం నుంచి, పాత్ర చిత్రణ నుంచి; నన్నివేశాల నుంచి వుట్టుకొని 
రావాలి. అది రచనలో వ్రతిథలించే వరిస్థితుల ప్రాబల్యం నుంచి, 
న్వయంభువమైన అనుభవంగా నవ్యాదయనికి తోచాలి కాని, దానిని 
చదువరికి బలవంతముగా అందచేసే ప్రయత్నం వనికి రాదంటాడు Engels. 
కవికి ఒకానొక సామాజిక నమన్యకు వరిష్కారమిట్టిదని చెప్పే బాధ్యత 
లేదు. అతడు చేయ గలిగిన దంతా ఆ సామాజిక వాన్తవికతను. తా 
నవగావాన చేనుకొని, దానిని పాఠకునికి అందచేయడమే. 


ఒక్కొక్క వుడు రచయిత తన కత్యంత ప్రియమైన : భావాలను 
వచారం చేను ర్త న్నా ననుకొంటూండగా, ఆతని రచన వల్ల ల్ల తద్వ్యతి రేక మైన 
ఫలితం కలడం కూడా సాధ్యమే. “జోలా” ప్రజాస్వామ్యం వట్ల 
అభిమానమున్న రచయిత. 81240 కు అభ్యుదయ నిరోధక భావాలున్నాయి. 
ఉన్నత వర్గవు నమాజం వట్ల అతనికి ఎంతో సానుభూతి. ఉంది. ఆ 
నమాజం వతన దిశలో నున్నదని డాని నెంతో సానుభూతితో తన రచనలో 
చూవదలచాడు. కాని ఈకులీను'లందరూ ఆతని రచనలో ఎంతో అధిక్షేపానికి 
గురి కాగా, తనకు రాజకీయంగా ద్రత్యుర్ణు లైన వారిని (republican 
heroes of the Cloitre - Saint - Merri) ఆతడు అద్భుతంగా 
మెచ్చుకుంటాడు. వారే ఆనాటి సామాన్య ప్రజల (వేతినిధులు. అంచేత 
అభ్యుదయ నిరోధక భావాలున్న 841240, వ్రజాతంత్ర వాది అయిన జోలా 
కన్న వేయి రెట్లు నయ మంటాడు Engels. (19 


కాగా నవలా రచయిత తన రాజకీయ అభిప్రాయాలను ఎంతగా 
మరుగు వరచుకొని ఉంచుతే, కళాఖండాని కది అంత మంచిది అంటాడు 
5006. * అనలు ఉత్తమ కళా ఖండంలో కనబడేది నగ్నమైన నందేశం 
కాదు. అది ఒక నంశ్లిష్టమైన దర్శనం. దానిని కూడా రచయిత యథాతథంగా 
13... “"Marxdsm and Literature" ; Edmond Wilson. 


14. .... the mors the novelist allows his political ideas " to remain hidden, 
the betier it is for the work of art" . Edmond Wilson. 


238 


అభిరుచి నుంచి అనుశాననానికి 


వ్రదర్శించడు. అది రచనా శిల్పంలో నుంచి, పాత్రల, నన్నివేశాల చిత్రణ 
నుంచి, ఘర్షణల నుంచి క్రమ క్రమావిర్భావాన్ని పొందుతూ ఉంటుంది. 


ట్రాట్‌స్కీ కూడా ఇటువంటి అభిప్రాయాలనే ప్రకటిస్తాడు. ఏ ఏ రచన 
విలువనైనా మార్కిసన్టు నూత్రాలను ఆధారంగా చేనుకొని నిర్ణయించడం 
నరియైనది కాదంటాడు. కళా క. బే అది కళ అవునో కాదో 
నిర్ణయించా లంటాడు. 


లెనిన్‌, వివవ యోధుడు. కమ్యూనిన్దు రాజ్య వ్యవస్థావకుడు. ఆ 
రాజ్యం నువ్యవస్థిత మవాలి. అందుచేత వ్యవస్థీకరింవ బడిన, నమపష్టి 
సామ్యవాద పార్టీ “కార్యకలాపాలలో నాలాల మొక భాగ మవాలంటాడు 
లెనిన్‌. 15 


స్తాలిన్‌ కళకు ఒక ప్రయోజన మున్నదని, ఆ వ్రయోజనాన్ని కొల్ల 
గొట్ట నిశ్చయించాడు. ఆవ్రయోజనం రాజకీయమైన ప్రయోజనం కావా 
లనుకున్నాడు. కవి వని వట్టి "సామాజికి వాన్తవికతను ప్రతిబింబించడం 
కాదు, అది “సామ్యవాద ” - వాన్రవికత' అయి ఉండాలని 1934 లో 
“సోవియట్‌ రచయితల కాంగ్రెస్‌ " నిర్ధరించింది. మార్కిన్లు రచయిత కొక 
ప్రత్యేక బాధ్యత ఉంది. అతడు నమకాలీన నమాజంలోని వర్గ పోరాటాన్ని, 
దాని ఫలితాలను ప్రత్యక్షంగానో వరోక్షంగానో వ్రదర్శించాలి. రచయిత ఈ 
వర్ష పోరాటంలో భాగస్వామి అన్న భావాన్ని కల్లించాలి. అంకే రచయితకు 
హాజరు నూత్రాల, వట్ల నిబద్దత ఉండాలి. రచయిత ప్రదర్శించే దృక్పథం 
సామ్యవాద వరమైనదై, శ్రామిక వరాన్ని బలవరచేదిగా ఉండాలి, అతడు 
ఆ పోరాటంలో నిమగ్నుడై ఉండడం మరీ వాంఛింవ దగింది.. 


కాగా "సామ్యవాద వాన్తవికతలో ప్రదర్శింవ బడే జీవితం, ఉన్నది 
ఉన్నట్టుగా కాక, 'సామ్యవాద' దృక్పథం నుంచి చూడగా అది ఎలా 
ఉండదగి ఉంటుందో అలానే వ్రదర్శింవ బడాలి. 


జవ నానా 


15. "Literature must become a component part of the organized, planned, 
unified Socialist party work*.- "Literary Criticism: A Short History : ౧. 469. 


239 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


అయితే రాజకీయ నూతాలను ఆధారంగా చేనుకొని సాహిత్య 
కళాఖండాన్ని నృష్టించడం అంత తేలికైనదికాదు. ఒక మవోకావ్యం కాని, 
అద్భుత కళాఖండం కాని వెలువడిన తర్వాత దానిలోని అంతన్సూత్రాలను 
వెదక. నారంభిస్తాము కాని, నూత్రాలను ఆధారంగా చేనుకొనే రచన 
చేయడమన్నది అచ్చమైన కళాకారునికీ అశక్యమైన వని. సాంకేతిక విద్య 
నాధారంగా చేనుకొని యంత్రాల సాయంతో ఒక దాని నొకటి పోలి ఉన్న 
సామూహిక వన్ఫూత్పత్తి సాధ్యం అవుతుంది కాని, కళలో అది సాధ్యం 
కాదు. కళాకారుడు ఏ క్రొత్త కావ్యాన్ని వ్రాసినా, అది అంతకు ముందు 
ఉన్నవాని కన్న భిన్నంగా ఉండాలని వాంఛిస్తాడు కాని, నరిగా వానినే 
పోలి ఉండడాన్ని వాంఛించడు. 


అయితే కళ (వచార సాధన మయే అవకాశం లేక పోలేదు. 
కళాకారుడు తత్కాల, తాత్కాలిక ప్రయోజనాన్ని ఆశించి, తన కవిత 
నొకానొక ప్రచారానికి సాధనంగా చేనుకోవచ్చు. అవ్వుడు ఆ వ్రయోజనం 
తీరిన వెంటనే అదీ సామాజిక నేవథ్యం నుండి తిరోగమిన్తుంది. దీని వని నది 
అంత చక్కగా నిర్వహించడానికి కారణం, ఆ ప్రబోధం వ్రధానంగా 
వాచ్యుమై ఉండడం, నేరుగా హృదయానికి నాటుకోవడం, 
తత్కాలావనరమైన ఉద్రేకాన్ని హ్‌ జనాన్ని కార్యోత్సావినికి 
వురికొల్పడం. 


రచయిత లక్షించిన కార్యం కాళు స ఆ రచన వ్రయోజనం 
తీరి పోయింది. మరి దాని అవనరం ఉండదు. విన్మృతి వథంలో వడుతుంది. 
కాని ఏరచన అయినా తత్కాలానంతరం కూడా మానవుని ఇంకా కదిలిన్తూ, 
అందులో నూత్న వరిస్థితులకు అనుగుణమైన అర్ధాలు న్ఫురిన్తూ ౦కే, అది 
తక్షణ వ్రయోజనానికి అతీతమైన లక్ష్యాన్ని సాధిన్లు ౦ది. అట్టిది దీర 
లక్ష్యమున్న రచనగా భావించాలి. అది అంత తొందరగా పర 
రాజకీయ వాది న మూనలోకి ఇమిడి పోదు. ఏ మంపే రాజకీయ 


240 


అభిరుచి నుంచి అనుశాననానికి 


వాది కళాకారుడు కాదు. ఆతడు రాజకీయ విషయాలలో వ్రమాణజ్ఞుడైనా, 
కళ విషయంలో సామాన్యుడే. ఈ రెండింటి వట్ల నమగ్రమైన అవగావాన 
ఉన్న మార్క్‌, ఎంగెల్స్‌ వంటి వారు ఆశించినది కళాకారునికి 
స్వాతంత్ర్యాన్నే కాని, ఏ ఒక్క సిద్దాంతానికీ కట్టు బడి ఉండాలని కాదు.. 


అయితే మార్కిసన్తు దృక్పథానికి అనన్యమైన ప్రయోజనం ఉంది. 
ఒకానొక కళ, సాహిత్యం ఎలా పుట్టింది? దానికి ఉన్న సామాజిక నేవథ్యం 
ఎట్టిది? అది ప్రజల జీవన నంబంధాల నెలా తెలియ చేస్తోంది ? మున్నగు 
అంశాల నెన్నింటినో అది వెలుగులోకి తీసికొని రాగల్లుతుంది. ఆ కళ 
ఆనాటి సామాజిక ప్రయోజనాలను ఏ విధంగా తీర్చ గల్లుతోందో కూడా 
వరిశీలించడానికి మార్క్సిజం మంచి సాధనం. నమాజానికీ - కళకూ ఉన్న 
నంబంధ బాంధవ్యాలను ఆనుశీలించడానికి మార్కిిజం ఎంతగానో 
ఉవయోగవడుతుంది. 


మార్కిసన్లు దృక్పథం వల్ల చైనా, భారత దేశాలు కూడా బాగా 
ప్రభావిత మయాయి. సాహిత్య ప్రయోజనం జగద్ధిత మని అందరూ 
భావించినా, ఇవ్చుడు ఆ జగత్తు వర్ష నంఘర్షణ తో కూడి ఉన్నదనీ 
కళాకారుడు ఈ ఘర్షణలో ఉన్నత వరాల వట్ల కాకుండా, పీడితుల వక్షాన, 
శ్రామికుల వక్షాన "ఉండాలనీ ' భావింవబడింది. దేశంలోని ఆకలి, దారిద్ర్యం, 
కవితా వన్తువులు కావాలన్న ధోరణి బయలు దేరింది. ఇది కవిత్వానికి నైతిక 
విలువలను కోరే దృక్పథానికి. నన్నిహితమైనదే. ఆ నైతిక విలువలు 
_ రాజకీయాల వరకూ ఇక్కడ వ్యాపించి ఉన్నాయి. ప్లేటో కోరినట్టు ఇక్కడ 
కవి సామాజిక అభ్యుదయాని కొక పాత్ర వహించ వలసిన వాడవుతున్నాడు. 
దీనిస్లువల్ల సాహిత్యంలో నంవిధానం కన్న, శిల్పం కన్న, వన్తువు నకు 
ప్రాముఖ్యం కల్లుతోంది. అందుచేతనే మార్కిన్లు విమర్శకులు పాత్రల 
ప్రవర్తనా విధానాన్నీ, కథ ఏ దిశగా వయనిస్తోందో, ఎట్టి వరాన్ని 


శో లవరుస్తోందో వంటి అంశాలను గురించీ, శ్రద్ధగా వరిశీలిస్తారు. ఈ 


241 


పాశ్చాత్య సాహిత్య ఏమర్శ : చరిత్ర = సిద్దాంతాలు 


అనుశీలన కొన్ని నూత్రాలకు అనుగుణంగా జరుగు తోంది కనుక, ఇది 
అనుశానన విమర్శ అవుతోంది. 


మార్కి సన్లు విమర్శ సామాజిక ' - అంతకన్న ముఖ్యంగా 
"సామ్యవాది - వాన్తవికతను వాంఛిన్తుంది. అందుచేత ఆత్మాశ్రయమైన 
అనుభవాన్ని విన్మరిన్తుంది. దళిత, పారిశ్రామిక వరాల ప్రయోజనాన్ని 
సాధించడానికి అనువుగాని న. తాత్త్వి కతకు ఇక్కడ తావు 
' ఉండదు. 


మార్కిన్లు విమర్శ కవిని ఒంటరి వానిగా చేయలేదు. వానిచుట్టూ 
ఒక నమాజమున్నది, దాని శక్తులూ ఉన్నాయి. ఆ కాలాన ఆ శక్తులకు 
లోనయే, రచయిత రచన చేస్తాడు. ఆతడు నమాజానికి బాధ్యుడు. 


242 


అధ్యాయం 21 
ఇలియట్‌ - రిచర్‌ స 
ఉగ. 

ఈ శతాబ్దంలో ఆంగ్ల సాహిత్య విమర్శలో కొత్త ఆలోచనలను 
ప్రవేశ పెట్టి, దానిని ప్రభావితం చేసిన విమర్శకులలో 1.5. Eliot (1888- 
1965), I.A. Richards (1893-1979) లను ముఖ్యంగా పేర్కొనాలి. 


ఇలియట్‌ కవి, వ. రిచర్డ్‌ తుత్తత్రత్ర స్ట వేత్త, వండితుడు, 
విమర్శకుడు. 


ఇలియట్‌ తాను క్లాసిసిన్లు. నని చెవ్వుకున్నాడు. కాని ఈతడు _(్రైంచి 
సింబాలిన్దుల వభావానికి లోనయాడు. ఈతని కవితలో వారి లక్షణాలు 
కనిపిస్తాయి. సింబాలిజమ్‌ రొమాంటిసిజమ్‌కు నన్నిహితంగా ఉన్నదే. 
అంచేత దీనికీ కాసిసిజానికి అన్వయం కుదరడం కష్టమే అనిపించవచ్చు. 
కాని ఇలియట్‌ 7.౬. Hume (1883-1917); Ezra Pound (1885-1972) 
ఆలోచనల ప్రభావానికి లోనయాడు. వ్యూమ్‌ ఇమేజిన్లు కవితకు ఆద్యుడు. 
పౌండ్‌ దానిని పోషించిన వాడు, దాని కొక ప్రావకాన్ని కల్పించిన వాడు. 
వ్యూమ్‌ _."క్లాసిసిజమ్‌ - రొమాంటిసిజమ్‌" అన్న వ్యానంలో 
రొమాంటిసిజమ్‌ లోని దోషాన్ని తాత్తి త్రి పకంగా పరిశీలించాడు. రొమాంటి 
సిన్సుల. రచనలలోని, నంవిధానంలోని దోషాలను పేర్కొన్నాడు. 
రొమాంటిసిన్లు రూసో భావాలను ఆదరినూ, మనిషి న్వభావం చేత 
మంచివాడనీ, 'దుద్దమైన చట్లాలూ, ఆచారాలూ ఆతనిని అణచి వేశాయనీ 
నమ్ముతాడు. ఈ అవరోధాలను తొలగిస్తే మానవునిలోని అనంతమైన 
శక్తులకు అవకాశమిచ్చినట్టు అవుతుంది. అందుచేత మనిషి వురోగతికి, 
అభ్యున్నతికి, అడ్డంకులను తొలగించడానికి ఈ వ్యవన్గను నాశన 
మొనరించాలని రొమాంటిసిజమ్‌ విశ్వసిన్తుంది. (1) 


1. “Romanticism and Classicism" TLE: Hulme. 


243 


పాశ్చాత్య సొహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


క్లాసిసిజమ్‌ దీనికి నరిగా వ్యతిరేకమైనది. మనిషికి వరిమితులున్నాయి. 
నంవ్రదాయం వల్ల, వ్యవస్థికరణం వల్లనే ఆతడు దేనినైనా సాధించ 
గల్లుతాడు. దీనిలో మరొక అంశం కూడా ఇమిడి ఉంది. రొమాంటిసిన్లు 
క్రైన్సవ మతం చెప్పిన “Orginal Sin ను విశ్వసించడు. క్లాసిసిన్గు చర్చి 
దృక్పథాన్ని ఆదరిస్తాడు. ఇలా వ్యూమ్‌ ఆలోచనలు మత, నైతిక 
విలువలకు నన్నిహితమైనవిగా కనబడతారు. అయితే ఈతడు Babbitt 
లాగా, AMold లాగా, కవిత్వానికి ఉవదేశాత్మక సిద్ధాంతాన్ని కనుగొనడానికి 
మతాన్ని భూమికగా చేయ లేదు. మానవుని కున్న వరిమితులలాగే, 
కవిత్వానికున్న వరిమితులను కూడా కవి గుర్తించాలి. అనంతం కోనం 
రోదన చేసి ప్రయోజనం లేదు. మతమూ, నీతీ లాగే కళకూడా పొడిగా, 
వటిష్టంగా స్థిరవడాలి. కవిత్వం కవి వైయక్తిక భావ వ్రకటన కాడు, అదొక 
వనితనం, నంవిధానం. ఆతడు మననున చూసిన, భావించిన వన్తువునకు 
కాని, ఆలోచనకు కాని, నరినమానమైన రూవకల్పనను సాధించాలి. 2 
కవితలోని నంశ్లివ్షత : యంత్రంలో కనబడే నంశ్లిష్టత కన్న భిన్నమైనది. 
విభిన్న భాగాలను కూరుస్తే యంత్రమేర్పడుతుంది. నజీవ ప్రాణిలో కనబడే. 
అంగాలు అట్టి నిర్జీవ భాగాలు కావు. అలాగే కవిత్వంలోని వ్రతీ భాగము 
లోని ప్రాణ నందన వల్ల, వ్రతీ ఇతర భాగానికీ వ్రతిన్సందిన్ఫూ, మార్పునకు 
లోనవుతూ, దేని కది. న్వయం నంవూర్ణ మైనదిగా, వ్యక్తిత్వాన్ని కల్లి 
ఉతతుతదంటాడు వ్య్యూమ్‌. ' 


ఎజా పౌండ్‌ విమర్శ తాత్తి త్రి పక వునాదుల కోనం వెదకడం కన్న కవికి. 
ఉవయోగకరంగా ఉండే నలవోలను అందచేన్తు ంది. ఉత్తమ కవిత మంచి 
వచనం లాగే నిరాడంబరంగా {simple గా), వటివ్షంగా' ఉంటుందంటాడు 
పౌండ్‌. కవి శాన్తజ్ఞుని లాగే "తన. తనానికి చం లో (impersonal గా) 
ఉంటాడు. చైనీయుల: లిపి “భావ చిత్రాత్మకం” (ideographic గా) 
ఉంటుంది. “మనిషి గుర్రాన్ని చూసాడు అన్న దానిని నూచించడానికి ఈ 





2. "Hewillgetthe exact curve of what he sees whether itbe an opel ot or an idea 
in the mind." =z పెదే. 


244 


ఇలియట్‌ = రిచర్డ్‌ 


లిపి-ఆ భావాన్ని చిత్రీకరిన్తుంది. కవి రూవకాన్ని ఉవయోగించే టవ్వుడు 
ఈ మార్గాన్ని ఆశ్రయిస్తే, ఆతని రచనలో న్పష్టత, క్లుప్తత, గరువం 
(subtlety) ఏర్పడతా యంటాడు పౌండ్‌. ఈ మార్గంలో కవి వస్తా్వాత్మక 
బింబాలను (Materia! images ను) అమూర్తమైన నంబంధాలను 
ధ్వనింవచేయడానికి వాడతాడు. పౌండ్‌ కవిత్వమొక దివ్యావేశ గణిత 
శాన్త్రం అంటాడు. అయితే అది తిభుజాలు, వృత్తములూ వంటి అమూర్త 
రూపాలకు కాక, మానవోద్రేకాలకూ, న్పందనలకూ నమికరణాలను 
కూర్చి పెడుతుందంటాడు. 


ఇలియట్‌ "Tradition and Individual Talent" (1919) వ్యానంలో 
వ్యక్తీకరించిన భావాలు ఆతనిని వ్యూమ్‌, పౌండ్‌ లకు నన్నిహితునిగా 
నిరూపిస్తాయి. ఆతడు కవికి తనదిగా అభివ్యక్తమొనర్చే వ్యక్తిత్వం, 
మూర్తిమత్వం లేదంటాడు. ఆతడు అభివ్యక్త మొనర్చేది ఒక'మాధ్యమికమె. 
అందులోనే భావముదలు, అనుభవాలు విలక్షణంగా, అనూవ్యాంగా 
కలిసిపోతాయి. వ్యక్తిగా కవికి అవనరమైన భావముద్రలు, అనుభవాలు 
ఆతని కవిత్వానికి అవనరం కాక పోవచ్చును. అలాగే కవిత్వంలో ఎంతో 
ముఖ్యమైన స్థానాన్ని వహించే అనుభవాలు కవి జీవితానికి అవనరం కాక 
పోవచ్చు. అయితే రచనలో రచయిత ముద్ర అనలే కనబడక పోతుందా, 
అన్న నమన్య ఒకటి. లేకపోలేదు. ఒక్కొక్క కవి రచనలో ఒక్కొక్క విశిష్ట 
లక్షణాన్ని మనం చూస్తాం. ఇందులో షేక్స్‌పియర్‌ ముద ఉన్నదనీ, ఇది 
వర్డ్స్‌వర్త్‌ రచన అనీ గుర్తిస్తాం. ఇక్కడ కవి తన కవిత్వ మూర్తి మత్వాన్ని 
కావ్యనిర్మాణ కర్మయందు నిమగ్నుడవడం ద్వారా అవివ్కరిస్తాడు. 
కావ్యంలో కనబడే మూర్తిమత్వం నిజజీవితంలోని వ్యక్తిగా కనబడే కవి 
మూర్తిమత్వం కాదు. కావ్యంలో కనబడేది కవిత్వ నంబంధమైన మూర్తి 
మత్వమే. ఇట్టి దాని  నాధారంగా చేనుకొనే ఎలిజబెత్‌ నాటక కర్తలలోని 





3. | ‘(The ideographic) process is metaphor, the use of material i images to suggest 
‘immaterial relations." - “Literary Criticism : A Short History" : 0. 664. 


245 - 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


తరతమ భేదాలను ఇలియట్‌ నిర్ణయించాడు. ఆతడు 'షేక్స్‌పియర్‌ను ఉన్నత 
పీఠం మోద ఉంచి, ఆతర్వాత మారో, జాన్సన్‌, చాప్‌ మన్‌ మున్నగు వారిని 
ఆవరునలో' నిలబెట్టాడు. 


' ఇలా కవిత్వం 'తనతనం లేనిది - 1గ౧6|౪౦౧౬| - గా ఉంపే 
విమర్శకుని దృష్టి కావ్యం మోదనే ఉండాలి కాని, కవి మోద వడకూడదు. 
(ఇది తర్వాత అభినవ విమర్శకుల Intentional Fallacy ని గురించి 
చర్చించ డానికి కారణ మయింది.) కవితకు స్వీయమైన ఒక జీవితం 
ఉంటుంది. అది కవి జీవితంతో ముడివడి ఉండ నక్కర లేదు. అయితే 
కావ్యంలో భావోదేకాలు అభివ్యక్త మవడానికి అవి. ఆత్మాశ్రయమైనవి 
కానక్కర లేదు, కాకూడదంటాడు క్షాసిసిన్దుగా ఇలియట్‌. “Hamlet and 
his _ Problems’ (1919) అన్న వ్యానంలో కావ్యంలో ఒకానొక 
భావో డ్రేకాన్ని అభివ్యక్త మొనరించడానికి కావలసింది Objective correla- 
tive అంటాడు ఇలియట్‌. అంకే కొన్ని వన్తువులు, నన్ని వేశం, నంభటనలు, 
ఉండి అవి భావో ద్రేక స్థితిని కల్గించడానికి కారణ మవాలి.  వోమ్లెట్‌లోని 
మవో ్రేక స్థితి కల్లడానికి అనువైన వన్తు, నన్నివేశ నంఘటలను 
కూర్చడంలో కే షేక్స్‌ పియర్‌ విఫల మయా డంటాడు ఇలియట్‌. కాని “లేడీ 
మాక్‌బెత్‌ ’ _ (Lady Macbeth) నిద్రలో నడవడం (51660 walking) 
నభలమొందిన వన్తుగత నంవాదమే అంటాడు. భావో (దేక వరిస్థితికి 
బావ్యామైన నన్నివేశమది. వోమ్లెట్‌ విషయంలో ఇలియట్‌ అభి ప్రాయం 
Rene Wellek కు er తా లేక పోయినా, మౌలికంగా ఈ దృక్పథం 
నరియైనదే అని అంగీకరించాడు. ఒకానొక. నవలలో కాని, నాటకం లో కాని, 
భావో ద్రేక స్థితిని సాధించడానికి ఉవకరణము వన్తువులో, నన్ని వేశాదులలో 
ఎ ఉండాలనడం, _ భారతియాలంకారికుల రనత్వానికీ ఆలంబన ఉద్దీవన 





శ్‌. _ Theonly way of expressing emotion i in the form of artis by finding an "objective 
correlative" ; in otherwords, asetofobjects, a situation, achain ofevents which 
shall be the formula for the particiilar emotion ... = “Hamlet and his Problems" 


~TS.Elot (Objective లా. నిజి. వి. నుబ్రవ్మాణ్యం గారు వన్తు గత నంవాదం' 
అని అనువదించారు.) 


246 


ఇలియట్‌ * రిచర్డ్స్‌ 


విభావాల. [ప్రాముఖ్యాన్ని పేర్కొనడం వంటిదని సి.డి. నరసింవాయ్య 
వంటి వారు భావిస్తారు. 6 


"Metaphysical Poets" ను గురించి వ్రాసిన వ్యానంలో ఇలియట్‌ 
“Dissociation of Sensibility" (అనుభూతి విభక్త మవడం ) అన్న మరొక 
అంశాన్ని ప్రస్తావించాడు. మనిషికి అనుభవా. లుంటాయి, ఆలోచన 
లుంటాయి. సాధారణంగా మనిషిలోని అనుభవాలన్నీ వ్యన్తంగా, 
అరాచకంగా, అర్ధరహితంగా ఉంటాయి. సామాన్య మానవుడు (ప్రేమిస్తాడు. 
"స్పినోజా' ను చదువు తాడు, ఈ రెండింటికీ నంబంధం ఏమి ఉండదు. 
అలాగే ఆతడు ఏ టైప్‌ మిషన్‌ శబ్దాన్ని విన్నా, వంటకాల నువాననను 
ఆ(ఘాణించినా,, అవన్నీ ఒక దాని కొకటి నంబంధం లేని అనుభవాలే. 
అయితే కవిలో ఈ అనుభవాలన్నీ నూత్నంగా నంకలితమై నమ్మాయాన్నా 
మల కొత్త అనుభూతిగా రూపొందుతాయి. 


ఆంగ్ల సాహిత్య చరిత్రను ఈ దృష్టితో * చూడగా 'పెన్నినన్‌: బ్రౌనింగ్‌ 
ఇర్వురూ కూడా ఆలోచనా వరులే. కాని వారి ఆలోచన వారిలో ఒక 
అనుభూతిగా ఎట్టి పతినందననూ కల్పించదు - గులాబి వువ్వు నువానన 
మనిషిలో థూణేంద్రియ వ్రతిన్సందనను కల్లించినట్టు. కాని 0౦0౧౧౪ వంటి 
కవికి ఆలోచనే అనుభవం, అది ఆతని భావుకతను నంన్కరించే 
అనుభూతి. 9 17వ శతాబ్దం లోని Metaphysical కవులు ఎట్టి 
అనుభవాన్నయినా జీర్ణింవ చేనుకొనే భావుకతా యంత్రాంగాన్ని సిద్ధ 
వరచుకున్నారు. ఆ శతాబ్దంలోనే భావుకతలోని ఆలోచనకూ, అనుభవానికీ 
గల అద్వైత భావం క్రమంగా ఆక్రిజరించింది. మిల్టన్‌, డ్రైడన్‌ ల వల్ల ఈ 
వరిస్థితి మరింతగా దిగ జారిందంటాడు ఇలియట్‌. తర్వాత ఒకవ్వుడు 
కవిత్వంలో ఆలోచనకు 18వ శతాబ్దంలో ) , మరొకవ్వుడు (19 .వ 
శతాబ్దంలోని రొమాంటిక్‌ ee అనుభూతికీ వజ. కలాాయి. 





5. “Literary Criterion" -1992-VollandIl-p..16. - = 
6. “A thought to Donne was an experience; it modified his వ. కక. 
Metaphysical Poets" - T.S. Eliot. 


_ 247 


పాశ్చాత్య సాహిత్య విమర్శ :. చరిత్ర = సిద్ధాంతాలు. 


ఈ స్థితి కల్గడానికి ఒక ముఖ్యమైన కారణం విజ్ఞానశాన్త్ర ప్రభావంతో 
వదునేడవ శతాబ్దంలో మానవ విలువలకూ,. అనుభూతులకూ గల 
ప్రాముఖ్యం కుంచించుకు. పోవడం. ఇలియట్‌ అనేది ఆలోచన, అనుభవం 
రెండూ నమైక్య మొందాలని. డాంటీ మేధావరమైన తాత్తిషక చింతన ఒక 
సిద్ధాంతంగా ఆతని కావ్యంలో వ్రతిపాదించ బడలేదు. దాని నాతడు 
దర్శించాడు. అది ఆతనిఅనుభూతిలోని, భాగ మైపోయింది. 


ఆలోచనా, అనుభవమూ నమైక్య మొందాలని ఇలియట్‌ అన్న వృటికీ, 
ఆతడు కవిత్వాన్నొక విశిష్టమైన విజ్ఞానంగా భావించాడు. ఆతడు 
షేక్స్‌పియర్‌ను కాని, డాంటీని కాని మవో మేధావులని కాని, తాత్తిపికులని 
కాని, అనడు. వారు నమకాలీన తాత్త్విక సిద్ధాంతాలను, ఆలోచనలను తమ 3 
కావ్యాలలో ఉవయోగించు కున్నా రంటాడు. అయితే ఇలియట్‌ కావ్యానికి 
న్వయం ప్రతివత్తిని అంగీకరించినా, ఆకావ్యం కవిత్వాన్ని నిర్ణయించేది 
అందులోని కవిత్వవు విలువలే. అయినప్పటికీ, దాని ప్రాశస్హ్యాన్నీ, 
గొవ్చతనాన్నీ, నిర్ణయించేవి కేవలము సాహిత్యేతరమైన నైతిక తాత్త్వికాది 
విలువలే అంటాడు. ౧7 క : 
ఒక కళా ఖండం అస్తిత్వం ఎక్కడ ఉన్నది? అంసే అది రచయితకూ, 
చదువరికీ మధ్యలో ఎక్కడో ఉంటుందంటాడు ఇలియట్‌. దాని అస్తిత్వం 
రచయిత అభివ్యక్ష మొనర్చ దలచిన అభిప్రాయం లోనూ లేదు, రచనా 
నమయ మందలి రచయిత అనుభూతిలో గాని, చదువరిలో కల్లిన 
అనుభూతిలోకాని, రచయితకు .చడువరిగా కల్లిన అనుభూతిలో కాని 
లేదు. 1 వేర్వేరు. చదువరులకు ఒకే కవితలో వేర్వేరు అర్ధాలు గోచరించ 





లి "inanagelike our own ... itis the more necessary -toscrutinize works of 
imagination, with explicit eithcal and theological standards. The greatness’ of 
literature cannot be determined s6lely by literary standards; though we must 
remember that whether it is literature or not can be determined only by literary 
standards" - "Essays Ancient and Modem" - (1936) ౧. 9 - 7.6. Eliot. 
8. "The Use of Poetry and the Use of Criticism" - T.S. Eliot. p.30. 


248 


' ఇలియట్‌ = రిచర్డ్‌. 


వచ్చు; అవన్నీ కవి ఊహించిన దానికన్న భిన్నమైనవే కావచ్చు, (9 కాని 
అవి ఆకవితకు అ(్రన్సుతమైనవి కానవనరం లేదు. దీని వల్లనే షేక్స్‌పియర్‌ 
నాటకాలు వివిధ తరగతుల (శ్రోతలకు వివిధమైన తనభుతులను కలిన్తాయి. 
కొందరికి అందులోని కథ, కొందరికి పాత్రలు, కొందరికి పాత్రలలో 
కనబడే ఘర్షణ, మరికొందరికి శబ్ద చిత్రాలు, లయాత్మకత అనుభవంలోకి 
వస్తే, లోనారసి చూసే వారికి కావ్యవరమార్థం అవగావాన లోకి వను ౦ది. 


"Tradition and the Individual Talent" : లో ఇలియట్‌ 
నంప్రదాయాన్ని గురించి చేసిన వివేచన ఆతని .నంప్రదాయాభినివేశాన్నే 
కాక, చారిత్రక దృక్పథాన్ని కూడా తెలియచేన్తుంది. నంవ్రదాయం కేవలం 
అయాచితంగా, వారనత్వంగా లభించే ఆస్తి వంటిది కాదంటాడు ఇలియట్‌. 
దానిని (శ్రమించి సాధించాలి. అందులో ఒక చారిత్రక దృక్పథం ఉంది. 
ఇందులో గత కాలం గతించడాన్ని కాక, అది నేడు కూడా నజీవ మైనదిగా 
నున్నట్టు చూడగల్తాలి. ఈ చారిత్రక దృక్పథంలో ఆధునిక కవికి నేటి 
కాలాన్ని గూర్చిన అవగావాన ఉన్నంత మాత్రాన చాలదు,.వోమర్‌ నుండి 
నేటి వరకూ ఉన్న సాహిత్యాని కంతటికీ ఏక కాలికమైన అస్తిత్వ మున్న ట్లుగా 
చూడాలి. దాని కొక ఏక కాలికమైన వ్యవన్ధ ఉన్నదని గ్రహించాలి. ఈ 
చారిత్రక అవగావానలో కాలాతీతమైన అంశమూ, నమకాలీన అంశమూ 
రెండూ కూడా కలిసి ఉంటాయి. ఇట్టి అవగావాన లోనే రచయిత 
సాంవ్రదాయికత ఇమిడి ఉంటుంది. అందులోనే. అతడు నమకాలీన 
జీవితంలో తన ఉనికిని గుర్తించడం కూడా ఉంది. 


ఇలా నమన్త సాహిత్యానికీ _ ఒకానొక ఏకకాలిక మైన స్థితిని 
గుర్తించి .నవ్పుడు ఆ సాహిత్యంలోని రచనలన్నీ ఒక నివృృష్టమైన 
క్రమంలో అమరి ఉన్నట్టుగా భావిస్తాము. ఒక శక్తిమంతమైన నూత్న రచన 
వచ్చి అందులో చేరగానే, ఆ క్రమానికి ఒక విఘాతం ఏర్పడుతుంది. 
కొత్తవిలువలతో ఈకావ్యాన్ని చూడడమే కాకుండా, ఈ విలువల ప్రభావం ' 





9. "On Poetry and Poets" - 7.5. Eliot .p.30. 


249 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్దాంతాలు 


వెనుకటి కావ్యాల మోద కూడా వడుతుంది. అలాగే నేటి రచయితను గూర్చి 


తీర్పు నిచ్చేటప్పుడు. వెనుకటి. bes కూడా 
విన్మరించకూడదు. 


చారిత్రకతను గూర్చి, నంప్రదాయాన్ని గూర్చి ఇంతటి అవగావాన 
. ఉన్న రచయితలో క్రమక్రమంగా నయం వ్యక్తిత్వం, మూర్తిమత్వం 
త్యజింవ బడుతూంటుంది. రచనలో “తనతనంి వారించి పోతుంది. రచన 
ఒక కాసిక్‌ అవుతుంది, రచయిత .క్లాసిసిను అవుతాడు. 

3 Principles of Literary Criticism లో I.A. Richards సాహిత్య 
విమర్శ అంతా సాహిత్య విలువ, సాహిత్య ప్రసారము -(Value - 
Communication) అన్న రెండు స్తంభాల మోద ఆధారవడి 
ఉంటుందన్నాడు. (9 


ఏ అనుభవమైనా వ్రసారమవడానికి ప్రాథమికంగా దానికొక ఆకృతి 
ఏర్పడాలి. కాని అది ప్రసారమవడానికే అది అట్టి ఆకృతిని భహిన్నుంది. 
విలువలను ఇముడ్చుకున్న అనుభవాన్ని నిర్వక్రంగా వ్రకాళింవచేసే 
రూవకల్పన చేయడంలోనే, ఆకృతిని కల్పించడంలోనే, కవి నిమగ్నమై 
'“ఉంటాడు.. అనుభవానికి అభివ్యక్తి ని కల్పించడమే ఆతనికి ప్రధానమైనది. 
అందులోని వ్రసార గుణాన్ని గురంచి ఆలోచిన్తూ కూర్చుంటే, ఆతని 
అవధానం నడలి పోతుంది. అనుభవానికి అనువైన అభివ్యక్తిని 
లన ప్రసార గుణం కూడా ఇమిడి ఉంటుంది. .1% 
ఈ ప్రసార మావళ్యకతను గురించి వరిశీలిన్తూ రిచర్‌న ర్‌ మానవుని 


_ తలు కొన్ని సోధారణ మైనవిగా ఉంటూ, కొన్ని: నంక్లిష్టంగా. 
ప సాధారణ అనుభవాలను - ఏరైలు కోనమో వరుగెత్త డం 





లయల ot Luray వయ గయ: యగ. 
న పైదే.. 


ఇలియట్‌ = రిచర్డ్‌ నే 


వంటి వానిని - గూర్చి తెలియ చెవ్పడం అసాధ్యమైనది కాదు. కాని కొన్ని. 
అనుభవాలు - అన్చష్షంగా,.. నంల్లిష్టంగా. ఉంటాయి. అట్టివి అవురూవ 
వ్యక్తిత్వమున్న అసాధారణ కళాకారుని అదువులోకి, అవగావానలోకి 
వచ్చి, అభివ్యక్తిని అభిలషిస్తాయి: కళలోనే ఇట్టి అనుభవాలు నంగ్రహింవబడి 
ఉంటాయి ; వానిని ఇతరతా . నంగ్రహించడం అసాధ్యమవుతుంది. ఇట్టి 
అనుభవాలను నైతికాది శాస్తాలు నిర్లక్ష్యం చేసాయి. వానిని ఆవివ్యరించే 
సాధన నంవత్తీ వానికి లేదు. కాని ఇట్టి అనుభవాలు మనకు అందుతే ఏ 
అనుభవాలు ఎంత వరకు విలువైనవో మనం గ్రహించ గల్లుతాము, ఏ 
అనుభవం ఏ యితర ' అనుభవం కన్న విలువైనదో గ్రహించడం కూడా. 
సాధ్యమవుతుం దంటాడు రిచర్డ్‌. ఇట్టి విశిష్ష, నంక్లిష అనుభవాల ఒత్తిడిని 
భరించి, వానిని అవగావాన మొనర్చుకొని, ప్రసార మొనరించగల సామర్థ్య 
ముండడం వల్లనే కవి దర్శన మున్నతాడన్న ప లోకంలో. 
ఏర్పడింది. "2 


అత్ర విలువలను- నిర్ణయించడానికి రిచర్డ్స్‌ మనన సత్త్వ శాస్తాన్ని 
ఆధారంగా చేనుకొన్నాడు. మానవుని లోని 'ప్రేరణల. | కళల ను, 
కామనలు (0061800169) . గానూ, అయిష్టాలు. (aversions) గానూ 
విభజించ వచ్చు. మానవుడు కామనలను 'తృప్తివరచడానికే నిరంతరమూ 
అన్వేషిన్తూ ఉంటాడు. కామనను తృప్తివరచేది. - "ఏదైనా. విలువైనదే 
అంటాడు రిచర్డ్‌. (13) ఈ కామనలు చాలా వరకు మనకు తెలియకనే మన 
'మననున అజ్ఞాతంగా ఉండవచ్చు. నరినమాన మైన కామన లున్నవ్పుడు, 
అందులో అత్యధిక నంఖ్యలోని కామనల తృప్తిని మనిషి కోరుకుంటాడు. . 
కామనలను అదువులో నుంచేవి మరికొన్ని ఇతర కామన లే. వానిని మనం 
_ అయిష్టాలు (2/690౧9) అనుకున్నాం. ఒకానొకకామనకు నరినమానమైన 
కుతకు కాని, నా. ముఖ్యమైన కామనకు భంగపాటు 





12. “పైదే. ల va | 
cane anything ! is Valuable which 3208566 an appetency. or seeking after". - 
"Principles" - p. 47. 


251 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర =, సిద్దాంతాలు 


కల్లకుండా ఆకామనను తృప్పివరబేది ఎట్టిదైనా విలువైనదే. 1* విలువైన 
మానసిక స్థితిలో అత్యధికమైన కామనలు తృప్పినొందుతాయి. అత్యల్ప 
నంఖ్యాక మైనవి భంగపాటును పొందుతాయి. మరోలా సాధారణ భాషలో. . 
చెప్పాలంటే మనం ఒకానొక కోర్కెను తీర్చుకొనక పోవడానికి కారణం 
అంతకన్న ముఖ్యమైన కోర్కెలు భంగపాటును పొందుతాయన్న కారణం 
వల్లనే. ఇట్టి మానసిక స్థితిని. సాధించడానికి అత్యంత నున్నితంగా, . 
గరువంగా వ్యవస్టీకరింవబడిన (పేరణలు ఆదర్శమైన స్టితి లో 
అవనరమవుతాయి. సాధారణ అనుభూతులకూ, కళలోని అనుభూతులకు 
ఒక. తేడా . ఉంటుంది. కళలోని (పేరణలు (impulses) వరన్పర 
నమన్వయాన్ని కల్లి ఉంటాయి. కళలోని ఇట్టి -పేరణల వల్ల వ్యక్తి 
కార్యోన్ముఖుడై నట్టు కనబడతాడు కాని, కార్యాచరణకు పాల్పడడు. (15) 
ఇలా భావనా వథంలో కారోన్ముఖ స్థితికి ఆభిముఖ్యమయే మానసిక 
స్థితులను ఇగ16668 అంటాడు రిచర్డ్‌. కవిత్వం కల్గించే విలువైన థలితా 
లన్నింటినీ ఈ మానసిక స్థితులనూ, (పేరణల నమన్వయాన్నీ, 
వానికి నమతూకాన్ని సాధించడాన్నీ, ' ఆధారంగా. చేనుకొనే 
నిర్ణయించవలసి ఉంటుంది. విషాద రూవకానికి అరిస్తాటిల్‌ నిర్వచనం 
ఇట్టి దానినే ఆధారంగా చేసి కొని ఉన్నది. (16) 


రిచర్డ్స్‌ సిద్దాంతం ఇలా. పైలో, అరిస్టాటిల్‌ | కాలం నుంచీ ల్‌ 
కవిత్వం భావో డ్రేకాలకు (పేరణను కల్లిన్తుందన్న సిద్ధాంతాన్నే ఆధునిక 
మనస్తత్త్వ శాస్తా న్ని ఆధారంగా " చేనుకొని చవక ఉంది. మ. ' 





14. "Anything is valuable which will satisty an. appetency without involving the 
"frustration of some equal or more important appetency - “Principles” - p: 48. 
15. '“Theresponse required in many. cases by works of art is ofa kind which can : 

only be obtained in an incipient or imaginal stage" - "Principles" - p. 111. 
16. *......itis in terms of attitudes, the resolution, inter-inanimation, and balancing 
of impulses - Aristotle's definition of Tragedy is an instance - that all the most. 
ప లాల. -పెదే: .p. 113. 


252 


ఇలియట్‌ = రిచర్డ్‌ 


వల్ల కల్లే ప్రశాంత మానసిక స్థితికీ, నమన్యయానికీ రిచర్డ్‌ పెట్టిన పేరు 
Coenaesthesia. 


George Santayana "The Sense of Beatty" (1896) లో 
వన్తువులలో మనం ఉన్నదనుకొన్న సౌందర్యం మన మానసిక మైనదే, 
మన భావో ద్రేక స్థితినే వన్తుగత మొనరిన్లు పు న్నాము 17 అంటాడు. ఒకానొక 
వన్వువు కొన్ని “అతా సుతి కల్లిన్తుంది, (వ్రతిన్సందనలకు కారణ 
మవుతుంది. వీని వల్ల వుట్టిన శాస్త్రీయమైన భావము (Scientific idea) 
మిక్కిలి అమూర్తమైనదిగా ఉంటుంది. కాని సౌందర్య భావం ఇలా 
 అమూర్తమైనదిగా ఉండదు; అందులో మన భావోదేక |వ్రతిన్సందనలు, 
అవగావాన వల్ల కల్లిన మనోరంజనము మున్నగునవి ఉంటాయి. 


రిచర్డ్‌ ఈ నమన్యను గురించి ఆలోచించేటవ్వుడు మన ఆంతరంగిక 
మానసిక భావాల (6611009) కూ వస్సాషశ్రయమైన వాన్తవికతా న్వభావానికి 
ముడి పెట్టడాన్ని అంగీకరించలేదు. అవన్నీ ఆత్మారాధన - వురాగాథలకు 
అలవాటు వడ్డ ఆలోచనల (animistic and mythological habits of 
thought) కు భలితంగా ఏర్పడ్డ భావాలు. ఈ నమన్య మనన్తత్తవ్ర శాన్రం 
తోనూ, భాషా న్వభావం తోనూ ముడివడి ఉన్నట్లుగా రిచర్డ్స్‌ భావించాడు. 


రిచర్డ్స్‌ భావను రెండు విధాలుగా ఉవయోగిస్తా మంటాడు. 
వాగ్వ్యావ వోరంలోని "ప్రకటన ' (statement) "నూచకార్ధం' (reference 
కోనం) ఉవయోగవడుతుంది. ఈ ప్రకటన నత్యమైనది - యథారాన్ని 
_ నూచించేది - న. కాకపోవచ్చు. ఇది భాషను "శాస్త్రీయ వద్ధతిని 
స ఉవయోగించడం. భాషను భావోద్రేక స్థితిని మానసిక  పృషరాంి 
~ (attitudes ను) రేపి పించడానికీ 'ఉవయోగించవచ్చును. ఇది భావకు 


క. తాల నా వా ననా ఇ .the 
. objectification of our own emotions - నా Criticism : A Short 
= History" - Pp. 613. 


253 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


"భావో ద్రేకాత్మకి [వయోజనం. “ ఇందులో కూడా నూచికలు (refer- 
6౧౦౪5) ఉండవచ్చు. కాని అవన్నీ తర్వాత ఏర్పడే మానసిక దృక్పథాలను 
కల్పించడానికి మజిలీలుగానే ఉంటాయి. ఈ నూచికలు నత్యమైనవా, కావా. 
అన్న కో వనక్తి లేదు. వాట్ల ఏకైక ప్రయోజనం మానసిక దృక్పథాలను 
కల్పించడం, వానిని బలవరచడం ం మాత్రమే. వాని నత్యానత్యాల నిర్ణయానికి 
అధికారి అయిన (competent) 'చదువరి వూనుకోడు. అట్టి ఆలోచనలు 
ఆతని మానసిక స్థితి ఏర్పడడానికి అడ్డంకిగా ఉండవు. 


కాగా .నూచకాతత్మకతా లక్షణాన్ను వయోగించు కుంటూ శాన్ర్రం 
"ప్రకటనలను! చేన్తుంది. కాని కవిత్వ మెట్టి 'వకటనలను' ప్రతిపాదనలను 
చేయదు. అది “౧56660 - statements" - చేన్తుంది. "pseudo - 
statement" అంటే రిచర్డ్స్‌ దృష్టిలో "అనత్యవ్రకటని అని కాదు అర్ధం. 
అది ఎట్టి ద్రకటనను, (వతిపాదనను చేయదని అర్థం. అందులోని 
నత్యానత్యాలను నిర్ణయించ వూనుకోవడం వ్యర్థమైన వ్రయాన. | 


0.౬ Ogden, James Wood లతో కలిసి రిచర్‌ ర్‌ రచించిన "The 
Foundations of Aesthetics" (1921) లో సౌందర్య శాస్త్రానికి 
నంబంధించిన వివిధ సిద్ధాంతాలను సింవోవలోకనం చేసి, ‘Synaesthesis’ 
సిద్ధాంతం తన మనన్తత్త త్స్వశాన్ర భూమికకు అనువైనదిగా భావించాడు. 
త టు అంటే మన[పేరణల కన్నింటికీ - మేళనా, నమతాస్థితీ 
కల్గడం. (9'ఏ అనుభూతిలో నైనా వివిధమైన (పేరణలు వరన్పర ఆకర్షణ 
వికర్ణణలకు లోనవడం కనబడుతుంది. అవి వ్యవస్థికరింవబడి నవ్వుడు, 
ప్రేరణా భంగపాటుకు లళితా ఉంటూ, అన్ని అలా ఒకానొక 





18. “A statement may be used for the sake of the reference, true అ it 
causes. Thisis the scientific use of language. But it may also be ౪966 for thé 
ప effects in emotion and attitude produced bylthe reference it occasions. This is 

_ the emotive useé of language." - "Principles" - ౧, 267. ర 
గం. The element constant to all experiences that have the characteristic of beauty, 
“ concludes Richards, is.synaesthesis - a harmony and equilibrium. of our 
impulses. - "Literary Criticism: A Short History" - p.615. 


_ 254 





ఇలియట్‌ * రిచర్డ్స్‌ 


నమన్వయానిక్తీ, నర్చుబాటు కూ, లో నవుతాయి. అట్టి నమతాస్థితి it 
అది ఎంత క్షణిక మైన దైనా. - సౌందర్యాను భూతి కల్గుతుంది. 
Synaesthesis లోని నమన్వయం వల్ల విరుద్ధ మైన (పేరణల వట్ల 
మననుకు - అనిశ్చిత స్థితి కాని, ద్రత్యేక శ వట్ల అభిమానం కాని 
ఏర్పడదు. ఒక విధమైన నిర్మమత (disinterest) ఏర్పడుతుంది. అయితే అది 
విరోధాభానంగా కనిపించినా, చిత్రంగా సౌందర్యానుభూతి లోని 
నిర్మమతలో అనేక మైన వైయక్తిక అభిమానాలు (1౧18886) ఇమిడి 
ఉంటాయి కాని, నమసి పోవు. 5/౧46906815 వైయక్త కతకు తొలగి 
ఉండే లక్షణాన్ని (IMPpersonality ని) ప్రేరేపించిన దంటే వ్యక్తి యొక్క 
నమన్తమైన స. అవధానంతో వారన్‌ ప్రతిన్నందిస్తాందన్న 
మాటే. (2) 


(పేరణలను వ్యవస్టీకరించడాన్ని అనునరించి అక రెండు 
రకాలుగా ఉండవచ్చు నంటాడు రిచర్డ్‌ * ఒకటి 'వరివారించేది * 
(exclusion), మరొకటి “వరి గ్రహించేది (inclusion). రిచర్డ్‌ నె దృష్టిలో 
"వరివారించే' కవిత కేవలము ఒకే ఒక మానసిక భావానికి, మానసికస్థితికి 

మాత్రమే వరిమితమై ఉంటుంది. విచారము, ఉల్లానము, అవాంకారము. 
వంటి భావో(దేకాలూ, (పేమ, క్రోధము, ఆశ వంటి మానసిక స్థితులూ 

(attitudes), ఎదురు చూడడం, నినృవా వంటి moods, ఇందులో. 
ఉంటాయి. ఎంతో కవిత ఈ. అంశాలతోనే తృప్తి వడుతుంది.. 
మానవజీవితంలో ఇట్టి కవితకు ఆవశ్యకత ఉన్నమాట నిజమే. కాని. 
"వరిగ్రహించే' కవితలోకి వరన్పర విరుద్ధమైన అంశాలు, భావాలు, మానసిక 
స్థితులు ss అందులో ఘర్షణ, రాపిడి, భావ సంచార ws 


20. పైదే- ౧. 616 లో "Foundations" ల చూడండి. 

21... ... the sense of disinterest in the aesthetic experience means, paradoxically, 

that the maximum number of interests is actually invoived, and that the feeling 

of “impersonality* that synaesthesis induces méans that the "whole of the 
personality" has been brought into play. పెదే : ని. 616. | స్ట 


255 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


between feelings) ఉంటాయి. అట్టి కవిత నంశివ్షమైన దవుతుంది. ఇది 
'పైదాని కన్న ఉత్తమ స్థాయిలోని కవిత, ఉదావారణకు "౧౦౩6 Ayimer, 
‘Coronach’ వంటి కపితలలో వరిమితమైన నమాంతర మైన (ప్రేరణలు, 
భావాలు కనబడతాయి. కాని "Ode 10 Nightingale" వీనికన్న ఉత్తమ 
కవిత, ఇందులో అనేక మైన అంశాలు, మానసి సిక స్థితులూ (వ్రవేశిస్తాయి. ఇలా 
వరన్పర విరుద్ధమైన వరివూరకమైన (పేరణల అంశాల వల్లనే కవిత్వంలో 
Irony గోచరిన్తుందంటాడు రిచర్డ్స్‌. 22 ఈ అంశాన్ని ఆధారంగా 
చేనుకొనే Cleanth Brooks క lrony. పాత్రను వివులంగా 
చర్చించాడు. 


రిచర్డ్‌ విమర్శలో ఒకానొక కవిత వల్ల చదువరి లో శ 
భావో ద్రేక స్థితినీ, అట్టి స్థితి కల్లడానికి రచనలోని ఉవకరణాలనూ, విడదీసి 
చూడడం కనబడుతుంది. అంటే వన్సువు ఇముడ్చు కున్న విలువ (/౭149నూ, 
అది ఇముడ్చుకున్న ప్రసార గుణాన్నీ ((0MMUnication నూ) విడదీసి 
చూన్తున్నా డన్నమాట. దీని నాధారంగా చేనుకొని ఒకానొక కవిత దోవ. 
భూయివ్షంగా ఉన్నదని భావించడానికి రెండు, మూడు కారణాలు 
ఉండవచ్చు. కవిత మనకు అందచేసే అనుభూతి విలువైనదైనా, దానిని 
అందచేయడంలో, ఆ భావాన్ని వ్రసారం ((0MMUunicate) - చేయడంలో 
రచయిత విఫల మవవచ్చు. ఉదావారణకు “116 P00!" అన్న ఇమేజిన్లు . 
కవితలోని అనుభూతి విలువైనదైనా, దానిని (1,0. (కవయిత్రి) చ్రసారం చ 
చేయలేక పోయింది. అందుచేత అది దోవభూయిష్టమైన రచన. నవ. 
_ Wheeler Wilcox రచించిన ఒక సానెట్‌లో భావ. వ్రసారంలో లోవం లేదు. 
కాని ప్రసారం చేయబడ్డ భావానికి ఎట్టి విలువా లేదు. అందుచేత ఇదీ. 
ధోవభూయిష్టమైన రచనే అంటాడు రిచర్డ్స్‌, ఇలా ట్రసారం గుణంలో 
లోవం ఉన్నా, ప్రసారం చేయబడ్డ భావానికి విలువ లేక పోయినా, డి 
రెండింటా రచయిత ప దానిని దోవభూయిష్టమైన రచనగానే న 





22. యఖిజంం06: “Principles”. 


256 


ఇలియట్‌ = రిచర్డ్‌ 


రిచర్డ్‌ భావిస్తాడు.) అయితే రిచర్డ్స్‌, 1.0. వద్యంలోని అనుభూతి 
విలువైనదే కాని, వద్యంలో వ్రసార గుణం లేకపోవడం చేత అది విఫలమైన 
దంటాడు. అయితే అందులో వ్రసారగుణం లేకపోతే ఆవిలువ ఆతనికి 
అంది ఉండదు, అందులో ఉన్న దనుకొన్న విలువ ఊవోజనితమైనదే 
కాని, అందులో అది ఉన్నట్టు నిరరించడ మెలాగో నృష్టం కాలేదు. అలాగే 
ilc0x వద్యంలోని' భావచిత్రాలు తగినన్ని (పేరణలను కల్పించడానికి 
అనమర్థమైతే, అందులోని విన్పష్టత భాంతి మంత మైనదని భావించడానికి 
అవకాశం ఉంది. (2) 


శాన్తంలోనూ, కవిత్వం .లోనూ కనబడే భాషకు గల తేడాను 
వివరిన్తూ, శాన్రభావ నూచికాత్మత తో ప్రకటనలను, ప్రతిపాదనలను 
చేన్తుందనీ, కావ్యంలోని భాష భావోద్రేకాలను (పేరేపిన్తుందనీ రిచర్డ్స్‌ . 
అనడాన్ని గమనించాము. అంటే కావ్యంలోని భాష మనకెట్టి ట్టి యథార్థ్యాన్నీ, 
నత్యాన్నీ తెలియ చేయదు, థలితంగా మనకెట్టి విజ్ఞానాన్నీ అందచేయ 
దన్నమాట. ఇక కావ్యంలో కనబడే నత్యము ఎట్టిదై ఊంటుంది.? కావ్యం 
దేనివల్ల నత్యమైనదే నన్న అభిప్రాయాన్ని కల్లిన్తు ంది? అరే" అంతర్గతమైన 
ఆవశ్యకతను (internal necessity ని) పాటించిన, తృప్తి వరచిన 'రచననే 
 నత్యమైనదిగా భావించాలని రిచర్డ్స్‌ అంటాడు. కావ్యం అంతన్సున 
_ ఒకానొక సాంద్రమైన కూర్చు ఉంటుంది. అంతర్గతమైన కూర్చు వల్ల 
పూర్వ, వరభాగాలకు విరోధం లేకుండా సాంద్రముగా ఉంటేనే ఆ రచన 
నత్యమైనదిగా మనకు గోచరిన్తుంది. "గ1గ0 Lear నాటకం లోని 
ముగింవును నుఖాంతం చేయ బూనుకొన్నాడు Nahum Tate. కాని ఇది 
రూవక వూర్వభాగంతో నమన్వయాన్ని పొందక, దాని నుండి ముగింవు 
పుట్టినట్టు కనబడక పోవడం చేత; ఆ ముగింవు నత్యమైనది కాకుండా 


23. "Principles" :p.202.- వ్‌ ఖే 
24. “Literary Criticism : A Short History నర. 624; జకం "A Hetory. of Modem. 
Criticism - Vol ౪ : Rene Wellek. p. 228. న 


257 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


పోయింది. రూవకం (పేరేపించే మానసిక స్థితి నరిటైనదై ఉండడమే రచన 
. నత్యాన్ని నిరూపిన్తుంది. మనకు ఏ వీ మనా విశ్వాసాలు ఉంటే, వాట్లలో 
ఏమయినా, యథార్థమైన వాన్తవికాలు ఉంటే, అవన్నీ రూవక రచనకు 
వతిన్పందించడానికి ఆటంకాలుగా ఉంటాయి. కనుక వానిని విన్మరించా. 
లంటాడు రిచర్డ్‌). కళా ఖండంలోని నత్యమంకే అందులోని అంతర్గత. 
కా తీర్చే సాంద్రమైన కూర్పు అని భావించాలి. 


. ఈ అభిప్రాయాన్ని కొంత పొడిగిస్తే కవిత్వానికి లోకంలోని 
యథార్థ్యంతో ఎట్టి నంబంధం లేక, అభద్రత ఎట్టి నత్యానికీ అవకాశం. 
లేదన్న. భావం. కల్పుతుంది. కాని రిచర్డ్‌ కవిత్వం మానవుని సునత తం 
మిద ప్రభావాన్ని నెరపి, వానిలో ఒక 512010/ ని - మానసిక సై స్రైర్యాన్న 

_ తీసికొని వన్తుందని భావించాడు.. అంటీ కళకు కొంత నైతిక 'వీలువను 
: అంగీకరించాడు.  అర్నాల్డ్‌ లాగే. 'ఈతడూ కవిత్వం మానవ కల్యాణానికి 
తోడ్పడుతుందని. భావించాడు. _అంటువంటవ్వ్చుడు కళకు లోకంలోని 
నత్యాలకు ఎట్టి నంబంధమూ లేకుండా ఉంటుందనుకోవడం అనంగత' 
మవుతుంది. అయితే చరిత్ర లోని నత్యానికి, కావ్యం లోని నత్యానికి గల. 
అంతరాన్ని గురించి అరిస్తాటిల్‌ చెప్పిన దానితో "అంతర్గత ఆవశ్యకతను. 

. నమన్వయించడం. వరకూ "రిచర్డ్‌ ర్డ్‌స చెప్పిన దానిని అంగీక రించవచ్చును. 


_ 1936 లో రిచర్డ్‌ “Philosophy of Rhetorig ప్రకటించే నాటికి 
వెనుక భావలో "పేర్కొన్న sa భావో ద్రేకాత్మక అంశాల (refer- 
bi ential, emotional 2 of language) (వ్రనక్తిని తేకుండా శబ్దార్థ . 

విచారం ($8[ఇ౧8౦౨). వ్ల ఢ్రద్ధను వహించాడు. ఇందులో. అర్గానికీ, క 
ప్రకోణానికీ గల నంబంధాన్ని (Context theory of meaning) చర్చించాడు, ! 
వాక్యంలో శబ్దాలు విడివిడిగా ఉండి పోక, ఒక దాని. మిద మరొకటి 
వ్రభావాన్ని. నెరవుతూ, . తిరిగి మొత్తం ప్రకరణం కల్పించే ఒత్తి డికి 
. లోనవుతాయి. వాని వల్ల అర్ధబ్భాయలు కల్గుతాయి. ఆధునిక సాహిత్య 
విమర్శలో తీక్ష్ల మైన పాఠ్యవఠనం. (41096 యం of texts) వల్ల 


ఇలియట్‌ * రిచర్డ్స్‌ 


విశేష మైన, నంశ్లివ్షమైన అర్జాలతో కవిత ఎలా నంవన్నమైనదో దీని వల్తా, 
ఎమ్స్‌నన్‌ నందిగ్గత (5) వల్తా, గ్రహించడం సాధ్యమయింది. ఈ చర్చలోనే 
రూవకాలంకారం రెండు వకరణాలను ఏకీకరణమొనరించే సాధనం అంటాడు 
రిచర్డ్స్‌. సాధారణ వివేచనలో ఏవిధంగానూ నంబంధం లేని రెండు 
అంశాలను ఒకచో 'కూర్చడంతో రూవక మేర్పడుతుంది. మరీ మంచి 
రచనలో ఈ కూర్పువల్ల మొదటి అంశాలలో కనబడే అర్జాలకు దవు కన 
నున్న మరొక అర్థం భావనా వథంలో మెదులు తుంది. ' 


రిచర్స్‌ కేంటిడ్డి విశ్వవిద్యాలయంలో ఉన్నవ్వుడు విద్యార్థులకు 
కొన్ని. కవితల నిచ్చి, వాటికి వారి, _తిన్సందనలను వాతమూలకం 
చేయించాడు. వాని నన్నింటినీ కూర్చి “10104 Criticism" అన్న 
(గంథాన్ని వ్రకటించాడు. ఇందులో చదువరుల (వ్రతినందనల లోని 
దోషాలను విళ్లేషిన్తూ అవి వలు విధాలుగా ఉండవచ్చునని వివరించాడు. 
అవి : కవితకు మొత్తం మోద తాత్సర్యార్థాన్ని గ్రహించ లేక పోవడం ఇ 
అభిరుచి లేక వద్యంలోని లయను గుర్తువట్ట లేక. పోవడం; అలంకార 
రచనను నరిగా వివరించ లేక పోవడం; గతాను గతికంగా వచ్చే 
(వ్రతిన్సందనలు; నీరనమైన రాగ, అభిమాన ప్రకటన (sentimentality); 
ఒక్కొక్కవ్వుడు కల్పిన ప్రతిన్పందన నరియైనది కాదేమో నన్న అనుమానం, 
భయం (inhibitions) ; మత, తాత్తి పక, రాజకీయమైన ఆలోచనలు అడ్డుగా 
ఉండడం; ఇిల్పనంబంధమైన అంశాలను గురించి పాదుకు పోయిన 
అభిప్రాయాలు; అంతకు వూర్వమున్న విమర్శక సిద్ధాంతాల (వభావానికి 
లోనవడం, వంటివి. రిచర్డ్‌ న అనునరించిన వద్ధతిలో ఎవో లోపాలున్నాయని 
వెలిక్‌ అన్నవ్పటికీ, ') ఆతడు నూచించిన మార్గాన్ని సాహిత్యాచార్యులు 
చాల విశ్వవిద్యాలయాల్లో ఉవయోగించుకున్నారు. ఇదే పాఠ్య వఠన 
నంవ్రదాయాన్ని వరివుష్ట మొనరించింది. "౧౯౦౦2 Criticism’ లోని 





25. William Empson : “The Seven Types of Ambiguity". 
.26. "A History of Modem Criticism - Vol. V* : pp. 234 - 235. 


259 


పొళ్చాత్యు సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


మూడవ భాగంలో అర్థంలోని నాలుగు అంశాలను గురించి రిచర్డ్స్‌ 
చర్చించాడు : మొదటిది శబ్దార్థం (56౧36); రెండవది అందులో వ్యక్తమయే 
మానసిక భావం (feeling): “మూడవది Tone - శ్రోతను బట్టి," వానివట్ల 
వక్తకున్న .నంబంధాన్ని తెలియ జేసే మానసిక వ్రవృత్తి - (24066); 
చివరిగా వక్త ఉద్దేశ్యం. కవితను చదువరి అర్ధం చేనుకోవడంలో 
విభలమవడానికి కారణం ఈ అర్ధచ్భాయలు అవగావానలోకి రాకపోవడమే 
నంటాడు రిచర్డ్‌. 


మనన్తత్త్వ శాస్తా స్తాన్నీ, భాషాశాన్తంలోని శబ్దార్థ ర్ధవిచారాన్నీ ఆధారంగా 
చేనుకొని రిచర్డ్‌ సాహిత్య విమర్శకు సత్త గ తెరచాడు. 
సాహిత్యం శాస్తం కాదు, అది లౌక్రిక యథార్హ్య నిరూవణతో నంబంధం 
పెట్టుకోని మ నిజమే కాని, సాహిత్య విమర్శ మాత్రం నిర్దుష్టమైన 
శాస్త్రీయ, మారాన్నే అనునరించడం అవనరమని రిచర్డ్స్‌ తా 
అభినవ విమర్శకుల నీతడు. మిక్కిలిగా ప్రభావితం చేసి ఈ శతాబ్దవు 
విమర్శకుడన్న ఖ్యాతిని గడించాడు. 


అధ్యాయం 22 
. అభినవ విమర్శ 
శః 


19వ శతాబ్దవు ఉత్తరార్థంలో సాహి త్యాధ్యయనానికి నాటి 
.వండితులు అనునరించిన వద్దతులకు 1920 [ప్రాంతం నుంచీ వ్రతిఘుటన 
ప్రారంభమయింది. నాడు ఒక రకమైన "చారిత్రక వురావన్తు' దృక్పథం 
(historical antiquarianism) ఉండేది. వారు రచయితల జీవిత చరిత్రలను 
అన్ని కోణాల నుంచీ శోధించే వారు. రచయితల వ్యక్తిగత ye 
సాహిత్య జీవితంలోనూ, వారి అనుభవాలను, ఘర్షణలను వెలికి తీసే 

వారు విషయ యథార్థ్యానికి (fact కు), - జరిగిన నంఘటనలకు 
ప్రాముఖ్యాన్నివ్వడమే చారిత్రక దృక్పథమని = భావించే వారు. కాని 
సాహిత్యాన్ని విన్మరించి గతాన్ని త్రవ్వడమే సాహిత్యానికి నంబంధించిన 
చారిత్రకత కాదన్న భావం క్రమంగా రూడి అయింది. 


__ ఆనాటి మరొక దృక్పథం సౌందర్య భావచింతన (Aestheticism). 
ఇది వైయక్తిక మైన. ఒకానొక కళాఖండానికి (పతిన్సందించడానికి 
(పాముఖ్యాన్నిన్తుంది. అది కావ్య కళ అవగావానకు మౌలిక 'మైనదే 
అయినా, ' ఆత్మాశయమైన అనుభవంగా అది మిగిలిపోతే 
సాహిత్యావగావానకు అవకాశమివ్వదు. సాహిత్య శాన్త్ర విజ్ఞానం 
వురోగమించడానికి ఏవిధంగానూ సాయవడదు. వ. 


_ వందొమ్మిదవ శతాబ్దం నాటి విజ్ఞాన శాస్త  వురోగలీ. కూడా 
సాహిత్యవేత్తలలో కొత్త ఆశలను (ప్రేరేపించింది. శాన్రం వస్తా శ వ్రశ్రయ 
వద్ధతిన స్వీయమైన అనుభూతులను, అభిమానాలను .విన్మరించి, i 
నిర్హ్వంద్వమైన ఫలితాలను సాధింవ వూనుకుంటుంది. ఇట్టి వద్ధతులను 
సాహిత్య నమాలోచనకు కూడా అన్వయించడం వల ల కచ్చితమైన ఫలితాలు 


261 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంచాలు 


"రావడం: సాధ్యమే నన్న భావం ఉండేది. ఈ మార్గాన న. ఆర్థిక, 
రాజకీయ వరిస్థితుల వట్ల ఎట్టి సాహిత్య మెలా వుడుతోందో తెలిసి 
కోవడానికి so కల్గుతుంది. కొందరు మరికొంత దూరం ముందుకు 
పోయి అంకగణిత వద్దతులనూ, రేఖాచితాలనూ (graphs) కూడా 
సాహిత్యాధ్యయనానికి పరో కూర్చుకున్నారు. మరికొందరు జీవ 
శాస్త్ర వద్ధతులను, ఆలోచనలను, ' , సాహిత్య స Hrs 
wee en (1) 


' ఇరవైయ్యో శతాబ్దంలో తాత్త్విక దృక్పథంలోనూ, చరిత్రను గురించిన 
అవగావానలోనూ మార్పులు వచ్చాయి. కళలు వాన్తవానికీ, ప్రాకృతిక 
వాదానికీ (NatUralisMm కూ), దూరమయి (వ్రతీకల దిశగా వయనించాయి. 
ముఖ్యంగా విజ్ఞాన శాస్త్ర వద్ధతులు 'మానవీయ శాస్తాలకు అనువైనవి 
కాదనిపించింది. 188 లో Wilhelm Dithey వకృతి శాన్రం, చరిత్ర 
అవలంబించే వద్ధతులను వరిశీలించాడు. ఒకటి కార్యకారణ క జరపాలి 
విషయాలను వరిశీలిన్తుంది, వేరొకటి విషయ అవగావానకు: ప్రయత్నిన్లు ౦ది. 
అందుచేత చరితను అర్థం చేసుకోవడం వైయక్తికంగానూ, 
ఆత్మాశ్రయంగానూ ఉండడం సాధ్యమే, అవనరం' కూడా అవుతుంది. 
‘Wilhelm Windelband తాత్త్విక శాస్త్ర. చరిత్రకారుడు. అతడూ చారిత్రక 
శాన్దాలు. కృతి శాన్హాల. 'ననుకరించడాన్ని వ్యతిరేకించాడు. కృతి 
శాస్త్రాలు, కొన్ని సామాన్య నూత్రాల నేర్పరచడం కోనం వ్రయత్నిస్తాయి. 
చరిత్ర కారుడు తిరిగి తిరిగి వునరావృతం కాని ఏకైక నంథటనను, 
యథార్థ్యాన్నీ (1264 నూ) అవగావాన చేనుకొనే ప్రయత్నం చేస్తాడు. A.D. 
Xenopo! (ప్రకృతి శాస్త్రాలు 'వునావృతమయే అంశాలకు’ (facts of 
repetition కు) ప్రాముఖ్యాన్ని స్తే, చరిత్ర ఒకదాని వెంట ఒకటి క్రమ 
క్రమావిర్భాన్ని పొందే అంశాలకు (facts of succession కు ప్రాముఖ్యా 
| న్నిన్తు ందన్నాడు. Benedetto Croce కి చరిత్ర అంతా నమకాలీన మైనదే, 





“1. "Concepts of Criticism" : Rene Wellek (1964 . pp. 256-258... 


అభినవ విమర్శ 


అది మానవుడు నృష్టించుకున్నదే, అది వాని చైతన్య నృష్టి అందుచేతనే 
(పకృతి శాస్తాల కన్న దీని అవగావానే మానవునికి మరింతగా 
సాధ్యమవుతుంది. వీ రందరూ మానవీయ శాస్త్రాలకు న్వతంత్ర వద్ధతులను 
అభిలషించారు; అవి విజ్ఞాన శాన్త్రవు టోడకు కట్టిన ఓడలా ఉండరా 
దన్నారు. వాని లక్ష్యం, దానిని సాధించడానికి అనునరించే వద్ధతులూ 
వేరుగా ఉంటాయి. అందులో మేధను కదలించే అంశాలూ, వైజ్ఞానిక 
న్పృవాను కల్పించే భావాలకు. (00౧౦౪౧౧౩ కు) అవనరమైన అంశాలూ 
ఉంటాయి. సాహిత్యం వైయక్తిక భావముద్రల నమావోరం కాదు. అది 
కూడా వ్యవస్థీకరింవబడిన విజ్ఞానమే, అయితే దాని వద్ధతులూ, లక్ష్యమూ 
దానికి ఉన్నాయి. 
eR 

' ఇక 1920-30 ప్రాంతానికి నాల్గు రకాల విమర్శ ధోరణులు 
ఉండేవని గమనించాము. మొదటిది అభిరుచి విమర్శ, తర్వాతది మాన్యశ్రీ 
వంథా, మూడవది అభినవ మానవతా వాదం,.. నాల్లవది మార్కి సన్లు 
విమర్శ. అమెరికాలో అభినవ విమర్శకులు వీరందరినీ తిరన్కరించిన వారే. 
అభినవ విమర్శకులలో ఎన్నో అభిప్రాయ భేదాలున్నాయి. అన్ని 
.విషయాల లోనూ ఏకాభిప్రాయ మున్నవారు కాక పోయినవ్చటికీ, 
_ వారందరూ కూడా పె పై ధోరణులను వ్యతిరేకించిన వారే. 


J.C. Ransom (1888-1974) Criticism Inc. (1937) వ్యానంలో 
విమర్శలోని ఆనాటి అశాస్త్రీయ భావాలను వివరించాడు. ఉదావారణకు 
నవీన మానవతా వాదులందరూ నీతివాదులే. Babbitt క్లాసిక్‌, రొమాంటిక్‌ 
వదాలను తరచుగా వాడుతూ, రొమాంటిసిజాన్ని కేవలం. నైతిక కారణాల 
వల్లనే (వ్రతిఘటించాడు. అయితే ఈ వ్రతిఘటనకు కేవలమూ. నైతిక 
తారణరనే వునాదులుగా చేసి కోవడం సాహిత్య దృక్పథాన్ని నూచించదు. 
ఇలియట్‌ కూడా రొమాంటిసిజమ్‌ మోద కొన్ని ఆరోవణలు చేసినా, అవి 





2. “పై: The Revolt Against Positiviem అధ్యాయం. 


263 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


మౌలికంగా సాహిత్య, సౌందర్య శాన్ర వరమైనవి. కాల్పనిక సాహిత్యంలో 

వస్సా కశయత 'నిండుకుంటుంది. శిల్పమనర్హమై ఉండదు, సౌందర్య 
దృక్పథాన్ని రొమాంటిసిన్లు కళలలో చ్రన్ఫుటీక రించ లేక పోతున్నాడు - 
అన్నవి సాహిత్య నంబంధమైన బలహీనతలు. ఇట్టివాని వల్ల కల్లిన అదువు 
లేని ఆవేశాదుల వల్ల, రచయితకు నంయమనం లేకపోవడం చేత, అతాస్తీ లిక 
ధోరణి వల్ల, నైతిక విలువల. కెలా నష్టం వాటిల్లిందో వివరించడం నైన 
వద్ధతే. కాని ) బాబిట్‌ ఈ మార్గాన్ని అనునరించ లేదు. అలాగే తర్వాత వచ్చిన 
'మార్క్సినులూ. ఇలాగే. నైతిక విలువలను కకం వారే అంటాడు 
రాన్సమ్‌. 


ఇక విశ్వవిదార్టలయాలో వరిస్థితి కూడా అంత న 
లేదంటాడు రాన్సమ్‌. అక్కడ వరిశోధన అంతా చారిత్రక అంశాలకు 
వరిమితమై ఉంటుంది. కవికీ, కావ్యానికీ చుట్టూ గల చారిత్రకాంశాలే 
విమర్శగా భావింవ బడుతున్నాయి. దానికి ఫలితంగా సాహిత్యం 
సాహిత్యంగా చూడబడడం లేదు. క్రొత్త కావ్య మొకటి బయలు దేరితే, దాని 
నెలా చూడాలో ఈ విశ్వవిద్యాలయాలలోని ఆచార్యులకు తెలియ దంటాడు 
రాన్సమ్‌. చారిత్రక వద్ధతి అన్ని శాన్టాలకూ. అవనరమే - ఆర్థిక శాస్టానికైనా, 
సామాజిక శాస్తా నికైనా,. వాస్తుశిల్చానికైనా. కాని “సాహిత్యానికి 
నంబంధించి నా. వరకూ, సాహిత్యాచార్యులు అచ్చమైన చరిత్రకారులలా 
మారిపోయా రంటాడు రాన్సమ్‌. చారిత్రకాంశాలు సాహిత్యావగావానకు 
వరికరాలు కావాలి. కాని, అవే సాహిత్య విమర్శ కాంశాలు కారాదు. 


ఏది సాహిత్య విమర్శ. అని నిర్ధరించడం కష్షమే కాని, ఏది సాహిత్య 
విమర్శ కాదో చెవ్పడం తేలిక హహ కాన్సమ్‌. కవులకు నంబంధించిన 
చారిత్రకాంశాలు, ఆత్మాశ్రయమైన అనుభవం, తాత్పర్యాలు, భాషా, నైతిక 
నంబంధమైన వివరణలు విమర్శలోకి. చేరవు. అయితే వీని: సాహిత్య 
తత్త త్సంతో అనునంధానించి నవ్వుడు ల ఏర్పడుతుంది. ' | 


264 


అప స 


అభినవ విమర్శకులు లక్షించిన వస్త్వాశ్రయమైన (Objective) 
విమర్శలో కావ్యమే వరిశీలనకు లక్ష్య మవాలి కాని, తదన్యమైనవి కాదు. 
కావ్యానికి కారణమైన, కావ్యం కల్గించే వైయక్తిక అనుభవాలు కాని, కవి 
. లక్షించిన వని భావింవ బడుతూన్న అంశాలు కాని, కావ్య న్వరూవ 
న్వభావాలను ఆవివ్కరించ లేవు. W.K. Wimsatt, Monroe 0: 
Beardsley" The intentional Fallacy" అన్న వ్యానంలో కవి ఉద్దేశ్యం 
విమర్శకునికి అందుబాటులో ఉండదనీ, ఉన్న వ్పటికీ దాని నాధారంగా . 
_చేనుకొని కావ్యాన్ని గురించిన తీర్పు నీయడం అశాస్త్రీయ మనీ వాదించారు. 
కావ్యం వ్రాయడం వూర్తి అవగానే అది కవిదీ కాదు, విమర్శకునిదీ కాదు. 
అది వ్రజల సొత్తు అయిపోతుంది. వ్రజల ఆస్తి అయిన భాషలో అది ఒక 
రూపాన్ని పొందింది. అది (వ్రజావరమైన' విజ్ఞానానికి ఆకరమైన మానవుని 
గురించిన కళ. ) అంతే కవితకూ, దాని వుట్టుకకూ ane గల 
దురవగావానను ఈ 'హేత్వాభానము (అనంబద్ధత - fallacy) నిరూపించ 
ప్రయత్నిన్తుంది. కావ్యం పుట్టడానికి మనన్తత్వ నంబంధ మైన కారణాలను 
వెదక. వూనుకునే విమర్శ చివరకు జీవిత ee relativism తో 
ముగున్తుంది. Pas wr GO Cit అ అ 
అయితే కవిని కవిత్వం న నుంచి వూర్తిగా బహివ్యరించడం అహ 
ట్రతి కావ్యం వెనుక ఒక కవి, వానిమేధ, జీవితానికి. వాని వ్రతిన్సందనలు 
ఉంటాయి. వీని నేమో వరిగ్రహించవలసిన అవనరం లేదంటే కవి కేవలం. 
ఒక మాధ్యమికంగా మిగులు తాడు. కవిత్వం ఎవరినైనా మాధ్యమికంగా 
స్వీకరించ వచ్చు నన్నమాట ! చారిత్రక, జీవిత చరిత్ర అంశాలన్నింటికీ 
అనవనర ప్రాముఖ్యా న్నివ్వరాదన్న లీవావేశంతో, కవిని కావ్యం నుండి 
బహివ్యరించడం నరియైన వద్ధతి కాదు. 


Wimsatt, Beardsley © సాహిత్య విమర్శలో మరొక తళ 
కూడా ఉన్న దన్నారు. అది Affective Fallacy. ఇందులో కవిత వల్ల కల్గిన 





3. The poem belongs to the public. It is embodied in language, the peculiar. 
possession of the public, and it is about the human being, the object of 
_ public knowledge - "The Intentional Fallacy". ష్‌ 


265. 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


ఫలితాలను చర్చించడం వ్రధాన మవుతుంది. దానిని బట్టి కావ్య విలువ 
నిర్ధరింవ బడుతుంది. అంటే ఇది కవిత కల్గించిన ఫలితాలను చర్చిన్తూ, 
దానికి ప్రతినృందనల చర్చతో, ఈ విమర్శ అభిరుచి ముద (impression- 
ism) తో అంతమవుతుంది. తే ఇక్కడ కూడా ఏ కవితను గూర్చి తీర్పు 
నీయ వలసి ఉన్నదో అది అదృశ్యమై ' పోయి, కవిత వల్ల కల్లిన 
(వేతిన్సందనలను బట్టి కావ్య విలువను నిర్ణయిస్తే, ఆ విమర్శకుని 
వ్రతిన్సందన ఎంత వరకు ఆరోగ్యకరమైనది, , :నిజాయితీతోకూడుకొని ఉన్నది, 
అని వ్రశ్నించ వలసి ఉంటుంది. కవిత్వానికి ఉద్రేకాలు, లౌకిక వన్తువులు 
కూడ వ్రమేయాలే. వన్తునంచయాన్ని ఆశ్రయించిన ఉద్వేగం కూడ 
కవిత్వానికి అవనరమే. ఈ వన్తువుల నంటి పెట్టుకొని ఉన్న, వానితో 
నంబంధాన్ని కల్లి ఉన్న, ఉద్వేగాలన్నీ కావ్యనిర్మాణానికి చెందినవే. అయితే 
ఫలితాన్ని. బట్టి. కావ్యత్వ నిర్ణయం వనికి రాదనడంలో ఐ. ఎ. రిచర్డ్స్‌ 
సౌందర్యానికి ; చెప్పిన నిర్వచనానికి (వ్రత్యాఖ్యానం చేసినట్టు కనబడుతుంది. 
రిచర్‌ ర్‌ 'మానసికో(దేకాలలో నంతులనం (balance) సాధించడమే సౌందర్య 
మంటాడు. అభినవ విమర్శకులు కవితను అనుశీలించేటవ్చుడు వారు 
(వధానంగా కోరింది పాఠ్య వఠనం - నిర్దుష్టమైన నమగ్రమైన కావ్య పఠనం 
(close reading). దీనివల్ల నంప్రదాయంగా వచ్చే సాహిత్య చరిత్ర, కవి 
జీవితం ప్రాముఖ్యాన్ని కోల్పోతాయి. కావ్యం మీదనే దృష్టి కేంద్రీకరింవ 
బడుతుంది. విశ్వవిద్యాలయాల్లో న ల బోధించడానికి ఇది 
ఒక సాధన: మయింది. 


082౧౪ Brooks కావ్యంలో 'విరోధాభాసాత్మకమైన భావో. 
(language of paradox) చాల ముఖ్యమైన దంటాడు. విరోధాభాన 
“' మంపే'ఒకానొక వాక్యమందు - ఒకానొక ఉక్తిలో {statement లో ) - 

__ ఒకదానికొకటి పొత్తు కుదరని రెండు అంశాలను, భావాలను ఒక చోటకు 

చేర్చడం. సాధారణంగా అది. అనంబద్ధమవుతుంది. కాని రచయిత చాలా 

తెలివిగా మనలను ఆకర్షించి, ఆలోచింవచేసి వాని నుండి క్రొత్త అర్గాన్ని 


స్ట 


అభినవ విమర్శ 


న్ఫురింవచెన్తాడు. అయితే ఇది సాధారణంగా వచనంలో మేధను తృప్తివరచే 
చర్య. ఉదావారణకు ఆఖరివాడే మొదటి వాడు అనడం, ఎవడైతే తన 
(ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటాడో, వాడు దానిని పోగొట్టు ! కోవాలి 
అనడం వంటివి. ఇట్టివి కవితలో కనబడితే అవి మేధావరమైన వని 
భావించేవారు. అలెగ్గాండర్‌ 'పోక్‌ కవితలో విరోధాభాన న్పష్టంగా 
కనబడుతుంది, మంచి 'వ్రయోజనాన్ని సాధిన్తుంది. 

In doubt his Mind or Body to prefer; 

Born but to die, and reasoning but to err; 

Alike in ignorance, his Reason such, 

‘Whether he thinks too little, or. 100. షు 

Created half to rise, and half. to fall; 

Great Lord of all things, yet a Prey. 1 to all; 


Sole Judge of Truth, in endless Error hurd; 
The Glory, Jest and Riddle of the. Worid! an 


- ‘The Essay on Man’ 


ఈ లక్షణాన్ని Metaphysical poets కూడా బాగా ఉవయోగించు 
కున్నారు. (బ్రూక్స్‌ కాల్పనిక కవులు కూడా విరోధాభానను వాడారంటాడు. 
ఇక్కడ ' "విరోధాభానకు”. పెన చెవ్పుకున్న అర్థం కన్న విన్హృతార్గాన్ని 
చెప్పాలి. ఆ అర్థాన్ని వ్యాకోచ వరుస్తే కవిత్వానికి విరోధాభాన ఆవళ్యకత 
ఎట్టిదో అర్థమవుతుంది. ‘Lyrical _ Ballads’ ద్వితీయ ముద్రణకు 
ఉపోద్దా తం వాన్తూ,, Wordsworth సామాన్య జీవితం నుంచి సాధారణ 
నంభటనలను, నన్నివేశాలను ఎన్నుకొని, వానిని అసాధారణ రూవంలో 
మననుకు వచ్చేటట్టు చేయడమే తన కర్తవ్యంగా పెట్టుకొన్నా నన్నాడు. ఇది 
వన్తువును విరోధాభానంగా ప్రదర్శించడ మంటాడు Br00k5.. దానికి 
కోల్‌రిడ్డి ఇచ్చిన వివరణను జత వరుస్తే, సాధారణ మైనది అసాధారణం 
గానూ, వట్టినేల బారు అంశాలను కవితాత్మకంగాను మలవడం వర్డ్స్‌వర్త్‌ 
కకత కనబడుతుంది. (Wordsworth's sonnel “రుగం౦966 upon 


267 


లో 


పాశ్చాత్య గ చరిత్ర ఎ సిద్ధాంతాలు 


Westminster's Bridge” లో Paradoxical situation ! ఉన్నద ౦టాడు 
బ్రూక్స్‌.) 


విరోధాభానము (paradox) ste లక్షణం య. 
వుడుతోందంటాడు (బూక్స్‌. భాష నంజ్ఞాత్మకంగా (denotative గా) 
ఉండడమే గాక, (వ్రతీయ మానం (Connotative) గా కూడా ఉంటుంది. 
కావ్యభాషలో వ్రతీయమానంగా ఉండే బోవ నంజ్ఞాత్మక భావలాగే ఎంతో. 
పాత్రను వహిన్తుంది.౪ కవిత్వంలో భాష ఎప్పుడూ. మార్చబడుతూనే 
' ఉంటుంది. శబ్దాలు ఒకదాని ప్రక్క మరొకటి ఉంచబడుతూ, ఎవ్చటికవ్వుడు 
వారాత్‌ నంవర్కాలకు / కలయికలకు (Combinations కు) లోనవుతూ 
ఉంటాయి. దీనిని కవిత్వం నుంచి వెలివేయడం అసాధ్యమైన వని. శాన్రం 
శబ్దాలను బెనక నీయకుండా, మ ల స్థిర వరున్తుంది. కవిత్వం 

శబ్తాలకున్న సాధారణ నైఘంటిక అర్థాలను ఏ "కొంచెమో మారున్తూనే 
ఉంటుంది. 9) అదే విరోధాభానకు మూతి. బ్రూక్స్‌ విరోధాభాన భాషా, 
లక్షణాన్ని ఆధారంగా చేసికొని ౦౦౧౧6 కవిత “The Canonization’ ను 
విశ్లేషించాడు. Canonization అంతే ఒక మవోనుభావుని, ఒక మవోత్ముని, 
చర్చి మవార్షి (88౧1) గొ ప్రకటించడం. అది ఒక మవోత్ముని మవార్షుల '. 
జాబితాలో చేర్చే ఒక వవిత్రమైన చర్య. Donne: కవితలోని ఇర్వురూ 
ట్రవంచాన్ని వరిత్యజించిన యోగులు కారు. వారు లౌకిక నుభాలను. 
శారీరక అనుభవాలను తృణీకరించ లేదు. వారి ఆశ్రమ భూమి అంతా" 


ఆతనికి ఆమె శరీరం, ఆమెకు ఆతని శరీరం. ఇలా కేవలం భౌతిక ఫలా 'పేక్షతో or 


కూడిన వలవును (దైవీయమైన, అలౌకిక మైన) ప్రేమగా నిరూపింవ . 
వ. Donne. వీళ్లూ యోగుల్లా వ్రవంచాన్ని వరిత్యజించిన 


4. .. paradoxes spring ; from the very nature of the poet's language : tis 
a సమా in which. connotations play as great a part as the genolanone. 
- ‘The Language of. Paradox" - Brooks. 


5. The tendency of science is necessarily to stabilize terms, to freeze them 


into stfict denotations; the poet's tendency is by contrast disruptive. - "The 
Language of Paradox" - Brooks. 


268 


అభినవ విమర్శ 


వాళ్లే. అంచేత వారికీ బుషిత్వం న్యాయంగానే సిద్ధించాలి. ఇలా వరన్పరమూ 
విరోధంగా ఉండే భావాలను చేర్చి. Donne ఆక సావానమైన కవితను 
_ ప్రాసాడని, బూక్స్‌ పాఠ విశ్లేషణ చేన్తూ, దానిని వ్యాఖ్యానించాడు. Donne 
_ కవితలో. (ప్రేమికులు. ఇర్వురూ ఆత్మ వరమాత్మల వలె అదై్వ్వైతస్థితిని 
పొందుతారు. దాని నంతటినీ కవి తన స్త... చూడగలాడు. (8) 


కోల్‌ రిడ్జ్‌ భావనాశక్తి న్వరూపాన్నీ, న్వభావాన్నీ వర్షిన్తూ అది 
ఒకదాని కొకటి 'పొత్తుకుదరని, వరన్పర విరుద్ధములైన అంశాల నొకచో 
చేర్చి, వానిని నమాధాన వరున్తుందంటాడు. ఈ వివరణలో భావనా శక్తి 
విరోధాభాసాత్మకంగా వర్ణింపబడింది. 'అనలు: ' భావనాశక్తి 
విరోధాభాసాత్మకమైన దని అంగీకరించాలంటాడు బ్రూక్స్‌. 


విరోధాభానలాగే కవిత్వంలో Irony కూడా గొవ్ప పాత్రను 
నిర్వర్తిన్తుంది. Irony అంతే సాధారణంగా వ్యతిరేకార్గ ప్రదర్శన. "ఈ 
పాండిత్యము నీకుం దక్క మణీ యెందేం గంటిమే fe మోక్ష (లక్ష్మీ వథ్యాగమ 
నూత్ర వంక్తి కివెపో మో నంవ్రదాయార్థముల్‌! “అన్న వ్రవరుని మాటలలో 
Irony ఉంది. ఇందు ఎక సెక్కం, వేక్కిరింవు కూడా ఉంటాయి. శబ్బార్థం 
ఒకటి కాగా, దాని వల్ల వుట్టిన, ధ్వనించిన ఇతరేతరార్థం వల్ల ఈవ్యతిరేకార్థం 
వుడుతుంది. అలాగే నాటకంలోని పాత ఒక అర్జాన్ని లక్షించగా, ఆమాటను 
విన్న పాత్రకు మరొక అర్థం తోచగా, సామాజికునకు వేరొక అర్థం 
న్ఫురించ వచ్చు. ఇలా శబ్దంలో నుంచి, వాక్యంనుంచి, ప్రకరణం నుంచి 
వుట్టిన ఇట్టి అర్థాంతరాలన్నింటిని కూడా |rంnyు లోకి తీసికోవాలి. ఒకానొక 
వాక్యం ప్రతిపాదించే అర్థం (statement) (వకరణం వల్ల ఏర్పడిన ఒత్తిడికి 
లోనవగా, నినర్గమైన అర్థానికి వక్రత a 0౧ అంటాడు 
బ్రూక్స్‌.” 





6.. Donne's imagination seems obsessed with the problem of unity; the sense 
"in which the lovers become one - the sense in which the soul is united 
with god. - 'సెదే. 
7. the obvious \ warping ofa statement by the context we Characterize as 
‘“ironical". - * Irony as a Principle of Soeur: - Cleanth Brooks. 


269 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్దాంతాలు 


రిచ్‌, Principles of Literary Criticism లోని 32వ 
అధ్యాయంలో “భావనాశ్తోని' గురించి చర్చిన్తూ, రెండు రకాల కవిత్వాలున్నా 
యంటాడు. ఒకటి వరన్పర విరుద్ధంగా ఉంటూ మేళన పొందని అనుభవాలను, 
లక్షణాలను, వరివారిన్తుంది. మరొకటి వైవిధ్యమున్న, వేర్వేరుగా ఉన్న 
మానసిక (పేరణలను (IMpulses ను), ఆంతరంగిక భావములను నమైక్య 
మొనరిన్తుంది, ఏకీకరణ మొనరిన్తుంది, అవిభాజ్యమొనరిన్తుంది. దీనివల్ల 
కల్లే అర్థాంతరాలు ఆలోచనను వురికొల్పుతాయి. ఇలా వరన్సర విరుద్దాంశాలు 
వరన్పఠము ఒత్తిడికి లోనవుతూ, అర్థానికి నంతులనాన్ని (0212౧09 ను) 
ఏర్చ్పరన్తూ, వరన్చర పోషకంగా ఉంటాయి. ఒక కట్టడానికి వలె, ఇక్కడా 
ఒక నమతా స్థితి (201% ఏర్పడుతుంది. ఒక ఆర్చిని - అర్ధచంద్రాకార 
గోవుకాన్ని - కట్టినవ్వుడు అందులోని రాళ్లు నేలమోదకు వడిపోవడానికి 
ఒకళక్తి వని చేన్తూండగా, తద్వతిరేకంగా ఊర్థ్వపీడనా శక్తి దానిని కూలి 
పోనీయక నిలబెడుతుంది. ఇట్టి శక్తి వ్రతిశక్తుల గ hrust, Counter-thrust) 
ఘర్షణ నుంచే నిర్మాణానికి, అర్థచం ్రాకార గోవురానికి, ఒక నమతా స్థితి 
కల్లుతోంది. (8) ఇక్కడ కూడా 'విరోధాభానకు లాగే బ్రూక్స్‌ గ. కీ 
సాధారణ వ్యవవోరంలోని వరిమితార్థాన్ని బాగా వినత వరచాడు.. 


Allen Tate కవిత్వం లోని మరో లక్షణాన్ని చూవ ప్రయత్నించాడు. 
దానిని తన్యత (16౧310౧) -' బిగువు - అన్నాడు. తార్కిక వరిభావలో 
‘Intension, Extension. అన్న రెండు వదాలు ఉన్నాయి. . ఈ శబ్తాల 
ఉవనర్గాలను 1౧ - ex- లను తొలగించగా, మిగిలిన ‘Tension’ ను ‘Tate’ 
వరిగ్రహించాడు. తార్కిక వరిభాషలో ఒక శబ్దం. యొక్క intension అంటే 
ఒక వన్తువును ఆశ్రయించిన అమూర్తమైన లక్షణాలను వ్యక్తవరచడం. 
Extension భౌతిక వను స్పువును నూచిన్తుంది. Tate దృష్టిలో మంచి కవితలో 





8. ల the very forces which are calculated 

౨ todrag the stones to the ground actually provide the principle of support 
.- a principle in which thrust and counter-thrust becomes the means of 
stability. - “Irony asa ees of Structure. - Cleanth Brooks. 


270 


అభినవ విమర్శ = 


ఈ రెండూ కూడా వ్యవస్థీకరించబడి ఉంటాయి.  అమూర్తత్వాన్నీ 
భౌతికతనూ - భావాన్నీ, వింబాన్నీ - రెండింటినీ కూడా కవిత 
ఇముడ్చుకుంటుంది. తార్కిక భాషను ఆధారంగా చేనుకొంటే తన్యత 
(Tension) కు ఇట్టి అర్థాన్ని చెప్పాలి. Donne వద్యాన్ని ఉదావారినూ, 
Tate అందులోని న్ధలావధిక మైన నువరానికి నంబంధించిన బింబము 
extension కు శేంబరధంచనేది కాగా,. అనంత రూవమైన ఆత్మ (వ్రనక్తి 
intension కు నంబంధించినది కాగా, ఈ రెండు అంశాలూ వరన్సర 
విరుద్దాంశాలు కావలసి ఉండగా, అవి అలా లేక, వరన్చర పోవకంగానే 
ఉక యంటాడు Tate. 9. 


ఇక కావ్యభాష దృష్టినుంచి చూస్తే శబ్దానికి వాచ్యార్థమూ, 
వ్యంగ్యార్థమూ ఉంటాయి కదా ! కవితలో ఈ రెండూ కూడా 
ఏకకాలికంగా గోచరించినా, అవి వరన్పర పోషకంగానే ఉంటాయి. 
శబ్దంలోని అభిధా, వ్యంజనా శక్తులు. ఒకదాని మీద మరొకటి. ఒత్తిడిని 
కల్లిన్తూ, ఒక తన్యతను, విగువును (tension ను) స్థిరీకరించి, కవిత కొక 
విలక్షణమైన అర్థాన్ని చేకూర్చి పెడతాయి. వాక్యానికి వాచ్యార్థం నుండి 
(వతీయమాన మయే అర్థం వరకూ గల అర్ధచ్భాయలన్ని ఒక నరళ రేఖ మాద 
ఉంటాయని అతటులు, Metaphysical కవి హేతువాది (rationalist) 
కనుక, ఆతడు ఈ నరళరేఖలో వాచ్యార్ధ దిశనుండి బయలు దేరగా, కాల్పనిక 
లేక ప్రతీకాత్మక కవి రెండవ కొననుంచి బయలు దేరుతాడు. ఇర్వురూ 
' వారున్న తావునుండి వ్యతిరేక దిశకు భావనా. బలంతో ఎంత వరకూ 
వయనించ గలరో అంత వరకూ వయనిస్తారు.. మొత్తం నరళరేఖను 


9, . Our two soules therefore, which are one, :. క 
i Though | must goe, endure not ye 
" A breach, but an expansion, “ 
Like gold to aiery thinnesse bests. pe 
= A'‘Valediction : Forbidding Mourning. ( 


271 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - - sn | 


ఆక్రమించే ప్రయత్నం చేస్తారంటాడు 7416. (19 


మరి కొందరు ఈ తన్యతను = బిగువును - కవిత లోని ఉదాత్త, 
అనుదాత్తాది విరుద్ద అంశాలకు మధ్య ఒక నమతా స్థితిని (equilibrium 
ను) సాధించడానికి అన్వయించారు. మరి కొందరు కవితాళీల్పంలోని అన్ని. 
విరుద్ధమైన అంశాలు వరన్చరమూ 'విగునుకొని పోయి ఉండడానికి. 
అన్వయించారు. 


ఇలా అభినవ విమర్శ వెనుకటి విమర్శకన్న విభిన్నమైన ధోరజిగా 
రూపుదిద్దుకున్నది. ఇందులో విమర్శకుడు కావ్యం న్వయం ప్రతివత్తిని కల్లి 
ఉన్న దానినిగా చూస్తాడు. విమర్శను చారిత్రక, సామాజిక తంకాతితో 
కాని, కవి జీవిత చరిత్ర, కవి రచనోద్దేశం మున్నగు వానితో కాని ముడి పెట్టి 
చూడకూడదు. ఇలా కవితను కాని కావ్యాన్ని కాని అనుశీలించడంలో 
విమర్శకుడు కావ్యాన్ని అతి నన్నిహితంగా వరించి, వ్రత్యక్షరాన్నీ 
వరిశీలిస్తాడు. ప్రతీ వాక్యాన్నీ పోషిస్తాడు. (ఈ మార్గాన అనుఃీలించే 
టప్పుడు శబ్దార్ధాలను, మనుమ్యల . పేర్ల వెనుక నున్న అంశాలను 
తెలునుకోవడానికి అవనరమైన. చారిత్రకాంశాలను విమర్శకుడు 
_'విన్మరించడు. ) ఈ వద్ధతిని explication లేక 010596 [846100 అన్నారు. ఇది 
ఫ్రాన్సులో చాలా కాలంగా. అమలులో ఉన్నా, దీనిని . ఇంగ్లీమలో 
ట్రవేశపెట్టిన వాడు ఐ. ఏ. రిచర్డ్స్‌, కాగా అభినవ విమర్శ శాబ్దిక 
మవుతోంది. Brooks, Tate వంటి వారి చర్చ ఈ అంతా భావనుగురించే అని 
గమనించాము. 


_ అభినవ విమర్శకులు విజ్ఞాన శాస్ఫ్రానికి బద్ధశత్రువులు. విజ్ఞాన శాస్తం 
మానవుని నవాజీవనాన్నీ, నమష్షి జీవనాన్నీ నాశన మొనరించింది. 
పారిశ్రామికరణకు తలువులు' తెరచింది. ఫలితంగా మనిషికి దైవమే అక్కర 
లేక పోయాడు. విజ్ఞాన శాన్ర్రం. వల్ల మానవుడు ఊవాలోకవు న్వర్గాన్ని 





10. The metaphysical poet as a ratonalgt begins at. or. near the extensive 
or denoting end of the line; the romantic or symbolist poet at the other, 
intensive end; and each by a straining feat of the imagination tries to push 
his meanings as far as he can towards the opposite end, 80 as to occupy 
the entire scale. “పైదే. 


272 


(Utopia) నిర్మించు కుంటున్నాడు, తన perfeCtability అనివార్యమని 
భావిస్తాడు. శాన్తమే నిరంతర, నిర్విరామ అభ్యుదయాన్ని తెచ్చి పెడుతుందని . 
భ్రమిస్తాడు. 18 కవిత్వం శాస్తం కన్న భిన్నమైనదే కాదు, న్వభావ సిద్ధంగా 
దానికి వ్యతిరేకమైన దంటాడు. (1% శాస్త్రం వ్రవంచాన్ని విశ్లేషించి, 
_ నమూనాలుగా, ఆకృతులుగా విభజిన్తూంపే, కవిత్వం వచ్చి వానికి తిరిగి 
ఒక శరీరాన్నిన్తుంది. సాహిత్యం విశిష్టమైన, ఏకైక నమగగ్ర విజ్ఞానాన్ని 
అందచేన్తుంది. అది పాక్షికంగా ఉండదు, వన్సువు నమగ్ర న్వరూపాన్నీ, 
విజ్ఞానాన్నీ, దానికి నంబంధించిన నమస్త అనుభవాన్నీ, మనకు 
అందచేన్తుంది. ఈ విజ్ఞానం వట్టి తెలునుకోవడం కాదు, అవగావాన 
అనుభవంలోకి రావడం. (realization). ఏవిషయాన్న యినా తెలునుకోవడ 
మంపే, అందులో ఆ అనుభవంలో జీవించడం. అది ఇలియట్‌ అనే నమైక్య 
మొందిన స్పందన, నంవేదన; భావమూ, మేధా రెండూ. నమైక్య 
మొందడం. 12 అందుచేత విమర్శ కూడా అట్టి. నమ।గ దృష్టితోనే కా 
నృష్టికి వతి న్పందించాలి. 


ఈ నవీన విమర్శకుల కొన్ని ధోరణులను అమెరికాలోని వారి 
నవాచరులు అంగీకరించ. లేదు. వారిని “చికాగో అరిస్తాటిలియన్స్‌ 
అన్నారు. నవీన విమర్శకులు శబ్దం వట్ల, కావ్య భాష వట్ల వివరీతమైన శ్రద్ధను 
చూపారు. కాని ఈ చికాగో బృందం ఇతివృత్తం, పాత్ర చిత్రీకరణ, 
(ప్రక్రియ మున్నగు అంశాలకు ప్రాముఖ్యాన్నిన్తుంది. వారు ఒకానొక 
కళాఖండం ఏ ప్రక్రియకు ఏ విభాగానికి, జాతికి చెందిన దని వరిశీలించి, 
దానికి అవనరమైన నూత్రాలకోనం అన్వేషిస్తారు. నవీన. విమర్శకుడు 
ప్రక్రియను విన్మరించి, నవలనూ, నాటకాన్నీ, గేయ కవితనూ, మవోకావ్యాన్నీ 
ఒకే విధంగా వరిశీలిస్తాడు. అది గాక నవీన విమర్శకుని చూవు ఏక 
మాత్రాతక 2 (తంల. కాగ్‌ హా. ఒకానొక రచనను 


11. Poetry is not only quite different from. science, but in its essence is 
opposed to science". - * A History of Modem Criticism. Vol. VI Rene 

 Wellek-p152 లో ఉదవారింవబడింది.. 

12. 11 ultimately a version of the unified న. of Ts. Eliot, the union 
of feeling and intellect achieved in poetry. - 


273 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


ఆవ్రక్రియా విభాగంలోని అంగాంగీ భావాన్నీ, శిల్పాన్నీ వఠిశీలించాక, 
అందులోని సామాజిక, నైతిక, చారిత్ర కాంశాలను కూడ విన్మరించకుండా 
వరిశీలిస్తాడు. కాని మౌలికంగా వీరిలో నవీన విమర్శకులతో కనబడే 
అభిప్రాయ భేదాలు కుటుంబ కలవాస్టితిని దాటింది కాదన్నారు కొందరు. 


నవీన విమర్శకులు కవితను శాబ్దికమైన ప్రాణిని (verbal 
organism) లా అనుశీలించినా, అందులో నుంచి కవిని నిరమింవచేయడం 
వల్ల విషయ వివరణకు, రచయిత భావాలకు, ఊహించిన ప్రతీకలకు 
నమగ్రత చేకూర్చడం కష్టమవుతుంది. ఈ లోపాన్ని నరిదిద్దడానికి 'జెనీవా' 
బృరదం విమర్శకులు “phenomenology’ - అందచేసే భలితాలను 
ఉవయోగించ దలచారు. “ఫీనామినాలజీ ' మానవచైతన్యాన్ని, ఉద్దేశ్య 
వూర్వక అనుభవాలను, వరిశీలించే శార్త్రం. 19 ఈ 'చైతన్యాత్మక విమర్శ' 
{the criticism of consciousness) రచన అభివ్యక్త మొనర్చే రచయిత 
అనుభవాన్నీ, కావ్యరచనాక్షణ మందలి నిర్హిద్రమై ఉన్న రచయిత చైతన్యాన్నీ, 
న్పృవానూ గురించి చర్చిన్తుంది.! కవి అభివ్యక్త మొనర్చిన భావం ఆతని 
ఆత్మనుండి నముద్గత మవుతోంది, విమర్శకుడు. దానితో తాదాత్మా్యాన్ని 
పొందాలి. ఉకిటులో జీవించాలి. దానిని తన అనుశీలనలోకి అనువదించాలి. 
ఈ జెనీవా బృంద విమర్శకులు కావ్యాన్ని రచయిత ఏకెక (Unique) 
అంతశ్ర్రైతన్యము యొక్క శాబ్దికమైన రూవం అని భావిస్తారు. (16 
verbalized embodiment of the unique .mode of consciousness 
of the writer.) వ. 


360096 P Poulet * Critique de la conscience" * అన్న, వదా న్ని 





13. లుం for Husserl. is the science of the ror of 
np) Criticism: An 
7. 





14. "The criticism of consciousness is a criticism of the ses experience 
conveyed in a text, and of his consciousness at the moment of creation” 
పైదే : హు fom “Critics of Consciousness". 


274 


అభినవ విమర్శ 


నృష్టించాడు. ఈతని ఈ రొమాంటిక్‌ దృక్పథాన్ని అమెరికన్‌ విమర్శకుడు, 
J. Hillis Miller, "0౧౪658 Dickens: the World of his Novels" లో 
ఆచరణలో పెట్టాడు. డికెన్స్‌ నవలలో తరుచుగా కనబడే నమన్యలను, 
ఆలోచనలను, దృక్పథాలను (attitUde5) ఆధారంగా చేనుకొని, Miler, 
కవి “అంతశే 1 ఎతన్య ఆవరణ ప్రవర్తనా రీతి (interior mode of 
consciousness) లోకి ప్రవేశించి, దానిని వ్యక్త వరచాడు. 
i -3- } క ఆ 
రమ్యన్‌ ఆకృతి వాదం (Russian Formalism) 1916 [ప్రాంతంలో 
నాటి ప్రాకృతిక, మత, తాత్తిషకాది అంశాలను సాహిత్యాను నీలన నుండి 
విడదీయాలన్న దృష్టితో ఏర్పడింది. ఇందులో కూడా సాహిత్యేతర 
అంశాలకు తొలగి ఉండి, సాహిత్యాంశాలే సాహిత్యాన్ని నిర్ణయిస్తా యన్న 
భావం వల్ల, ఈ దృక్పథం నవీన విమర్శకు దారి తీసేదిగా, దానికి 
నన్నిహితంగా ఉండి, దానికి వురోగామి అవుతోంది. ఇది భాషాశాస్తా నికి, 
సాహిత్యాధ్యయనానికి నంబంధాన్ని నెలకొల్చుకోవడం వల్ల, తర్వాత 
వచ్చిన Structuralism తోనూ నంబంధాన్ని కల్లి ఉంటుంది. స 


కవిత్వంలో ఆకృతి ఒకటీ, వన్తువు ఒకటీ ఉంటాయనీ, వన్తువును 
' నురక్షితంగా నిక్షివ వరచే సాధనం ఆకృతి అన్న భావం ఇవ్వడు 
వెనుకబడింది. Harold 090006 “Aesthetics and Criticism’ లో 
(0. 289) కవితకు ఆకృతిగా భావింవబడుతూన్న ఛందో బద్ధమైన 
నిర్మాణం, అందులోని లయాత్మకత, నుడికారం మున్నగు వాని నన్నింటినీ 
అది ఇముడ్చుకున్న అర్గాన్నుంచి విడదీస్తే మిగిలే దేమి ఉండదంటాడు. 
భాషలో భావాభి వ్యక్తి లేక పోతే అది వట్టి రొదగానే మిగిలి పోతుంది. 
ఆకృతి లేని వన్తువు అస్తి స్తిత్వం లేని. అవాన్రవికమైన అమూర్తస్థితి. అంచేత 
కవితను నమగ్రంగా వసా ల వ్రక్రతుల అఖండ న్వరూవం గానే చూడాలి. ఏ 
మంటే ఈ రెండింటికీ వైరుధ్యం. ఏమి లేదు, , రెండింటికీ గల అవినాస్థితి 
అవిభాజ్యమైన దంటాడు ఆన్‌బర్న్‌. 


275 


వాక సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


'ఆకృతికీ వన్సువుకూ గల వరన్సర అవినాభావ స్థితి అరిస్తాటిల్‌ 

కాలం నుంచీ గుర్తి ౦వబడిందే. నవీన విమర్శకులు, రవ్యన్‌ ఆకృతి పాదులు 
దీని ప్రాముఖ్యాన్ని అవగతమొనర్చుకున్నవారే. అయితే వెనుకటి 
వునరుజ్జీవన యుగంలోనూ, నియోక్తాసికల్‌ యుగం లోనూ 'అకృతి' 

ఛందన్సుకు, భాషకు, అలంకారాలకు, నిర్మాణానికి (300018 కూ) 
నంబంధించిన దనీ, ' "వన్నువు' అది ఇముడ్చుకున్న సిద్ధాంతం కాని, ఉవదేశం 
కాని, అని భావించేవారు. అది ఈ శతాబ్తారంభాన నైతిక విలువలను" 
పోషించే దృక్పథం లోనూ, మార్కి ఎను దృక్పథం లోనూ. కూడా కనిపిన్తూనే 
ఉండేది. ఈ ఉవదేశాత్మక దృక్పథాన్ని రష్యాలో ఆకృతి వాదం 
వ్యతిరేకించింది. ఆకృతివాదులు సాహిత్య క్షా ఖండాన్ని అందులో 
ఉవయోగించబడ్డ నమన్త అంశాల, ఉవకరణాల నమావోరంగా (the "sum 
of all the devices employed in it") చూడా లంటారు. అందులో - 
సాధారణంగా భావింవబడే ఛంద శిల్పం, శైలి, రచనా. నంవిధానం 
మున్నగు నవే కాక, వన్తువు అని భావింవబడే పాత్రచిత్రణ, ఇతివృత్తం, దాని 
కన్నుకున్న నేవథ్యం మున్నగున వన్నీ ఉంటాయి. ' ఈ ఉవకరణాలు 
" అన్నింటా 60డు లక్షణాలు కనబడతాయి. ఒకటి వ్యవస్థికరించడం, రెండవది 
విరూవ మొనరించడం (organizing and deforming). (15) ఒకానొక 
భాషా నంబంధమైన అంశము - ఉదావారణకు శాబ్దిక మైన అంశము - 
సాధారణంగా వినవచ్చే భాషలో వాడితే, అది ఎవరి 'దృష్షినీ ఆకర్షించదు. 
దానినే విరూవ మొనరిస్తే, విలక్షణంగా. వ్రయోగిస్తే , అది సౌందర్య దృ షి 
నోకర్షిన్తుంది. Boris Eichenbauum సాహిత్య కళాఖండాన్ని నిర్మింవ 
బడినదిగా, అలంకరింవ బడినదిగా భావిస్తాడు. అందులో వట్టి వని తనమే 
కాక, నదర్ధంలో అది కృతాకాత్మక మై మైనదిగా! కూడా కనబడుతుంది. [లి . 


. సాహిత్య శబ్దానికి అర్హమైన రచనకూ, సాహిత్యేతరమైన రచనకూ 
15. - *( 








శ 





స్తు 


s of Criticism". - p. 276. . | య 

16.. “Boris hela doles 2 een Wd al Shh. 
made, shaped, invested - not only artful but artificial in the good sense 

" of the word.” - Victor Erlich, పు తత Cuoted in 
"Contemporary Criticism". ,P. 20. 


276 


అభినవ విమర్శ 


గల తేడా అంతా వన్తువులో, విషయంలో ఉండదు. దాని ఆవివృరణలో 
ఉంటుంది. 21106095) కవిత్వాన్ని 'శాబ్దికమైన కళ (verbal. art) 
అంటాడు. రమ్యన్‌ ఆకృతివాదులు నవీన విమర్శకులవలె రూవకాలంకారానికి, . 
బింబాలకు అధిక (ప్రాముఖ్యాన్నివ్వరు. అవీ _ ఇతరమైన. 
సాహిత్యోవకరణముల (Literary devices) వంటివే. వారు ' కవితలో 
లయకు అధిక ప్రాముఖ్యాన్నిస్తారు. నూతనమైన “functional linguistics’ 
“phonemics' ను వృద్ధి వఠచింది. దీని సాయంతో ఆకృతివాదులు నాద. 
విన్యాసాన్నీ (sound pattern నూ), వివిధభావలలో ని ఛందోవద్ధతులనూ, 
రచనా నంవిధాన' నూత్రాలనూ, కావ్యభావలోని రకాలనూ, ఆశ్చర్యాన్ని 
గొల్పే నేర్చరితనంతో విశ్లేషించారు. 17 అభినవ విమర్శకుల విమర్శఅంతా 
శబ్టార్థాన్ని (Semantics ను) ఆశ్రయించుకొని సాగగా, ఆకృతి వాదుల 
అన్వేషణ భాషాన్వరూపాన్ని అధారంగా చేనుకొని సాగింది.. 


Roman Jakobson రవ్యన్‌ ఆకృతి వాదులకు చెందిన వాడే. 
అతడు తర్వాత "ఎపేగ్‌ భాషా శాన బృందం! (Prague Linguistic Circle) 
లో చేరాడు. అది 1926 లో Vilem Mathesius అధ్యక్షతన ఏర్పడింది. . 
వీరు రమ్యన్‌ వద్ధతుల నొకతాత్తిక దృక్పథంతో ఆలోచించారు. FOrMal- 
ism అన్న -పిరుకు. బదులుగా StrUCtUralism అన్న. “పేరును పెట్టారు. 
ఇందులో ఆకృతి వాద వద్ధతులకు సామాజిక 66010002! వద్ధతులను 
కూడా నరా 





17. All the formalists have developed methods of astonishing ingenuity for 
= analyzing sound-pattems, metrical systems of the different languages, 
principles of composition, types of. poetic diction, etc., mostly in close 
collaboration with’ the new functional linguistics which. developed 
 "phonemics", ‘now flourishing also in America. -. "Concepts of 

_ Criticism" - p. 276. 5 


అధ్యాయం 23 
అజ్ఞాత మనస్సు = ప్రాగ్రూపం 


ప్లేటో కవిత్వాన్ని గురించి పరిశీలన చేసిన నాటినుంచి, 
మనన్తత్వశాన్రం సాహిత్య విమర్శతో ముడివడి ఉంది. కావ్య నిర్మాణ 
నమయమందలి కవి మనస్థితి అస్తిమితంగా ఉంటుందనీ, అది కొంత 
ఉన్మాదావన్ధను పోలి ప రల. ప్లేటో అన్నాడు. కావ్యరచనకు 
అవశ్యకమైన ఇట్టి స్థితిలో కవికి కవితావేశం కల్గుతుందన్నాడు. తర్వాత 
వచ్చిన విమర్శకులలో చాలమంది కవికి 'కవితావేశం ఆవళ్యకమైనదని 
(వత్యక్షంగానో, వరోక్షంగానో అంటూనే వచ్చారు. అయితే ఈ కవితావేశం 
ఎలా. కల్లుతోందన్న ప్రశ్నకు నరియైన నమాధానం దొరకక అది దైవదత్త 
మైన దన్నారు. 


తర్వాత కాల్పనిక యుగంలోని వర్డ్స్‌వర్త్‌, కోల్‌రిడ్డ్‌ లు కూడ వారి 
విమర్శలో ,మనన్త నృత్వ,. వ్రనక్తిని తీసికొని వచ్చారు. వ్రశాంత మానసికో 
స్థితిలో భావోద్వేగాలను కూడ.గట్టుకోవడమే కవిత్వమన్నాడు వర్ట్స్‌వర్త్‌. 
ర శతాబ్దంలో రిచర్డ్స్‌ మరింత ముందుకు పోయి మనన్తత్వ శాన్త శ్ర దృష్ట్యా 
సాహిత్యం వల్ల మానవుని మానసిక స్థితిలో ఒకానొక నమత (equilibrium) 
' ఏర్పడుతుందన్నాడు. ' 


అయితే ఈ విశ్లేషణ అంతా మానవుని జ్ఞాత మననుకు 
నంబంధించినదే. దీని వెనుక ఒక అజ్ఞాత మనన్సు ఉంటుందని దానిని 
గురించి వరిశోధనలు నల్పిన వారు. “మువు వ్రరు ఉన్నారు. అందులో 
తొలుదొల్తగా Sigmond Freud (1856-1939) ను పేర్కొనాలి. తర్వాత 
ఆతని శిమ్యలే అయినా, ఆతనితో విభేదించి అజ్ఞాత మనన్సు చర్యలను 
మరికొంత దూరం. తీసికొని పోయిన వారు ఆర్డర్‌, కార్డ్‌ యూంగ్‌. వీరి 


‘278 


అజ్ఞాత తనకై జ (రూపం 


వరిశోధనలలో వరివూర్ణమైన ఏకీభావం లోపించినా, వీరందరి దృష్ట 
మౌలికంగా అజ్ఞాత మనను మోదనే వడింది. 


ఫ్రాయిడ్‌ మానవుని మనన్సులో మూడు తలు 
మొదటిది అజ్ఞాత మనన్సు, 14 . రెండవది జ్ఞాత మనన్సు లేక చేతన. ఇది 
అవేన్ని-౯ర్రం ను- నూచిన్తుంది. మూడవది అంతరాత్మ - SUper - 660. 
Id లో 110140 నంగ్రహింవబడి ఉంటుంది. మానవుని నవాజాతాలనుండి 
ఎన్నో కోర్కెలు వుడతాయి. అట్టి కోర్కెలను. తీర్చుకోవడానికి 14 
నంకోచించదు. ఇది నద్యః నుఖ నూత్రాన్ని (pleasure principle ను) 
ఆధారంగా చేనుకొని కోర్కెలను అదువులో ఆజ్జలో ఉంచదు; నైతిక, 
సామాజిక విలువలతో (ప్రమేయం 'పెట్టుకోదు. దీని ఇచ్చ కొనసాగుతే 
సామాజికంగా భయంకర ఫలితాలు కల్గుతాయి. అట్టి స్థితి కల్గకుండా 
మనిషిని కాపాడేది 68౦. ఇది వాన్తవ నూత్రాన్ని (realty ‘principle ను) 
ఆధారంగా చేనుకొని 16 ను అదువులో ఉంచుతుంది. ఇది అజ్ఞాత 
మనన్సుకూ లౌకిక జగత్తుకూ మధ్యగా అనునంధాన కర్తగా ఉంటుంది. ఇక 
Super - 680 మానవుని అవాంకారాన్ని పోషించే నైతిక, సామాజిక, 
పారమార్థిక విలువలకు కారణ మవుతుంది. ఇది నమాజగ్రేయన్సును 
కాంక్షిన్తుంది. వైయక్తికంగా మానవునికి 'కీర్తి ధనము మునక వానిని 
కూర్చి పెట్టడానికి కారణ మవుతుంది. 


వ్యక్తి కోర్కెలన్నీ సామాజిక స్థితిగతులలో తృప్తి వరచుకోవడం 
అసాధ్యం. అందులో కొన్ని, అనంభవముగా ఉండడమే గాక, వానిని 
గురించి - లైంగికాది పేరణలను గురించి - ఆలోచించడానికి సామాజిక 
జీవితంలో. అసంబద్ధ మవుతుంది. అట్టి కోర్కెలను మననున 
అణగదొక్కుకోవాలి. "ఈ. అణగద్రొక్కబడిన కామన లన్నీ అజ్ఞాత 
మననులోకి జారుకుంటాయి. కాని అటి ట్టి కోర్కెలు తీవ్రమైనవై ఉండి, వానిని 
అణచు కోవడం వల్ల వ్యక్తికి మానసిక మైన ఒత్తిడి, అశాంతి" కల్లే వరిస్థితి 
ఏర్పడినవ్పుడు, ఆ "కోర్కెలను తీర్చుకోవడానికి మానవుడు 'చిత్రమైన 
మార్గాన్ని అవలంబిస్తాడు. ఆతడు రాత్రి కలలను కంటాడు. అందులో వగటి 


279 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు 


వూట నిత్యజీవితంలో సాధించలేని అంశాలన్నీ రూపాంతరం చెంది, కలలో 
(వతీకలుగా (వత్యక్షమవుతాయి. ఏ కోర్కెలను గురించి మనం 
ఉచ్చరించడానికి కూడా సిగ్గు పడతామో, ఊహించడానికి కూడా 
భయపడతామో, వానీని తీర్చుకోవడానికి న్వప్నాలు మంచి 
అవకాశాన్నిస్తాయి. అయితే ఆకొర్కెలు వాన్తవ రూవంలో కాక వవతీకల 
రూవంలో తృప్తిని కల్గిస్తాయి. ఆ వాంఛలు - కామనలు - మరీ బరువైన వైతే, 
న్వవ్నం లోని (వ్రతీకలవల్ల కూడా తృప్పికల్లని వరిస్థితి ఏర్పడితే, మనిషి 
Neurosis, అవస్మారకస్థితి, మూర్చవంటి వానికి లోనవుతాడు. 


రాత్రి కలలు లాగే వగటి కలలు కూడా ప్రత్యామ్నాయ తుష్టి 
(Substitution /211%0ఇ400)ని కల్పిస్తాయి. ఇది వసితనం లోనే 
ప్రారంభమవుతుంది.' పిల్లలు ఆటలాడే టవ్పుడు తాము పెరిగిన వాళ్లలా, 
పెద్ద వాళ్లలా ప్రవర్తిస్తారు. ఆ ఆటలో వారు తమకు కావలసిన 
అంశాలన్నింటినీ కూర్చుకుంటారు. తమ లోకాన్ని తాము నృష్టించుకుంటారు. 
అది వారికి యథార్థమైన లోకమే. అందులో వారు పొందే అనుభవం వారి 
కెంతో తృప్తినిన్తుంది. ఆటలో ఉద్విగ్న మనన్కులవుతారు. 


ఆ పిల్లవాడే పెరిగి పెద్దవాడయాక వసివానిలా ఆటలాడలేడు. కాని 
ఆతని కోర్కెలను వదలుకోడు. వానిని బహిరంగంగా వ్యక్తవరచనూ లేడు. 
అంచేత వగటి కలలను కంటాడు. ఊవోలోకంలో వివారిస్తాడు. రచయిత 
అవుతాడు. ఈ రచయితల్లో కొందరు న్వయాన కథలను కల్పిస్తారు. ఆకథలో 
నాయకుడు ధీరోదాత్తుడు, ధీరోద్ధతుడు. చివరికి ఆతనిదే విజయం. అతడే 
మన అందరి సానుభూతినీ పొందుతాడు. అతనిది ఎవరూ. ఏమి 
చేయలేనంతటి నుస్థిరమైన స్థితి. ఆతడు రచయిత అవోనికి ప్రతీక. ఆతని 
పగటి కలలకు ఆరచన ఒక కళా రూవం. (1) 





1. కథలను రచయిత న్వయంగా కల్పించక పోయినా, వానిని వెనుకటి వురాణాలనుంచో, 
'' జానవదుల కథల నుంచో, ఇతరమైన వాని నుంచో నంగ్రహించినా, రచయిత వానిని 
' మారుస్తాడు, కూరుస్తాడు. అందులో ఎక్కడో ఆతని అవాం (600) తృప్తిని పొందుతుంది. 

- "Creative Writers and Day-dreaming" : Freud. 


280 


అజ్ఞాత మనస్సు = ప్రాగ్రూపం 


కళాకారునిలో కనబడే అసాధారణ మానసిక స్థితి (abnormality) ని 
మరొకలా చూడవచ్చు. Adler, Neurosis కు ఒక ప్రయోజన మున్న 
దంటాడు. వ్యక్తి న్యూనతా భావం (INfEriority complex) నుండి విడివడి 
ఆధిక్యతా భావం (sUperiority complex) పొందడానికి NneUrosis ఒక 
సాధనం. న్యూనతా భావం కుటుంబం వల్ల, నమాజం వల్ల వ్యక్తిలో 
ఏర్పడుతుంది. ఆధిక్యతా భావం మానసికమైన ఆలోటును పూరిన్తుంది 
(Compensate చేన్తుంది). అయితే ఆధిక్యతా భావానికి అనువైన 
అంశాలన్నీ మరీ ఉన్నతంగా ఉండి, మనిషికి అందుబాటులో ఉండవు. 
సామాజిక ప్రమాణాలకు, తార్కిక బుద్ధికి ఇవి భిన్నమైనవిగా ఉండడం వల్ల 
అజ్ఞాత మనను లోకి జారుకుంటాయి. అయితే సాధారణ వ్యక్తులు వీనిని 
మరచి పోయినా అసాధారణ (Aabnంr[Mmah వ్యక్తి అయిన కళాకారుడు 
ఇట్టివానినే అంటిపెట్టుకొని ఉంటాడు. వాన్తవ జీవితానికి ఇది భిన్నంగా 
ఉన్నదని తెలిసినా, జీవితంలోనే మరోజీవితాన్ని నృష్టించు కుంటాడు. 
దానికొక ఆకృతి నిస్తాడు. దానికి జీవితంతో నమన్వయాన్ని చూవుతాడు. 
ఈ నృష్టిలోకే తన కామన లన్నింటినీ బదిలీ చేస్తాడు. ఫ్రాయిడ్‌ అన్నట్టు 
అంతకు ముందు పొందలేని గౌరవాన్నీ, ఆదరాన్నీ, నంవదనూ, కీర్రినీ, 
స్త్రీల అధిమానాలనూ ఈ రూవంగా సాధిస్తాడు. .. 


ఇలా సైకో అనాలిసిస్‌ కళా కారునిలో మౌలికంగా NneUrotic - 

జబ్బు మనిషి - లక్షణాలున్నా యంటుంది. అయితే ఆతడు కళ ద్వారానే 
' రుగ్మత నుంచి తన్ను తాను రక్షించు కుంటాడు ; కళద్వారా భ్రాంతి నుంచి 
వాన్తవ వ్రవంచాన్ని చేరుకుంటాడు. 


2. తగు to the principles of “individual psychology", "every neurosis can 
be understood as an attempt to free oneself from a feeling of inferiority 
in order to gain a feeling of superiority". ‘Psycho - Analysis and Criticism" 

= Herbert Read వ్యానంలో Alfred Adler's * The Practice and Theory of 
Individual Psychology" p. 23 నుండి ఉదావారింవ బడింది. చూ “Twentieth Century 
Criticism : The Major Statements". ౧. 425. 


281 


పాశ్చాత్య సాహిత్య విమర్శ a చరిత్ర - సిద్ధాంతాలు 


ఫ్రాయిడ్‌ దృష్టిలో ఇలా కవి జబ్బు మనిషిలా - neurotic గా - 
కనబడతాడు. తన కామనలను ప్రత్యామ్నాయంగా తీర్చుకోవడమే ఆతని 
ధ్యేయం. అంచేత ఫ్రాయిడ్‌కి కవి అంటే గౌరవం లేక పోగా, ఒక విధమైన 
ఏవ్యాభావం ఉన్నట్లు కనబడుతుంది. కాని ఫ్రాయిడ్‌ విశ్లేషణను బట్టి 
చూసినా, కవికీ, n౭Urంtic కూ చాలా తేడా ఉన్నట్లు కనబడుతుంది. ఇర్వురి 
లోనూ కొన్ని సామ్య లక్షణాలున్న మాట నిజమే. ఇర్వురి లోనూ అజ్ఞాత 
మనన్సు ప్రభావ మున్నది. ఇర్వురూ ఊవోలోకాలో వివారించడం కొంత 
. వరకూ నిజమే. కాని ఇక్కడే కవికీ, . NneUrotic కూ పెద్ద తేడా ఉంది. 
న్యురోటిక్‌' ఊమవో లోకాలో బందీ. వగటి కలలకు, Fantasy కి, ఆతడు 
బానిన. కాని కవి అట్టి లోకానికి అధివతి. ఆతడు తాను అభిలషించిన' రీతిన 
దాని కొక ఆకృతి నిస్తాడు. ఇందులో ఆతని మేధ ద్రమేయం ఉంటుంది. 
లౌకిక జ్ఞానం ఉంటుంది. అంటే స్వాప్నిక జగత్తునుండి వాన్తవ జగత్తుకు 
bree చేస్తాడు. ఫ్రాయిడ్‌, కామనలను నంతుష్టి వరచడానికి 
ప్రత్యామ్నాయ. మారాన్ని వెదకేవాని గానే కవిని భావించడం వల్ల, ఆతడు 
_ వాన్తవ జగత్తుతో ఏర్పరచుకొనే నంబంధాన్ని చూడలేక పోయాడు. 
అయినా ఫ్రాయిడ్‌ కూడా కళలో మానసికమైన తన్యత (tension) ను 
తొలగించి ఆరోగ్యాన్ని కల్పించే లక్షణం ఉన్నదని అంగీకరిస్తాడు. 


సైకో అనాలిసిస్‌ కళాకారుని. విశిష్టమైన శక్తి ఎక్కడ, ఎందుకు . 
ఉన్నదో వివరంగా చెవ్చలేదు. కాని. కళలో అంతర్గతమైన రవాస్యాన్ని 
వెల్లడిన్తుంది, నమన్యలను వరిష్కరించ వచ్చు నన్న భావం కూడా 
కొందరిలో ఉంది. “వోమ్సెట్‌ ' నాటకంలో నాయకుడు వోమ్లెట్‌. ఆతని. 
పినతండ్రి Claudius తన తండ్రిని, వాత్య చేసి, తన తల్లిని వివావా 
మాడాడు. దీనికి ద్రతీకారం చేయమని వోమెట్‌ను ఆతని తండ్రి ఆత్మ 
(ghost) ఆదేశిన్తుంది. ఆ వనిని సాధించడం మవోవీరుడైన వోమ్లెట్‌కు 
అసాధ్యమైనది కాదు. అయినా నాటకమంతా వోమెట్‌ ఆవనిని చేయడానికి 
జావ్యం : చేన్తూన్న ప్రే చూవుతుంది.. ఈ జాప్యానికి కారణ మేమిటని 
రెండువందల యేండ్లపాటు మవో పరత విమర్శకులు. తీవ్రంగా 


282 


అజ్ఞాత మనస్సు* ప్రాగూపం. 


ఆలోచించారు. నమాధానం దొరక లేదు. ఏ ఏ నమాధానమూ తృప్పికరంగా 
లేక పోయింది. Dr. Ernest Jones సైకో అనాలిసిన్‌ను ఆధారంగా. 
చేనుకొని, కొంత తృప్తిని కల్గించే కారణాన్ని కనుగొన్నాడు. వోమ్లెట్‌ లోని 
Oedipus Complex వల్ల ఆతడు తన తల్లి వట్ల వివరీతమైన మమకారాన్ని 
"పెంచుకున్నాడు. తత్ఫలితంగా తండ్రిని ద్వేషించేవాడు. తన [పేమకు 
ఆటంకంగా ఉన్న, తాను ద్వేషించిన తండ్రిని పినతండ్రి వాత్యచేసాడు. 
వోమ్లెట్‌ ఇవ్చుడు తన తండ్రివట్ల గల ద్వేషాన్నీ, అనూయనూ, పినతండ్రివైవు 
మళ్లిన్తున్నాడన్న మాట. వోమ్లెట్‌ అజ్ఞాత మననులోని ఈ 'భావం వల్లనే 
తానొక దోషిగా తనకు కనబడతాడు. నిజానికి ఆపినతండ్రి ఎంతటి. 
దోషియో, తానూ అంతటి దోషే! ఈ భావమే ఆతనిని నిర్వీర్యుణ్జి చేసిం 
దంటాడు జోన్స్‌. ఈ విశ్లేషణను మరికొంత దూరం తీసికొని పోయి, అనలు 
కవి షేక్స్‌పియర్‌ లోనే ఇట్ట మానసిక ఘర్షణ (Oedipus Complex) ఉన్న 
దంటాడు. అది నాటకంలోని పాత్రమాద ఆరోపింవ బడిందంటాడు. ఇదే 
ఈ నాటకంలో అంతర్గతంగా ఉన్న అర్ధం (inner meaning). ఈ విశ్లేషణ 
వల్ల షేక్స్‌పియర్‌ మనను వ్యవవారించిన తీరును కూడా కెలునుకోవడానికి 
సం కల్గుతుందని జోన్స్‌ భావించాడు. (3) 


కాని ఏ కళాఖండాన్లైైనా ఒకే ఒక్క అంతర్గత, రవాన్యమైన అర్థం 
ఉండదు. అది బవుళార్థకంగా ఉంటుంది. . ఈ విషయాన్ని విన్మరించ 
కుండా ఉంటు, సైకో అనాలిసిన్‌ కూడా కళాఖండంలోని కొన్ని అంశాలను 
తెలునుకోవడానికి అవకాశాన్ని కల్లిన్తు ందనుకోవడానికి. అభ్యంతరం 
ఉండకూడ దంటాడు 11006! Trilling. 'జోన్స్‌ వెళ్ళినంత దూరం వెళ్ళకుండా 
Franz Alexander “Henry IV’ నాటకాన్ని వరిశీలించాడు. ఆతడుజోన్స్‌లా 
ఏదో 'నమన్యను' వరిష్కారం చేయబూనుకోలేదు. ఆనాటకంలోని పాత్ర, 
యువరాజు ఎలా క్రమక్రమంగా పెరిగాడో వరిశీలించాడు, ఆతని అవాం 
(690) వరిస్థేతులకు ఎలా క్రమంగా నర్జుకున్నదో చూవ వ దయకి రదాడు 


3. ‘Hamlet: The Psycho-analytical. Solution’. - Emest Jones. 


283 


పాశ్చాత్య సాహిత్య విమర్శ క చరిత్ర = సిద్ధాంతాలు 


మానసికంగా నమన్వయాన్ని ఎలా సాధించాడో చూపాడు. ఆతడు మొదట 
తండ్రి మోద తిరుగు బాటు చేస్తాడు. తర్వాత కీర్తి, గౌరవం మున్నగు వానిని 
గురించిన తీక్ష భావాలుండి, SUper-egం స్థానంలో ఉన్న Hotspur ను 
జయిస్తాడు. తిండిపోతు, నర్వకామనలకు, అదువులేని కోర్కెలకు స్థావరమైన 
Id స్థానంలో నున్న Falstaff ను జయించి, చివరకు తండ్రి స్థానంతో 
సామరస్యాన్ని సాధిస్తాడు. ఇటువంటి వివరణ నాటకాన్ని, పాత్రలను 
గూర్చిన. ఇతరమైన వ్యాఖ్యలను వరివారించదు. పాత్రల మానసిక 
స్థితినొకానొక దృక్పథం నుండి అన్వేషించి, ఆవివ్కరిన్తుంది. అందుచేత 
జోన్స్‌ వరిశోధన కంటే, అలెగ్గాండర్‌ అనుశీలనే సాహిత్యావనరాలను 
ఎక్కువగా తీరున్తుందంటాడు టిల్లింగ్‌ (4) 


(ఫ్రాయిడ్‌ సైకో అనాలిసిస్‌, కవిత్వం మానవుని మననును అంటి 
పెట్టుకొని ఉంటుందని నిరూపిన్తు ౦ది. న్వప్నాలకు నంబంధించిన అంశాలను 
విశదీకరించేటవ్వుడు, విశ్లేః షించే టప్పుడు, వానిలోని (వ్రతీకలెలా 
ఏర్పడతాయో చెషే ప్పేటవ్వుడు, అవి కుదింవు (Condensation), (వతిక్షేవం 
(substitution), మార్పిడి (displacement) వల్ల ఏర్పడుతాయని చెప్పడం 
వల్ల, సాహిత్యంలో కూడా (వ్రతీకలలో ఎంతటి వైవిధ్యాన్నీ, నంశ్లివ్షతనూ 
సాధించడం సాధ్యమో విన్పవ్ద మవుతుంది. 18 వ శతాబ్దంలోని '/100 
మానవుడు ప్రాథమిక సాంన్కృతిక దశలలో రూవక ప్రతిబింబాత్మక భాష 
నువయోగించే వాడన్నాడు. కాని ఈ వైజ్ఞానిక శాస్త. యుగంలో కూడా 
మానవుడు ఆలంకారిక భావ తోనే ఆలోచిస్తాడనీ, అనుభవాన్ని దానితో 
నంవదిస్తాడనీ ఫ్రాయిడ్‌ నిరూపించాడు. ఈ ప్రాయిడ్‌. సిద్ధాంతాలను, 
ఆతడు అందచేసిన వరికరాలను, సాహిత్య విమర్శకులే గాక, కళాకారులు 
కూడా ఉవయోగించుకున్నారు. ముఖ్యంగా అధివాన్తవికులలోనూ, చైతన్య . 
స్రవంతి నాధారంగా చేసికొన్న రచయితలలోనూ సైకో అనాలిసిస్‌ ; 
(వభావం కనబడుతుంది. 


4. “Freud and Literature" : Lionel ౧100. 


అజ్ఞాత మనస్సు అ ప్రాగూపం 


మానసిక క్షేత్రంలోని ౧6౪౦913 కవిత్వానికి కారణ మవుతుందని 
ఫ్రాయిడ్‌ అంటాడు. ఎట్టి మానసిక చాంచల్యం వల్ల, ఎట్టి కామనల వల్ల, 
అణగద్రొక్కబడిన ఎట్టి “కోర్కెల వల్ల కళాఖండం వెలుగులోకి వచ్చిందో 
తెలునుకోవడానికి "సైకో అనాలిసిన్‌ + ఉవయోగవడుతుంది. కావ్యానికి గల 
భూమికను తెలునుకోవడానికి ఇది మంచి సాధనమే కావచ్చు. కాని ఈ 
విశ్లేషణ వల్లనే కావ్యతత్త్వం వెల్లడి అవుతుందని అనుకోవడం పొరపాటు. 
కవిలోని వైయక్తిక లక్షణాలు కావ్యంలో ప్రవేశించడం ముఖ్యం కాదు. కవి 
జీవితాన్నే + అర్థం చేనుకొనేందుకు కావ్యం వ్రాయబడదు. కావ్యం వైయక్తిక 
జీవిత వరిధిని అతిక్రమించి ఉండాలి. కవి తన వృాదయం నుంచి,. 
ఆత్మచైతన్యం నుంచి, నమన్తమానవాళి వాదయాల్ని, వారి ఆత్మ చైతన్యాన్ని 
న్పృశించాలి. వైయక్తిక అంశం కళలో మిక్కిలి అవ్రధానమైనది. అదే అంత 
పథాన అంశముగా ఉన్న కావ్య మేమైనా ఉంటే, అది కవి మానసిక 
చాంచల్యాన్ని (ప్రతిఫలించే అకవితాత్మక రచన అవుతుంది. 


(వతి కవి లోనూ రెండు అంశ లుంటాయి, రెండు వరన్చర విరుద్ధమైన 
అంశల నమన్నయం ఉంటుంది. మొదటిది కవి అందరి వంటి “మానిసి 
వానికీ కామనలు, వ్యక్తిగతమైన ఆశలూ, లక్ష్యాలూ ఉంటాయి. సై 
మరొక ఉన్నత మానవుడు' కూడా ఉన్నాడు. ఆతడు "సామూహిక 
మానవుడు " (COllective man). ఈతడు మానవాళి Gs అజ్ఞాత 
మనన్సును" న్పృశిస్సాడు, మేలొల్పుతాడు. 

ఈ "సామూహిక అజ్ఞాత మనన్సు" పాత్రను గురించి చర్చించిన 
యూంగ్‌, సాహిత్య విమర్శలో మరొక అంశాన్ని (వ్రవెశపెట్టాడు. 
| యా నో 

0.6. Jung (1875-1961) సాహిత్యం రెండు విధాలుగా 
ఉంటుందంటాడు. మొదటిది మనన్తత్వాత్మక మైనది, రెండవది దర్శనాత్మక 
మైనది (psychological and visionary). మనన్తత్వాత్మక రచనలో 
వన్తువు అంతా మానవుని జ్ఞాత మనన్సు నుంచి సేకరింవ బడుతుంది. 


285 


పాశ్చాత్య సాహిత్య విమర్శ es ఆం 


జీవితం అందచేసే పాఠాల నుంచి, ఉద్విగ్నమైన మానసిక స్థితుల నుంచి 
విషయాలు నంగ్రహింవ. బడుతాయి. జ్ఞాత మనను వరిధిలోని. ఈ అంకాలు 
కవి అవగావానలో, సాధారణ లౌకిక స్థాయినుంచి కవిత్వ స్థితి 
నందుకుంటాయి. ఇట్టి కావ్యమందలి పాత్రల మానసిక స్థితుల నన్నింటినీ 
కవి విశ్లేషించి చూవుతాడు. ఇక మనన్తత్వ శాన్త్రజ్ఞుని “కట్ట కావ్యంలో 
తకం వరిశీలించ వలసిన, అనుశీలించ వలసిన క ఉండవు. 
అనంఖ్యాకంగా ఉన్న ఇట్టి నవలలో, కావ్యాలలో సాధారణ పాఠకుని 
.మనన్తత్వావగావానకూ అందుబాటులో లేని అంశాలు ఉండవు. 

ఇక దర్శనాత్మక తన ఇలా సాధారణ అవగావానకు అందదు. 
ఇందులోని అంశాలు వింతగా, ఎక్కడో దూర తీరాల లోనివిగా ఉంటాయి. 
ఇందులోని, అంశాలకు మానవుని జ్ఞాత చేతనాత్మక భూమిక ఉన్నట్టు 
కనబడదు. ఇవి (ఫ్రాయిడ్‌ చెప్పిన అజ్ఞాత మనను నుండి రూపాంతరం 
చెందనవిగా కూడా ఉండవు. ఇందులో ఏవో ప్రాక్షన అనుభవాలు ఉన్నట్టు 
కనబడతాయి. ఇవి అనంత కాలవు లోతులలో నుంచి తొంగి చూసే. 
అనుభవాలలా ఉంటాయి. అజ్ఞాత మననునకు అడుగున మరొక పొర 
ఉంటుంది. అది "సామూహిక అజ్ఞాత మనన్సు' (Collective uncon- 
scious). అక్కడనుండి ఇట్టి రాలు వన్తువు అందుతుంది. అది కవి 
దర్శనంలో రూపాంతరం చెందుతుంది. డాంటీ లోనూ, "ఫాన్‌ * (Faust) 
ద్వితీయ భాగంలోనూ, విలియం రా ఇట్టి స దర్శనాత్మక రచన 
కనబడుతుందంటాడు యూంగ్‌. (5) 


ఆదిమ మానవునకు ఈ వ్రవంచంలోని అనేక అంశాలు వింతగా 
కనబడేవి. ఈ నృష్టి ఎలా కల్గింది? ఈ బుతువు లిలా క్రమంలో ఎలా. 
వను పు న్నాయి? 'జన్మఅంటే ఏమిటి? మృత్యు వేమిటి? మృతి నొందిన 
మానవు స ల మున్నగున వన్నీ ఎన్నో దశలు. వానికి సక 





మ “Psychology and Literature" : C.G. Jung. 


- అజ్ఞాత మనస్సు - ప్రాగ్రూపం 


వెదకడంలో మానవునకు కల్గిన అనుభవాలూ, ఆలోచనలూ, కథల రూవంగా 
ఏర్పడ్డాయి. కొన్ని వండుగలు ఏర్పడ్డాయి. వివావోది శుభకార్యా లున్నాయి. 
వుట్టుకా, చావూ ఉన్నాయి. వీని నన్నింటినీ. "అంటి పెట్టుకొన్న కర్మకాండ 
ఉంది. వ్రతీకర్మకాండకూ అనుబంధంగా కొన్ని గాథలు ఏర్పడ్డాయి. 
అయితే కర్మకాండ నుండి గాథలు వుట్టాయో, గాథల నుండే కర్మకాండ 
వుట్టిందో నిర్ణయించడం కష్టం. F.G. Frazer ‘The Golden Bough’ 
(1890-1915) అన్న గ్రంథంలో వివిధ దేశాలలోని, నంన్కృతులలోని 
పురాగాథల, కర్మకాండల. లోని మౌలిక, ప్రాథమిక అంశాలనూ, 
నమూనాలను వరిశీలించాడు. వానిలో సామాన్య లక్షణాలు ఉండడమే 
గాక, అవి ఒకదాని నొకటి పోలి ఉంటాయి. భౌదోళికంగానూ, 
సాంన్కృతికంగానూ, ఎంతో దూరంలో ఉన్న దేశాలలోని వురాగాథలో : 
సారూవ్యమున్న " మౌలిక ఇతివృత్తాలు' (1019 - themes) కనబడతాయి. 
అలాగే కొన్ని వింబాలు, వ్రతీకలు కనబడతాయి. వీటికి వివిధ ప్రాంతాల 
వారి మానసిక వతిన్పందనలు ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి. భూమి 
తల్లినీ, ఉద్యానవనం న్వర్గసీమనూ, ఎడారి నిరాశనూ, మృత్యువునూ 
న్ఫురింవ చేస్తాయి. వురాగాథలు మానవుని ఆశల్నీ, భయాల్నీ, విలువల్నీ 
ఇముడ్చుకుంటాయి. 


_ Frazer చేసిన వరికోధనకు యూంగ్‌ సిద్ధాంతాలు థం 

చేకూర్చాయి. నేటి వరకూ వరిణామం చెందిన మానవ శరీరంలో అనాదిగా. 
నున్న భౌతిక రూవశకలాలు ఎలా కనబడతాయో, అలాగే అనాది మానవుని 
నుండీ నేటి వరకూ నంగ్రహింవబడ్డ వాననలు కూడా సామూహిక అజ్ఞాత 
మననులో నిలిచిపోతా యంటాడు యూంగ్‌. ఈ వాననలు "పైన పేర్కొన్న 
వురాగాథలు గానూ, వ్రతీకలు గానూ మిగిలిపోతాయి. ఇవి మతంలోనూ, 
ఆచారాలలోనూ, న్వప్నాలలోనూ, సాహిత్య రూపాలలోనూ ద్రత్యక్ష 

మవుతాయి. ఇట్టి వురాగాథలూ, (వతీకలూ ప్రాగ్రూపా (archetypes) 
లనబడుతున్నాయి. మానవాళి నంతటినీ కదిలించే ఈ వ్రాగ్రూపొలు, ఏ 


287 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్దాంతాలు 


ఒక్క వ్యక్తికీ చెందినవి గాక, "సామూహిక మానవునకు చెంది ఉంటూ, 
"సామూహిక అజ్ఞాత మననునో నిలచి ఉంటాయి. 


Maud Bodkin "Archetypal Patterns in Poetry" (1934) లో 
విభిన్న సాహిత్య రూపాలలో సామ్యమున్న కథాకథన ప్రణాళికా, (౧౭౫౭ 
tive design), నమూనాలుగా కనబడే పాత్రలూ, బింబాలూ కూడా 
[పొగ్రూపాలే అంటుంది. ఈ ప్రాగూవ patterns వురాతన, ఆధునిక 
కవిత్వాలన్నింటా కనబడతాయి. వీని లోని సామ్యం సార్వజనీనమై ఉంటూ, 
ఇవి చదువరిలోని సామూహిక అజ్ఞాత మనన్సుతో అజ్ఞాతంగా నంవదిన్తూ, 
వాని వ్రతిన్సందనకు కారణ మవుతాయి. 


Gilbert Murray "Hamlet", "Orestes" నాటకాలు నవ్యాదయుని 
మాద కల్గించే ప్రభావాన్ని వివరించడంలో యూంగ్‌ మార్గం మనకు జ్ఞప్తికి 
వన్తుంది. ముగ్రే ఈ రెండు నాటకాల్లోనూ చిత్రంగా ఎన్నో సామ్యలక్షణాలను 
చూసాడు. వాని అడుగున ఉన్న మౌలికమైన ఇతివృత్తం ఇంచుమించుగా 
అనంత కాలంలో వాడిపోకుండా నజీవంగా (AalIMOst eternal durability" 
ని కల్లి) ఉంటుంది. ఇట్టి ఇతివృత్తాలు ఆదిమ మానవుని ఎలా కదిలిస్తాయో, 
మనలనూ అలాగే కదిలిస్తాయి. అట్టి కథలు మానవజాతి మననున 
జ్ఞావకాలతో భద్రవరచబడి ఉండడమే కాక, దానిలో వేరూని ఉంటాయి. ఆ 
కథలు మనకు క్రొత్తగా ఉన్నట్టు కనబడినా, వాని వల్ల మన మనను 
ఉద్విగ్న మవుతుంది. వానిని మన మెవ్పటి నుంచో ఎరుగుదు మన్న 
భావాన్ని కల్గిస్తాయి. వేలాది యేండ్ల నుండి నిద్రాణమై ఉన్నా, మనకు 
చిరవరిచితం గానే ఉన్న కోర్కెలూ, భయాలూ, ఉదేకాలూ ప్రతిభావంతుడైన 
కళాకారున్ని రచనా ప్రాగల్భ్యం వల్ల వ స్వాప్నిక జగత్తుగా 
రూపొందుతాయి. (6) 





6. “Archetypal Pattems in Poetry" : Maud Bodkin : p. 2. 


288 


_ అజ్ఞాత మనస్సు = ప్రాగ్రూపం 


ఇటీవలి సాహిత్యాను శీలనలో, విశ్లేషణలో వురాగాథలు, 
ప్రాగ్రూపాలు వ్రముఖ స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. ౧1౦౧4 Chase, 
[600116 Fiedler, Northrop Frye వంటి విమర్శకులు వాన్తవికతా 
కళారూపాలతో నవో అన్నింటా ప్రాగ్రూపాలూ, వురాగాథలూ వునరావృత 
మవుతా యని అంటారు. విశిష్టమైన వురాగాథల రూపాలే సాహిత్యంలో 
కవి నమయాలు (000౪/6గ౧[౦౧9) గా ఏర్పడుతాయి. అవి వివిధ సాహిత్య 
ప్రక్రియలుగా వర్ణవశిసాయి. (“The typical forms of myth become 
conventions and genres of literature".) Frye వరిశీలనలో నాల్లు 
వ్రధానమమైన కథాకథన ప్రక్రియలు’ (NarMative genres) ఉన్నాయి. 
అవి కామెడీ, రొమాన్స్‌, ట్రాజడీ, ఐరనీ ($ati[e). అవీ నాల్గు బుతువులు 
Spring (వనంతం) , Summer (గ్రీవ్మం), Autumn (శరత్తు, Winter 
(హేమంతం) - తో నంవదిస్తాయి. ఏ ఏ కర్మ కాండకైనా, వురాగాథ కైనా 
అన్వేవణాత్మక గాథ (qUest-mMyth) కేంద్రస్తానంలో ఉంటుంది. ఇదే అన్ని 
ప్రక్రియలకూ మౌలిక మైనది, ఇది మాతృస్థానంలో ఉంటుంది. ఒకనాటి 
నూర్వ్య్యుని గతిలో, ఒక నంవత్సర కాలవు సౌరమాన గతిలో, మానవ జీవిత 
చక్రంలో పైక pattern of significance - అర్థవంతమైన ప్రణాళిక - 
ఉంటుంది. దాని నుంచే ఒక వ్యక్తి చుట్టూ ఒక గాథ నిర్మింవబడుతుంది. 
ఆవ్యక్తిలో కొంత రవీ, కొంత Vegetative fertility, కొంత దైవమూ లేక 
ప్రాగూవ మానవుడూ ఉంటారు. వనంత బుతువుకు నంబంధించిన 
వురాగాథలలో, urns ఈ అంశాలుంటాయంటాడు 
Frye : ఇది ఉవన్సు, వనంతం, జననానికీ నంబంధించిన దశ (phase). 
ఇందులో నాయకుని జననం, వునరుద్ధరణ, వునరుద్భవం, (real, 
resurrection); నృష్టికి నంబంధించినవీ - తిమిరం, హేమంతం, మృత్యువుల 
వరాజయానికి నంబంధించినవీ అ వురాగాథ లిందులో ఉంటాయి, ఇందులో 


మ 


7. Since the quest-myth is central to ritual and myth - and thus to literature 
- all the literary genres may be derived from it. - “Literary Criticism : గ్‌ 
‘Short History" - ౧ 710. ee 


పాశ్చాత్య సౌహిత్య విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు 


తలి దండ్రులు ద్వితీయ శ్రేజిలోని (subordinate) కశంక్రకాటి ఇక్కడి 
ప్రాగూవం అద్భుత గాథ ; ఇది dethyrambic, rhapsodic కవిత్వానికీ 
చెందినది, 


ణే “హిమంతానికి నంబంధించిన దానిలో తిమిరం, హేమంతం, 
dissolution దశ, ఈ శక్తుల విజయాన్ని నూచించే వురాగాథలు, వరదలు, 
అన్తవ్యన్తమైన స్థితి (0౧4౦09) తిరిగి రావడం, నాయకుని వరాజయం. - వీనికి 
నంబంధించిన. తా ఉంటాయి. “ఇందులోని ద్వితీయశ్రేణి 
(subordinate) గ పరక ఇది అథిక్షేపానికి నంబంధించిన 
నిట వం (ర 


కవితకు 'జన్మసిచ్నేవాడు i అయినా, దాని కొక ఆకృతిని, 


| రూపాన్ని: ఇవ్వడానికి ఏదో (ప్రేరణ. ఉండాలి. _ఆశ్రేరజీ ప్రాగూవ 


మంటాడు Frye. ఈ ప్రాగ్రూపాలను అన్వేషించడం ఒక విధంగా “Literary 
anthropology’ అవుతోంది. 


_ వురాగాథలు ఒకవ్పుడు మతంతో ముడివడి ఉండేవి. కస నేడు 
అవతల లేక్ష పోయినా, మానవుని అంతన్సున సామూహిక అజ్ఞాత 
మనన్సున ప్రాగూపాలు గూడు కట్టుకునే ఉంటాయి. వగటి వేళ ఎంతటి 
లౌకికుడైనా, ఆత .'డెంతటి నాగరికమైన, గరువమైన రాచకార్యాలను 
నిర్వహించినా, చీకటి.వడ్డ తర్వాత, కన్ను మూసాక ఈ మనిషి అనాది 
_ మానవునితో నంవదిన్తూ, వాని' అనుభవాలనే తానూ 'పొందుతాడు. 
వానితో తాదాత్మ్యాన్ని పొందుతాడు. శాస్త్రీయ దృక్పథంలో ఆధునిక 
మానవుడు హేతువాది. ఈ వురాగాథలు, ప్రాగ్రూపాలు నేటి మానవుని 
కదలించ: నమర్ధ మవుతున్నా యం, అవి నమకాలీన నమాజంలో ఈ 
శాస్త్రీయ - దృక్పథం. వట్ల. న భం. సొక్ష్యమిన్తున్నా 





ష్‌ “he et Literature" - - Northrop Frye. అ మిగత బుతువుల లోని 
అంశాలనూ ఈ “పేర్కొన్నాడు. 


అజ్ఞాత మనస్సు = ప్రాగ్రూపం 


యన్నమాట. "శాస్త్రీ య దృక్పథం' నేటి మనిషిని అనాది మానవుని నుండి 
విడదీస్తే, నాటి మానిసికన్న వీనికి ఉన్నత స్థానాన్ని స్తే, "వురాగాథ ' నేటి 
మానవుని ప్రాక్తన మానవుని వారనునిగా చేస్తోంది. వానికీ వీనికీ ఉన్న 


సాజాత్యాన్ని నిరూపిస్తోంది. పా(గూపాలకూ, పురాగాథలకూ 


నంబంధించిన విశ్వాసాలన్నీ గతించినా, అతిమానువ, దైవిక అంశాల వట్ల 
వెనుకటి విశ్వాసాలు నన్నగిల్లినా, అవి కల్లించే విచిత్రాతి విచిత్రమైన ప్రతి 
న రంంలక కారణమంతా "సామూహిక అజ్ఞాత తతర లోనే ఉంది. 


కావ్య నృష్టిలో వివిధ అంశాలకూ ఉన్న తార్కికమైన, 
హేతుబద్ధమైన నంబంధాలను వురాగాథ తుడిచి వేన్తుంది. కళానృష్టికీ, 
న్యప్పా నికీ ఉన్న నంబంధాన్ని ఇది ధృవవరున్తుంది. ఇందులో శబ్ద 


చిత్రాలూ, బింబాలూ, ఒక దాని వ్రక్కన మరొకటి ఉంటూ, అవి ధ్వనింవ 


చేసే అంశాలన్నీ తార్కిక, హేతుబద్ధ నంబంధాల స్థానాన్ని ఆక్రమిస్తాయి. 
అందులోనూ కుదింవూ (CONndensation), మార్పిడి (displacement), 
over-determination ® మున్నగు అంశాలుంటాయి. 5092004 Langer 
వురాగాథల్ని ఆధిభౌతిక (Metaphysical) ఆలోచనలకు, ప్రాథమిక, 
వురాతన స్థితి అంటుంధి. సామాన్య భావాలన్నింటికీ ఇది ప్రాకృత స్థితి. 
భాష అభివ్యక్తికి సాధన మవడంతో నాగరికత హేతువాద యుగం వైవు 


వయనిన్తుంది. ఈ భావాలన్నింటినీ కొల్లగొట్టగా, వానిలో మిగిలే దేమో లేని ' 
స్థితి ఏర్పడినవ్బుడు, మరొక దర్శనం, కొత్త వురాగాథలు, వురాణాలు (a 
ne mythology) ఏర్పడే రోజు రావచ్చునంటుంది 9 లాంగర్‌. విలియం 


బ్లేక్‌ వంశ పారంవర్యంగా వినవచ్చే వురాగాథలకు తన అతీంద్రియతనూ, 
దర్శనాన్నీ జోడించి క్రొత్త గాథల్ని నృష్టించుకున్నాడు. సాహిత్యానికి 
వురాగాథల ఆవశ్యకతను (గ్రహించిన ౮0/౦6, Eliot వంటి రచయితలు 
ఆధునిక -వన్తువునకు -వుఠరాతన వుఠాగాథల -రూపాన్ని చ్చారు. 


9. "Literary Criticism : A Short History" : 709. 
10. పైదే: ౧.705. 


291 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు 


ప్రాగ్రూవ విమర్శ వల్ల నేటి వరకూ ఉన్న సాహిత్య విమర్శ 
అనావళ్యకమై పోదు. ప్రాగ్రూవ విమర్శ మానవుడు సాహిత్యానికి ఎందువల్ల 
(వతినందిస్తాడో వివరిన్తుంది. మానవునిలో విశ్వాసాలు అంతరించినా, 
దైవం వట్ల ఆతనికి గల భక్తి ప్రవత్తులు నన్నగిల్లినా, ఆతనిలోని ఆదిమ 
మానవుడింకా నజీవుడై ఉన్నాడనీ, ఆతడు నాటి విశ్వాసాలతో ముడివడి 
ఉన్న వురాగాథలకు వ్రతిన్పందిన్తూనే ఉంటాడనీ, నిరూపిన్తుంది. సాహిత్య 
విలువల్ని నిర్ధరించడానికీ, విల్పాది అంశాలను వరిక్షించడానికీ, [ప్రాగ్రూవ 
విమర్శ ఎట్టి వరికరాలనూ అందచేయ లేదు. కాని సాహిత్యం కల్గించే 
అనుభూతికి కారణాలను వెదకడానికి ఇది ఒక సాధన మవుతోంది. 


202 


అధ్యాయం 24 
ఆధునికానంతర ధోరణులు ' 


వ 


1955 లో రీన్‌ వెలిక్‌,. ఆస్టిన్‌ వారెన్‌ "Theory of Literature" 
అనేగ్రంథాన్ని (ప్రకటించారు. ఇందులో వ్రధానంగా "అభినవ విమర్శ' 
దృక్పథం ఉత్సావాంగా వివరింవబడింది. 1986 లో రీన్‌ వెలిక్‌ " A 
History of Modern Criticism" ఆరవభాగాన్ని (వకటించాడు. ఇందులో 
అభినవ విమర్శను గురించిన అధ్యాయం ఉన్నది. అందులో వెనుకటి 
గంథంలోని ఉత్సావాంకన్న ఆ విమర్శను 668౧06 చేయడం ఎక్కువ 
కనబడుతుంది. అభినవ విమర్శ లోని అంశాలు : మాసిపోవని చెప్పినా, 
అందులో కాన్త ఆందోళన కనబడుతుంది. 


అంటే అభినవ విమర్శకు వెనుకటి వ్రతివత్తి తగ్గిందన్నమాట. 
అయితే దాని స్థానంలో వచ్చే విమర్శలో మనం కొన్ని అంశాలు ఉండాలని 
కోరుకుంటాము. అదీ శాస్త్రీయమైనదిగా ఉండాలి; న్వయం (వతివత్తిని 
కల్షిఉండడానికి అర్హతను "గడించుకున్న విజ్ఞాన శాఖగా రూపొందాలి. 
సాహిత్యాభివ్యక్తికి సాధనం భాష కనుక, అందులో భాష ఎలా 
రూపొందుతోందో చర్చించాలి. భాషాశాస్త్రం లోని అర్థవిజ్ఞానాన్ని 
(Semantics ను) ఆధారంగా చేసికొని అభినవ విమర్శకులు సాహిత్యాన్ని, 
కవిత్వాన్ని చర్చించేవారు. ఆ వరిధిని విన్తరించాలి. ఈ నూత్న విమర్శ 
మానవ నమాజంతో నంబంధాన్ని కల్లి ఉండాలి. సాహిత్యానికీ, అది 
వెలువడిన నందర్భానికీ, నంబంధాన్ని ఎరుక వరచ నమర్థమైన దె ఉండాలి. 


ఈ మార్పులోని భాగాలు గానే మార్కిన్లు విమర్శను, ప్రాగూవ 
విమర్శను కూడా చూడవచ్చును. అభినవ విమర్శ కవి జీవిత, చారిత్రక, 
సామాజికాది అంశాలతో నంబంధం పెట్టుకోక పోవడం వల్ల అది వాన్తవ 
జీవితానికి దూరమయే ప్రమాదం ఉంది. దానిని మార్కన్లు' విమర్శ 


293 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు 


నరిచేన్తుంది. [పాగూవ విమర్శ వురాగాథల నుండి, కథలనుండి, 
ప్రాగూపాల నుండి నమూనాల వ్యవన్ధ నొక దానిని నృష్టించుకొని, 
దానితో ఒకానొక సాహిత్య రచన ఎట్టి నంబంధాన్ని కల్లి ఉంటుందో 
చూన్తుంది. ౧౧/6 (పాగూపాల వల్ల కావ్యానికి అభినవ విమర్శకులు 
ఆశించిన న్వతంత్ర వ్రతివత్తి వారించుకు పోయింది. ఏమంటే ప్రతీ 
కావ్యానికీ దాని ప్రాగూవం ఎక్కడో ఉండనే ఉంటుంది. అభినవ 
విమర్శకు ఒక వోదో కల్లడంతో, అది ఒక వండిత వర్గ వరమైన దన్న భావం. 
కూడా ఏర్పడి, దానికి వ్యతిరేకత ఏర్పడింది. చికాగో అరిస్టాటిలియన్స్‌తో 
ఈ ప్రతిఘటన ప్రారంభమైంది. వారు పకా ఇతివృత్సాః నికీ ప్రాముఖ్యా | 


శ న్నివ్వాలన్నారు. 


_ భాషాశాసా స్రాధ్యయనంలో వచ్చిన సత్తీ వద్ధతులు. కూడా పప్రక్మ 
విమర్శను మిక్కిలిగా ప్రభావితం చేసాయి. Structuralist సిద్ధాంతంలో ని 
మౌలిక అంశాలు Ferdinand de Saussure వ్రతిపాదించిన భాష యొక్క 
నమూనాను ఆధారంగా చేసి కొన్నవే ఆలోచన కొక స్థిరత్వం ఉండదు, 
అది గాలిలోని మబ్బుతునక వంటిది. భాషా నంబంధమైన నిర్మాణం 
| (Linguistic structure) ఒకటి ఉండే వరకూ భావం ఏదీ రూవు కట్ట 
. దంటాడు ననూర్‌. (1 వ్రవంచానికి: నంబంధించిన వరిజ్ఞానం మన 
అవగావాన (perception) వల్ల మననులోకి ప్రవేశించగా, తర్వాత దానినే. 
భావ నాధారంగా చేసికొని వర్ణింవ గల్గుతామనీ, శబ్దాలు ఈ వరిజ్ఞానాన్ని' 
అందచేయడానికి చివ్నోలనీ Locke భావించాడు. కాని అది నరియైనది 
కాదు. మన మెరిగిన లోక మిట్టిదని మనకు నిర్ధరించేది భావ అంటాడు. 
ననూర్‌. 'క్రమబద్ధమొనరింవబడిన ఆలోచన (organized thought), 
భావ ఆ రెండూ ఏక కాలికమైనవే. భాషకు ముందుగా ఆలోచనకు. 
అస్తిత్వమేర్చ్పడదు.. “నంకేతము' Woe - శబ్దము) నాదాత్మకమైన 





1. 1౧ itself, thought i is like a swirling cloud, where no shape is intrinsically 

determinate. No ideas are established in advance, and nothing is distinct 

ఎ “before the introduction of linguistic structure. - “Course in General 
స wuss =110. . 


294 


ఆధునికానంతర ధోరణులు 


_*నూచననూ' (50/16 నూ), అవగావానాంశమైన "నూచ్యాన్నీ' (518౧1 

fied నూ) ఐక్య మొనరిన్తుంది. “నూచనో లో ఇమిడి ఉన్న నాదాంశము, 
అవగావానాంశమూ రెండూ క్షూడా మనన్తత్వ నంబంధమైనవి. వానికి 
మననున గల నంపర్కం త కక link) వల్ల స్థిరమైన నంబంధం 
ఏర్పడుతుంది. నీట, ఉదజని, (ప్రాణవాయువు కలిసి ఉన్నట్టు "నంకేతము” 
లో "నూచని, "నూచికి కూడి ఉంటాయి. 


ననూర్‌ చేసిన ముఖ్యమైన ప్రతిపాదన మరొకటి ఉంది. ఒకానొక 
చిత్రం అందులో చిత్రింవబడిన అంశాన్ని నూచిన్తు ది. ఇందులో “నూచనో . 
కూ. 'నూచ్యాని' జీ స్థిరమైన నంబంధం ఉంది. కాని భాషలోని, శబానికీ, 
అర్దానికీ. అట్టి నంత లేదు. భాషలో వ్రతీ మాటకూ విశివ్షమైన అర్థం 
లేదు. నాదాత్మకమైన శబ్దం ఇతర శబ్దాలతో ఏవిధంగా విభేదిస్తో ందో, దాని 
మోద ఆధారవడి. ఆశబానికి అర్థం ఉంటరు “కలము - వాలము వదాల 
అర్థం, తొలి అక్షరం కల్లించే పోర సీతకి లోని విభిన్నత్వం మోద ఆధారవడి 
ప తట. ఈ నాదగుణంలోని విభేదాల వల్లనే భాష ఏర్పడుతోంది. శబ్దం 
ఏ అంశాన్ని కల్లిఉందో, అది దానికి వెలువలనున్న అంశాల మొద 
_ ఆధారవడి ఉంటుంది. (2 అలాగే సాహిత్యంలోని (వ్రతీ వింబానికీ (image 
కీ) గల అర్థం వైయక్తికంగా వెలువడదు;' ఇతరమైన బింబాలతో దానికున్న 
నంబంధమే దాని అర్థాన్ని నిర్ణయిన్తుంది. బింబాలు. స్థిరమైన అర్థాలను 
కల్లిఉండవు, అవి “నంబంధం' "త్రో కూడినవ్వుడే అర్థవంత మవుతాయి. 


Structural Linguistics మొదట భావలోని ప్రాథమిక అంశాలను 
(ఉదావారణకు phonemes ను) గుర్తిన్తుంది. ఇవి న్వయాన అర్ధవంతమైనవి 
కావు. వీని కలయిక వల్ల అర్థవంతమైన భాగాలు (units) - శబ్దాలు న 
. ఏర్పడుతాయి. తిరిగి వీని కలయికతో, వానికన్న మరొక. స్థాయిలో 
అంతకన్న క వాక్యాలు ఏర్పడుతాయి. అట్టి వాక్యాలతో మరో. 





2. The content of a wont i dotervined in the tral analysis not by what 
contains but by what exists outside it - పైదే. . " 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్దాంతాలు 


అర్ధవంతమైన నంశ్లివ్ష నిర్మాణాలు (00౧౧౧14 structures) ఏర్పడుతాయి. 
ఇందులో వ్రతీ దశలోనూ, ప్రతి ఒక్క అంశమునకూ అర్థము వైయక్తికంగా 
ఉండక, దానికి అందులోని ఇతర అంశాలతో గల నంబంధాన్ని బట్టి, 
' ఏర్పడుతుంది. భాషను వక్త ఎలా ఉవయోగిస్తాడు ? దానికి శ్రోత ఎలా 
(వతి న్పందిస్తాడు ? అన్నవి StMUCtUrallsmn కు ప్రమేయాలే. కాని ఈ 
వివేచనలో వక్త ఉద్దేశ్యానికి ప్రమేయం ఉండదు. వక్త మానసిక చర్యను బట్టి. 
భాషా నిర్మాణాన్ని వరిశీలించడం కాక, భాషా నిర్మితిని బట్టి వక్త మానసిక, 
స్థితిని, ఉద్దేశ్యాన్ని, నిర్ణయించవలసి ఉంటుంది. 


సాహిత్య విమర్శలో 9510014290 ఒక వహి వ్యవన్ధకు 
నమూనాను నిర్ణయింవ బూనుకుంటుంది. అది, ఒకానొక. రచనను, 
సాహిత్యాన్ని పోల్చి చూడడానికి దానికి వెలువల నున్న నిర్దేశం (refer- 
ence). ననూర్‌ (‘Course in General Linguistics" లో) ‘Langage’, 
‘Langue’, ‘Parole’ అన్నమూడు వదాలను వాడాడు. “Langage 
భాషణకు (Speech కి ) నమన్తమానవ సామర్శ్యాన్నీ నూచిన్తుంది. 
‘Langue’ ఇతరుల కర్ణమవడానికి మనమేర్పరచుకొన్న భామోవ్యవన్ధ 
‘Parole’ అన్నది వైయక్తిక భాషణం (Individual utterance). Structur- 
allsm ‘parole మాద ' 120046 కు ప్రాముఖ్యాన్నిన్తుంది. వైయక్తిక 
భాషణం నుంచే langue లక్షణాన్ని, వ్యవన్ధను నిర్ణయించడానికి సాధ్యమైనా, 
అది langue యొక్క ఒకానొక తాత్కాలిక రూవం. అలాగే StrUCtUralist 
సాహిత్య విమర్శకుల దృష్టిలో ఒకానొక రచన నమన్త సాహిత్య న్వరూవ 
_ న్వభావాలను నిర్ణయించడానికి తోడ్పడే ఒకానొక ఉదావారణ. 9 ఏ ఒక్క 
వైయక్తిక హవ అయినా, భాషయొక్క ఒకానొక లక్షణాన్ని మాత్రమే వ్యక్త వరచ 
గల్లుతుంది. అలాగే ఏ ఒక్క సాహిత్య రచన అయినా, సాహిత్య న్వభావాన్ని, 
లక్షణాన్ని, పాక్షికంగానో, లేక ఒకే ఒక అంశాన్నో వ్యక్త వరున్తుంది. 


3. The particular text will only be an instance that allows us to describe the 
properties of literature. - Todorov. 


296 


ఆధునికానంతర ధోరణులు 


Culler ‘Structural Poetics’ లో” “నూచ్యాన్ని' (signified ను) 
ఇంకింవచేనుకుంటా, వునః నమోకరించే “నూచనలి (౪1౧166) నిర్మాణమే 
కవిత్వ మంటాడు. సాధారణ భాషలో నూచనకూ, నూచ్వానికీ 
నంవ్రదాయం వల్ల, ఆచారం వల్ల ఒకానొక అర్ధం నిర్ధరింవబడి ఉంటుంది. 
ఈ రెండింటికీ మధ్యగల అంతరాన్ని పొడిగించడం వల్ల ఒక [కొత్త పరిస్టితి 
ఏర్పడుతుంది. నూచ్యం' వల్ల నరికొత్త (వకరణాన్ని నృష్టించ 
సాధ్యమవుతుంది, ఒక కవితకు pre కల్లుతుంది. 


Sholovsky కవిత్వంలోని శాబ్దిక దళ defamiliarization అంటాడు. 
ఇది మన మెరిగిన దానినే మున్నెరుగని దానిలా “అవరిచిత' మైన దానిలా 
రూపొందిచడం. దీని వల్ల మనం అలవాటువడ్డ దానిని నరిక్రొత్త దానిలా 
చూడడానికి క్రొత్త చూవును కల్పించే టట్టు చేను ంది. అయితే ఇక్కడ భాషనే 
"అవరిచిత మొనరించడమా, భావాన్ని, విషయాన్ని క్రొత్తగా కనబడేటట్లు 
చేయడమా ? అన్న అనుమానం కల్పవచ్చు. మొదటి దానివల్ల విషయం 
క్రొత్తది కాక పోయినా, భావలో కనబడే నూతనత్వ లక్షణం వల్ల రచనవట్ల 
వ కల్గుతుంది. 57400029 కు రచనలోని భాషాయంత్రాంగం వని 

సే తీరును విశ్లేషించడం ముఖ్యమైన దవడం వల్ల: ఇట్టి 'రచనవట్ల' ఆతడు 
ఆనక్తిని కనబరుస్తాడు. ఇక రెండవదానిలో మన మెరిగిన దానినే నరిక్రొత్తగా 
చూవడం వల్ల ఒక ప్రయోజనం ఉంది. నిత్యానుభవంలో నున్న అతి 
సాధారణ అం మనకు వరిచితమై ఉండి, అదే శాశ్వతమైనదని, మార్చునకు 
లోనుగాక అనంత కాలంలో తలకే ఉంటుందని భావిస్తాము. దాని వల్ల 
సామాజిక మైన మార్చు నిరోధింవ బడుతుంది. వరిచితమైన దానిని 
అవరిచిత మొనరించడం వల్ల, మృతినొందిన ఒక ఆచారాన్ని, 
నంవ్రదాయాన్ని వునర్నిర్మించు "కోవడానికి, నిర్విర్యమైన అ 
వునరుజ్జీవింవ చేయడానికి, ఇదొక సాధన మవుతుంది. 


4. The. poem is “a structure of signifiers which absorb: and reconstitute the 
signifier." 


297 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు 


భాషలోని వ్యాకరణాంశాలు, అర్హాంశాలు (morphological com- 
ponents) కవిత్వంలో అర్థాన్ని, నంగ్రహినూూనే ఉంటాయి. నాదం, 
భాషాభాగాలు, భూత భవివ్యద్వర్తమాన వాచకాలు, వాక్యనిర్మాణం, 
మున్నగు ఆకృతిని నిర్ణయించే విభాగాల (Constituents) వల్ల అర్థమెలా 
నిర్ణయింవ బడుతోందో కవిత్వం ద్వారాన మనం తెలిసికోగల మంటాడు 
యాకబ్‌నన్‌. అర్హాంశములకూ  శైలికీ నంబంధించిన నిర్మాణాలలో కవిత్వానికి 
గల ఆకరాలన్నీ అణగి మణిగి ఉన్నాయి. నాదము, వ్యాకరణము, 
వాక్యనిర్మాణము మున్నగు అంశములలోని వరనర నంబంధం వల్ల 
అర్భాలకు నంబంధించిన నంబంధాలు ఏర్పడతాయి. కవితాత్మక మై మెన అర్ధం 
ఉత్పత్తి అవడానికి ఈ నంబంధాలు దోవాద మొనరిస్తాయి. ఉఅతవతా 
అంత్యప్రాన కేవలము నాదనంబంధమైనదే నని చులకనగా చూడడం 
నరియైనది కాదు. ఏమంకే నాదమందలి నమానత్వం, సారూవ్యం అర్ధంలోని 
నమానత్వాన్ని, - సారూప్యాన్ని ఇముడ్చుకుంటాయి. అంత్యప్రానలోని 
రెండుశబ్లాలకూ అర్థాలలో సాన్నిహిత్యం లేకపోయినా, అవి కంతా 
నంబంధించిన అర్ధ నిర్ణయానికి కారణ మవుతాయి. 


_భావకు నంబంధించిన ఇతర ఉవకరణములు కూడ ఇట్టివే. యాకబ్‌ 
నన్‌ “Linguistics and Poetics’ లో కవితాచర్య "ఎన్నిక ' ' అక్షంలోని 
సామ్యనూత్రాన్ని "కూర్చు! అక్షంలోకి వరివర్తింవ చేన్తు ౦దంటాడు.!) ఒక 
వాక్యంలోని కర్త స్థానాన్ని అనేక నామవాచకాలు ఆక్రమించ వచ్చు. 
వానికున్న 'నంవర్క' (associative) నంబంధాన్ని బట్టి అవి ఆస్థానాన్ని 
ఆక్రమిస్తాయి. ఇక్కడ కర్త స్థానంలోని శబ్దాన్ని నిర్ణయించడానికి “ఎన్నిక 
కారణ మవుతోంది. అలాగే “వాక్యంలోని శబ్తాలు. ఒక క్రమవద్ధతిని, ఒక 
వరునలో, "కూర్పు నకు లోనవుతాయి. ఈ కూర్చు వల్ల వాక్యంలోని 
వివిధ భాగాలకు వ్యాకరణ నూత్రాల వల్ల నంబింధం ఏర్పడుతోంది. ననూర్‌ 
'ఈ రెండు నంబంధాలకూ గల వక్టత్యాసాన్ని గమనించాడు. ఒకటి 





క్‌. ‘The poste functon లలా te బం of equivalence fom fhe ae of 
selection 10 the axis of combination. - Jokobson : ingests and 
' Poetics". - ౧. 95. 





298 


ఆధునికానంతర ధోరణులు 


నంవర్కాల' వల్ల ఏర్పడే నంబంధం కాగా, మరొకటి "వాక్యనిర్మాణం" 
(Syntagmatic) వల్ల. ఏర్పడే సంబంధాలు. దీనినే యాకజట్‌ నన్‌ 
ఉవయోగించినట్టు కనబడుతుంది. 


 Structuralists న్వయాన అర్థవంతంకాని phonemes, 
వ్యాకరణాంశాలు మున్నగు వానిని వరిశీలిసా? రు. దాని వల్ల అర్హ ర్థ మేర్చడడానికి 
అనువైన వరిస్థితులకూ, అర్గానికీ గల నంబంధాన్ని. వెదుకు కోవలసి 
ఉంటుంది. అభినవ విమర్శకులు రూవకం, irony, paradox మున్నగు 
అర్థాలను నిక్షేపించుకున్న అంశాలను గుర్తించి, ఈ నమన్యను వరివారిస్తారు. 
అయితే భాషాశాన్తజ్ఞుని దృష్టిలో దీనిలో తగినంత "శాస్త్రీయత కనబడదు. 
Structuralists', అభినవ విమర్శకులూ. ఇర్వురూ కూడ అర్థం. (వకరణం 
వల్లనే ఏర్పడుతుందని విశ్వసిస్తారు. అభినవ విమర్శకులు & భావను శాస్త్రజ్ఞుడు 
క్ష విధంగానూ, కవి మరొక విధంగానూ, ఉవయోగిస్తారని. భావిస్తా రు. 
ఈ రెండు భాషలను వేర్వేరుగా చూడ ప్రయత్నిస్తారు 5120011215 కు 
ఈ విభేదం అవనరం లేదు. వారి వరిశీలనలో కవిత్వం భాషా న్వభావాన్ని, 
సక కాల ఆవివ్యరిన్తు ౦ది.. 


seer 5 


© Structuralist సిద్ధాంతాలకు అనంతరం వచ్చిన సాహిత్య విమర్శకు 
కూడా భాషాశాన్తమే ఆధార మవుతోంది. ననూర్‌ శబ్దానికీ అర్థం కల్లడానికి 
కారణమైన- నంకేతం (sign) నూచన (signifier) నూ, , నూచ్యాన్నీ (signi 
fied) బంధించి ఉంచినా, అనలు నంకేతానికి వ్యవవోరంలో నిర్ణీతమైన 
అర్థం మన ఇచ్చాను సారం (arbitrary) గా ఉంటుందనీ, అది "కూడా 
ఆశబ్దం ఇతర శబ్దాల కన్న ఏవిధంగా విభిన్నమై ఉంటుందో దాని మిద 
ఆధారవడి Se అంటాడు. Jacques Derrida శబ్బార్థాన్నీ, భాషా 
న్వభావాన్నీ వరిశిలించడంలో మరికొంత దూరం ముందుకు సాగిపోయాడు. ఇ. 


సాధారణంగా భాషాన్వభావాన్ని గురించి ఆలోచించే టవ్పుడు 
భావణము అర్గానికి. నన్నిహితంగా ఉంటుందనీ, వక్తనుండి వెలువడే శబ్లాలు 


299 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు 


ఆతని ఆలోచనలను నంకేతిస్తాయనీ భావిస్తాము. దీనివల్ల వక్త భావాలు 
_ భాషణ రూపాన శోతకు విన్పవ్షంగా అందుతా యని విశ్వసిస్తాము. లేఖనం 
ఈ నాదాత్మక నంకేతానికి నంకేత మవుతుంది. కనుక అది వక్త భావ 
నిరూవణకు రెండింతలు దూరాన ఉంటుందని భావిస్తాము. అంటే భాషణం 
(speech) మౌలిక మైనదనీ, లేఖనం (writing) దాని వెనుక నుండే దనీ, ఒక 
అభిప్రాయం ఏర్పడుతుంది. దీనిని "భాషజైక కేంద్ర (PhOnocentric) 
దృక్పథం అంటారు. ఈ దృక్పథానికి కారణాలు మత, తాత్తి క 
నంబంధమైనవి. వాక్కు అనేది దైవీయమైనదై, అది మన ఆలోచనలకు 
పునాదిగా ఉంటుందన్న భావం వురాతన మైనదే. ప్లేటో ‘Dialogues’ లో 
వాక్కునకూ, అర్గానికీ. గల నన్నివాత నంబంధాన్ని గుర్తిన్తూ, లేఖనం 
మాత్రం 'నంకరమైనదనీ, అది వాన్తవానికీ రెండింతలు దూరాన ఉన్నదనీ 
అంటాడు. అయితే దీనికి వ్రతిగా డెరీడా భాషణం లేఖనం మోద ఆధారవడి 
ఉన్నదంటాడు. దీని అర్ధంమాటాడడానికిముందుగానే అక్షరాలు వ్రాయబడి 
ఉంటాయని కాదు. భాషలో నివృృష్టార్థాన్ని ఇచ్చే వదాలు ఏమి ఉండవు, 
ననూర్‌ అన్నట్టు అది విభేదాల .వ్యవన్ధ (sytem of differences); ఈ 
వ్యవన్ధ ఏవ్యక్తీ భాషను వాడక వూర్వమే ఉంటే, ఈ విభేదాల వ్యవస్ధ 
వక్తకు వెలువలిగా ఆకృతిగొని, నిర్మింవబడి ఉంటుంది. భాష ఎలాగయినా" 
వక్తలోనే అంతర్గతంగా ఉన్నదని అమాయకంగా మనకు అనిపించవచ్చు; 
బావ్యూవన్తువు వల్ల కల్సిన వ్రతిన్సృందనల వల్ల ల ఏర్పడిన తక్షణ ఆలోచనలను 
ప్రసార మొనరించడానికి, అభివ్యక్త మొనరించడానికి, ఆ భామ సిద్ధముగా 
నున్నదని తోచవచ్చును, కాని బావా నున్న నూచన (signiien 
లేఖనము యొక్క బావ్యా స్థ సితియే. 


నూచన (signifier) కూ నూచ్యానికీ (signified క్రి ఉన్న నంబంధం 
మనం ఇచ్చ్భామాత్రం (arbitra) గా ఏర్పరచుకొన్నదే ; అదిగాక అర్థ 
మనేది విభేదాల (differences) వల్ల ఏర్పడు తోంది కాని, నూచికకూ, 





6. _ Art Berman: “From the New Criticism to Deconstruction" (1988) p. 203. 


ఆధునికానంతర ధోరణులు 


నూచ్యానికీ గల అవినాస్థితి వల్ల కాదంటాడు ననూర్‌. ఆతని మననున 
ఉన్నది విభేదమే. డెరీడా 'విభేదానికి' తోడు “విలంబం ' (deffering) అనే. 
అంశాన్ని కూడా చేర్చాడు. విలంబంలో వాయిదా వేయడం ఉంది. ననూర్‌ 
చెప్పిన. భాషలోని అంశం 'విభేదం' స్థలానికి నంబంధించిన అంశ. 
మనుకోవచ్చు. విభేదంగా ఉన్న ఏరెండు నూచనల కయినా కొంత ఎడ 
ముంటుంది. విలంబంలో వాయిదా వేయడ మున్నది. కనుక అది కాలానికి 
నంబంధించిన దవుతోంది. నూచన, నూచ్యము విడివడి ఉన్నాయి కనుక, 
నంకేతం దేనినో నంకేతిస్తోందని అనుకోవడానికి వీలు లేదు. దాని అర్థం . 
నంకేతం లో కనబడదు. అందులో స అర్థం మినుకు మినుకు శ 
కనబడుతూ, 'కనబడకుండా పోతుంది. ఏ నంకేతమైనా ఏనందర్భంలో 
వాడబడిందో తెలియక పోతే, అది దేనిని వ్రతిపాదిస్తో, 8 ౦దో చెవ్పడం కష్టం. 
(ఉదావారణకు "అనలు” అంపే అప్పుతీనుకొన్న "పైకమా? బురదా?) ఒకే 
నంకేత వివిధ నందర్భాలలో కనబడుతుంది. ఏ నంకేతమైనా దాని. 
' చరిత్రలో మొట్టమొదటి సారిగా ఏ ప్రకరణం లో ఏ అర్థంలో వాడబడిందో 
తెలిసికోవడం 'కవ్దం. తర్వాత ఆనంకేతమే అనేకమైన ఇతర నందర్భాలలో 
కనబడుతుంది. ఈ వివిధ నందర్భాలకూ ఏకొంచెమో నంబంధం ఉండడం 
వల్ల, ఆ నంకేతాన్ని గుర్తు వట్టడం సాధ్యమవుతుంది. కాని,. వ్రకరణాల 
నర్వనమానత్వం అనంభవం కనుక ఆ నంకేతం నరిగా అదే నంకేత మవదు. 
అందుకే" ఒకేశబానికి, నన్నిహితంగానో, విడిగానో అనేక అర్హాలు 
కనబడతాయి. శబ్దం ఇలా బవొుళార్థక మవుతూ, ఒకానొక చోట వాడబడిన 
శబ్దం, తత్కాలమందు. కనబడే అర్ధానికి తోడు ఇతర అర్థాల "చివ్నోల' 
" (traces) ను ఇముడ్చుకొనే ఉంటుంది. ననూర్‌ అభిప్రాయాలను ఇలా 
వరిశీలించగా, భాషకు స్థిరత్వం లేదు, ఏ అర్థమూ స్థిరమైనది కాదు. అనలు. 
అర్థమంతా ఒక ఎండమావి. డెరీడా ఇలా "భావజైక కేంద్ర, లేఖన కేంద్ర 
నంవ్రదాయాలను రెండింటినీ 'మూలచ్చేద మొనరించ వూనుకున్నాడు. 
ఆతడు. భావలో విభేదాలే కాని, నివృృష్టార్థాన్నిచ్చే వదాలు లేవంటాడు. 
నిఘంటువును చూస్తే ఒకే మాటకు అనేక అర్ధాలు కనబడతాయి. ఒకానొక 


301 


_ పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర = సిద్ధాంతాలు 


శబ్దాని కున్న ఒక అర్థం మరో అర్గానికి దారి తీన్తుంది, అది మరొకదానిని , 
నూచిన్తుంది. అందుచేత మన మేదైనా చెవ్ప బూనుకున్నవ్వుడు చెవ్ప 
దలచినచాన్తవాన్ని - విషయాన్ని నమిపిస్తాము కాని, దానిని అందుకో లేక 
పోతాము. డెరీడా ఇంకా ముందుకు పోయి, ఏ రచన (194) వెనుక నైనా 
వరమనత్యమైన నూచన (40906066౧1 signifier) కాని, వాన్తవ 
నూత్రం: (reality principle) కాని ఉండ దంటాడు, అంచేత అక్కడ 
అర్థంకో నం అన్వేషణ కరా. మనకు లభించేది విభేదాల 
స్వేచ్భాయుత మై మెన క్రీడ. : 


- డెరీడా.తాను లేఖక (logocentric) నంవ్రదాయానికి లోబడి రచనను 
సాగించవలసి ఉంటుందని అంటాడు. ఆతని రచన కవనరమైన మౌలిక 
శబాలు ((8y 40169), సాంకేతిక వదాలు, అన్నీ శబ్దాన్ని విరిచి వేస్తాయి. 
దాని అర్గాన్ని దొలిచి వేస్తాయి (undermine చేస్తాయి). శబ్దాలు ఒకానొక. 
భాషావ్యవన్గనుంచే వుట్టాయి. కాని ఆ వ్యవన్ధ లోవభూయిష్టమైనది. 
అంచేత డెరీడా వాడే శబాలు " తుడువు (erasure) కు తంల 
వానిని వాడుతూనే, తుడిచివేన్తూ ంటాడు. అంటే ఆవదాలు నూచించే 
అర్థాన్ని భాష అందచేయడానికి అనమర్థమవుతోందని ఆతని భావం. 


రూవకాన్ని (metaphor) గురించిన డెరీడా వివరణ ప్రత్యేకతను 
నంతరించుకుంది. నిత్యం వాడే భాషలో కూడా మనం రూవకాలను 
వాడుతూనే ఉన్నా. ఆరూవకాలు మాసిపోయి సాధారణ అర్థాన్నే 
ఇన్తున్నాయి. దీని. వల్ల భాషలో. దీనికీ, రూవకాలంకారం అనబడే దానికీ 
మధ్య ఉన్న నరివాద్దు అంత విన్చష్టంగా లేకపోయినా, మనం ఎక్కడ 
రూవకాలంకారం ఉన్నదో, ఎక్కడ చెరిగి పోయిందో గ్రహించ గల్లుతూనే 
ఉన్నాం... కాని డెరీడా ఏశబానికైనా కేవలము వాచ్యార్థము మాత్రమే 
ఉంటుందని అంగీకరించడు. వ్రతీశ్దం వెనుకా ua అక్కడ రూవకం 


నిరుక్తంతో దాని ఏ మూలాన్ని అన్వేషిస్తే, అక్కడ. అది ద రూవకంలో. ఎలా 


302 


ఆధునికానంతర ధోరణులు 


వ్రతిభాసిన్తు ౦దోజైలున్తుంది. "షెల్లీ కూడా శబ్దాలన్నీ మృతినొందిన రూవకా 
లంటాడు. డెరీడా దీనినే మరికొంత దూరం తీసికొని పోయాడు. 


 డెరీడా భాషా నంబంధమైన ' విశ్లేషణ నుండి వుట్టిన విమర్శనా 
వద్ధతిని "వినిర్మాణం' (deconstruction) అంటారు. 


" విమర్శక చర్యలో వినిర్మాణం వూర్వావర ము. లేక, 
నమగ్రంగా నమక్యమై ఉన్నట్టుగా కనబడుతూన్న రచన లోని భాషా 
నంబంధమైన వ్యూవోలను, ఎత్తుగడలను ఆవిష్కరిన్తుంది. ఈ ఒలిచివేయడం 
వల్ల రచన న్వయం నంవూర్ణముగా ఉంటూ నిర్దపంద్వమైన వ్యాఖ్యలకు 
పాత్రమైన దన్న భావానికి. విఘాతం కల్గుతుంది. దీనికి కారణం రచయితలో 
నిజాయితీ లోపించడం కాని, వాని ప్‌ క్ష కాని కారణం కాదు. అది 
భాషాన్వభావం లోనే ఉంది. అది బావ్యూవాన్తవానికీి. అనువైన తత్‌క్షణ 
అవగావాన కల్లించ అనమర్థమై, కేవలము నూచనల గొలును కావడమే 
దీనికి కారణం. 'వినిర్మాణం “రచనలోని వూర్వావరాలలోని విరోధాలను; 
నివృృష్టమైన అర్గాన్ని సాధించడంలోని. అసాధ్యాన్ని, నిరూపిన్తుంది. 
ఉదావారణకు అస్తీత్వం / దాని అభావం ; ] వ్రకృతి / నంన్కృతి ; 
భావణము / లేఖనము ; శాస్త్రము / కళ్‌ - మున్నగు వానిని వరన్పరము 
విరోధమైన వానిగా భావిన్తూ, అందులో మొదటిది రెండవదానికన్న 
ముఖ్యమైన దన్న ప్రాతివదిక నాధారం చేనుకోవడం తాత్త్విక రచనలలో 
సాధారణంగా కనబడుతుంది. వినిర్మాణంలో ఈదె దైకిభావానికి నమన్వయం 
సాధ్యమవదు. ఆరెండు శబ్దాలకూ మధ్యనున్న అగాధాన్ని వూడ్చడానికి 
ఏయితర తాత్తి ఏక సాంకేతిక వదాలు ఉవయోగవడవు. ఈ రెండింటిలోని 
ముందు వెనుకలు వినిర్మాణంలో తలక్రిందు. లయ్యే "అవకాశం ఉంది. 
(డెరీడా భాషణము / లేఖనము నకు నంబంధించిన ముందు. 'వెనుకలను 
_తలక్రీందు లొనరించడాన్ని గమనించాము. ) అయితే ఈ వినిర్మాణంలో 
కూడా విమర్శకుడు భావనే ఉవయోగిన్లు కున్నాడు. ఆతడు అందులో కూడ 
నత్యస్థితిని కనుకొనలేడు. ఏమంటే నమన్తమైన భాషా we 


.. లొండేదే. 


303 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్దాంతాలు 


"అచ్చమైన నూచ్యుం' (pure signified) అనేది అభావంగానే 
ఉంటుంది కనుక రచన "నూచనలి (3౧/96) నే, ఈయగల్లుతోంది. 
అంచేత ఒకానొక రచనను వినిర్మించడ మంట దానిలోని నరిదిద్దడానికి 
అనువైన లోపాన్ని ఎత్తిచూవడం కాదు. వినిర్మాణంలో రచనలోని 
వ్రతిశబ్దాన్నీ, శబ్ద నముదాయాన్నీ, వాక్యాన్నీ, వాక్య నముదాయాలనూ 
ఒలిచి వేయడ మంటే, అందులోని నూచనలకు బదులు కొత్త నూచనోలను, 
శబ్దాలను వాడి చూడడం, నిరుక్తము సాయంతో వాని మౌలిక స్థితి వరకూ 
వెనుకకు, వెను వెనుకకు మళ్లడం. అంజు శబ్దం యథార్థమైన అర్దాన్ని ఈయ 
అనమర్థమైంది కనుక, ' ఆ అర్ధాన్ని అన్వేషించే వ్రయక్న మన్నమాట.. ఈ 
అన్వేషణలో వదాలు నిరంతరమూ కొట్టివేయబడుతూ, తుడువులకు 
లోనవుతూ ఉంటాయి. అంటే విమర్శకుడు వినిర్మాణంలో కవితో పాటు. 
కవి కర్మను వంచు కుంటూ, తానూ కవి అవుతాడు. ఇది ఒక క్రీడ, 
స్వేచ్చాయుత మైన క్రీడ. వినిర్మాణ వాదులు విమర్శను ఇంచుమించుగా 
కవిత్వ స్థితికి చేరుస్తా రు. విమర్శకుడు కవిని పోలిన వాడవుతాడు. 

wa 


FE Hillis Miller, Paul de Man, Geoffrey Hartman, Harold 
Bloom - Yale విశ్వవిదా్యాలయవు, వినిర్మాణ బ్యందవు అమెరికన్‌ 
విమర్శకులు. వారు 1979 లో "Deconstruction and Criticism" అన్న 
వారి వ్యాన నంకలనాన్ని ప్రచురించారు. | 


Miller ఏ రచనకైనా ఒకే ఒక అర్ధముంటుదని అంగీకరించడు. వఠనం 
వల్ల మనకు సార్థిద్రంగా, వూర్వావర విరోధాలు లేని ఒకే ఒక. అర్థం 
లభించదు. Wallace Stevens కవిత “The Rock లోని రకరకాల శబ్దాలు 
వరన్పరవిరుద్ధమైన, నమన్వయం సాధించ సాధ్యం కాని, అర్భాలకు కరత 
మవుతున్నా “యంటాడు మిల్లర్‌. దానిలో మనకు మిగిలేది" వరిష్కారం 
కాదు. వరిమ్యరానికి లొంగని నమన్య (1౧02598). మరో కవితను 
వినిర్మించగా మనకది వద్మవ్యూవాంలో చిక్కుకున్నట్టుగా ఉంటుదంటాడు. 
మిల్లర్‌ విమర్శకులు రెండు" రకాలుగా ఉంటారంటాడు. ఒక తరవో 


ఆధునికానంతర ధో రణులు 


విమర్శకులు గడనరులు (Canny). వారు విజ్ఞాన, భాషాశాస్తాలలో వచ్చిన 
వురోగతిని ఆధారంగా చేసికొని, సాహిత్యాధ్యయనంలో తర్కనవానమైన = 
సిద్ధాంతాల నేర్చరచు కుంటారు. యాకబ్‌నన్‌, $trUCtUrAli5t$ మున్నగు 
వారు ఇట్టి విమర్శకులు. రెండో రకవు విమర్శకులను విషాద విమర్శకులు 
(uncanny critics) అన్నాడు. డెరీడా, వినిర్మాణ విమర్శకులు ఈ తెగకు 
చెందిన వా రంటాడు మిల్లర్‌. వారి సాహిత్య విశ్లేషణ, విమర్శలోని తార్కికత 
వారిని అతార్కిక, అర్థరహి తమైన (absurd) స్థితికి ఈడున్తుంది.. వాళ్ల 
విమర్శ ఒక వద్మవ్యూవాంలో చిక్కుకుంటుంది * అదే ఒక వద్మవ్యూవాంలా 
ఉంటుంది. అగాధాన్ని అవగావాన చేనుకోవా లనుకుంటుంది. దాని నుండి 
విడివడ ప్రయత్నిన్తుంది. కాని, ఆవ్రయత్నం థలించదు. ఇది 8086060195 
కు దారి తీన్తుంది. (M.H. Abrams శబ్దానికి మిల్లర్‌ అర్ధాన్ని అన్వేషించే 
వద్ధతిని ప్రశ్నిస్తాడు. శబ్దం తరతారల నుండీ పేర్చుకున్న అర్లాల నన్నింటినీ 
విమర్శకుడు అన్వేషించుకుంటూ పోవడమే కాని, అందులో ఏదో ఒక 
అర్థాన్ని ఎన్నుకొనే వద్ధతి లేక పోవడం వల్ల, అర్థనిర్ణయం అసాధ్యమవుతుం 
దంటాడు. ఇందులో వఠన మంతా వక్రమైన దని ఆతని అభియోగం . "Al 
reading is mis-reading" J. 


Paul de Man వినిర్మాణ విమర్శకు. లందరిలోనూ. వీవయాన్ని 
క్రమబద్ధం గానూ, నిర్వక్రంగానూ చర్చిస్తాడు. సాహిత్య రచనలలోనూ, 
విమర్శలలోనూ అంతర్గంతగా ఉన్న వరన్సర విరుద్ధ అంశాలను బయట 
పెడతాడు. ఈ వరన్పర'విరుద్ధం రచయితలోవం వల్ల వచ్చింది కాదు, వెనుక 
అనుకొన్నట్లు అది భాషా న్వభావం వల్లనే ఏర్పడింది. విమర్శాత్మక, 
కవితాత్మక 6 రచన లెంతో లోచూవు కల్లి యున్నవని చదువరికి అనిపించినా, . 
వానిలో కనబడే అంకాలలో ఒక' ఏకవాక్యత ౪ ఉండదు. తార్కిక శక్తి వల్ల కాక . 
సాహిత్య వ్యూవాం వల్ల, ఒక దాని కొకటి పొత్తు కుదరని అంశాలన్నీ 
దగ్గరగా చేర్చబడతాయి. విమర్శక, సాహిత్యానికీ ఈ వ్యూవాం అవనరమే. 





7. MH. Abrams : "The Deconstructve Angel.” (౧ “Contemporary Critciem: 
An Anthology". - Edited by ౪.5. Seturaman.} 


305 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు 


దీని వల్లనే అర్ధమెలాగో కూర్చబడుతుంది. (fabricate చేయబడుతుంది.) 
(అభినవ విమర్శకులు irOny,. ౧౬౧6౦౫ ను కనుకొన్న తావులలో 66 Man 
aporia ను చూసాడు. గీpం[/2 లో రచయిత చెవ్పదలచుకొన్న దానికీ, 

చెప్పిన దానికీ మధ్యనున్న తన్యత - 16౧910౧ - ను తెలియ చేన్సుంది. దీని 
- వల్ల రచనలోని వరన్పర విరుద్ధమైన అంశాలు వెల్లడి అవుతాయి. Apంria 
అంటే ముడి వీడని చిక్కు ఏర్పడడం. ) రూవకము. (metaphor), శబ్దముల 
లక్షణాశక్తి (౧౫౦౧౦౧౫) - రెండూ కూడా సాహిత్యరచనకు అవనరమని 
భావింవబడుతోంది: అందులో ' రూవకానిది "పైచేయి అనుకోవడం భ్రమ 
అంటాడు 68 Man. David Lodge వంటి వారు ఆధునిక నృజనాత్మక 
రచన అంతా రూవకాత్మక మైన దంటారు. De Man రూవకము, 
లక్షణాశక్తి రెండూ కూడా రచయిత వతిపాదింవదలచిన భావానికీ, 
(intention కూ ) రచనలోని అర్గానికీ, మధ్యగల అంతరాన్ని 
నూచిస్తాయంటాడు. ఉద్దేశ్య - భావ - వ్రకటనే భాష నువయోగించడానికీ 
కారణ మవుతోంది. కాని దాని అర్ధాన్ని ప్రసారం చేసేదే. కాక, దానిని 
నమకూర్చేది కూడా భాష అవుతోంది. దీనివల్ల ఉద్దేశ్యమూ, అర్థమూ 
కూడా Congruent గా, 'నర్వనమాన స్థితిని కల్లి ఉండవు. (క = 


Geoffrey Hartman ఇిల్పికి మృత్పిండ మెట్టిదో రచయితకు భాష 
అట్టిది అంటాడు. దానిని మనం మలచుకోవాలి. దానికి మనం భావించిన, 
ఆపాదించిన అర్ధం కన్న. అందులో మరింత అధికంగా మరికొంత అర్ధం 
ఉంటుంది. జఫ త రచనకు ఇద మిత్ధమని, ఇంతే అర్థమున్నదని, అనడానికి 
వీలు లేదు. దీనిని అర్థ వరిధిలోకి నంకోచింవ చేయవీలు లేదు. Miller భాషా 
నిర్మాణం వల్ల మన మొక అగాధాన్ని నమిోపి స్తాం, ఒక వద్మవ్యూవాంలో 
. చిక్కుకుంటాము. Paul de Man వినిర్మాణం మనల నొక అంధత్వం 
... వైవునకు వయనింవ చేన్తుంది. కాని 112402౧ దృష్టిలో భాషలో అర్థనిర్ణయం 

సాధ్యం కాక పోవడం అందలి అర్థ బావుళ్యం వల్లనే. haa 





"28 En he New Clim ie Bonn 5. 239. 


ఆధునికానంతర ధోరణులు 


నృజనాత్మక శక్తివల్ల ఆతడు కాల్చనిక కవి స్థానాన్ని ఆక్రమిస్తాడు. ఆతని ': 
పాత్ర వవిత్రమైన, వ్రవక్తను పోలి ఉండేది. నృజనాత్మకతను, తీర్చరి ' 
తనాన్ని ఇముడ్చుకున్న విమర్శకుని విమర్శ వట్ట మనం శ్రద్ధ వహించవలసి 

_ ఉంటుందంటాడు Hartman. ' అట్టి విమర్శకుడు వెనుకటి వారి 
అభిప్రాయాలను తొందరగా అంగీకరించక నిశితంగా వరిశీలిస్తాడు. ఆతని 
కృషి నృజనను. విమర్శతో నమ్మి శ్రిత మొనరిన్తుంది. అసలు 
సృజనావ్యాపారం స్వాతం(త్యంతో ముడివడీ ఉంటుంది. (పతీ 
కళాఖండమూ, ప్రతీ వఠనచర్యా, స్వాతంత్ర్యాన్నే వెలారున్తుంది. 


Harold Bloom విమర్శనా వద్దకి పై మువు కరి తోనూ విఖేదిన్లు ది. 
ఆతడు వినిర్మాణానికి వూనుకోడు. తగా ఆతడు అక్కడక్కడ లేవదీసిన 
- కొన్ని అంశాలు post-structuralismకు చెందినవే. కవులందరూ తమకు 
వూర్వమున్న కవులకు వ్రతిన్పందిన్తూనే వ్రాస్తా రంటాడు 8100గ. ప్రతీ 
కవితలోనూ వెనుకటి కవులు తొంగి చూన్తూనే ఉంటారు. అభినవ 
విమర్శకు లన్నట్టుగా నర్వతంత్రన్వతంత్రమైన. కవితలుండవు. కావ్యానికి 
పాఠం (text) అనేది ఉండదు, పాఠాలకు వరన్చర నంబంధాలే ఉంటాయి.) 
కొత్తగా వచ్చిన కవి, తానింత ఆలన్యంగా కవితా రంగంలోకి వచ్చినందుకు 
చిన్నబుచ్చుకుంటాడు. వెనుకటి వాళ్లు ఎంతో కీర్తి ర్హివతిన్హలను. సాధించారు. 
వారు మవోనుభావులై కూర్చున్నారు. వారి ప్రమాణాలతోనే తన్ను 
కొలుస్తారు. ఈ మృతి నొందిన వ్యక్తి -  కీర్తిశేమడైన వ్యక్తి - తన కన్న 
మిక్కిలిగా నజీవుడుగా ఉన్నందుకు అతనిలోని బెంగ ఆతనిలో 
తిరుగుబాటును (పిరేపిన్తుంది: ఆతనిలోని బెంగ, తిరుగుబాటు, అనూయ 
మున్నగు ఈ లక్షణాల వల్ల, ఆ వెనుకటి కవిని వక్రంగా వరిస్తాడు. ఆతనిని తన 
రచనలోకి ఆవావాన చేస్తాడు, తిరన్కరిస్తాడు; తనకూ ఆతనికీ గల. 
నంబంధాన్ని అణగదొక్క చూస్తాడు, వాని మొద ఆధారవడే ఉంటాడు ; 
ఆతనిని వూజ్యస్థానంలోనూ ఉంచుతాడు ఆతని గొవ్ప ఏముందిలే ! 





9. _ There are no bis, but: only relationship between tees. అ Harold 
Bloom: "A 1120. of Misreading". త హు 


307 


'పాళ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు 


అనుకుంటాడు. ఇలా బ్రతి కవికీ తన కవిత్వానికి పితృస్థానంలో ఉన్న కవి 
వట అనూయ ఉంటుందనీ, కవిత్వానికి నంబంధించిన 06610౪69 Com- 
Bex తో, ఆ పితృస్తానం తోని. వానిని "నంవారిస్తే' కాని, ఆతనికి 
అభివ్యక్తిలో స్వాతంత్ర్యం ఏర్పడదనీ 8100౧0 భావిస్తాడు. ఇది కవుల 
మోద పూర్వకవుల ప్రభావాన్ని వినూత్న పద్ధతిని వివరించడమే. 


భాషా న్వరూపాన్ని వరిశీలించడంలో |.A. RiChard$ నుంచి, 
ననూర్‌ నుంచి, డెరీడా వరకూ వచ్చిన మార్పులే అభినవ విమర్శ నుంచి 
_ _వినిర్మాణం వరకూ సాహిత్యాను వీలనలో వచ్చిన మార్పులకు కారణ 
మవుతున్నాయి. అభినవ విమర్శకులు కవిత్వంలో వరన్సర విరుద్ధమైన. 
అంశాల నమతూక స్థితిని కనుగొన్నారు. వినిర్మాతలు దీనిని అరరీళరంచరు, 
అయితే ఈ వైరుధ్యాలు సాహిత్యరచనలో ఉంటాయని ఉభయవక్షాలు 
అంగీకరిస్తారు. 


అభినవ విమర్శకులు ఒకానొక కవితకు గల అర్ధాన్ని నిర్ణయించడం 
సాధ్యమనే అంటారు, కాని అది నందిగ్గం ambiduous గా, 
విరోధాభాసాత్మకం (paradoxical) గా, fore గా ఉంటుందంటారు. 
ఇవన్నీ కవితలోని శిల్పం వల్ల - organic unity వల్ల - నమైక్య 
మొందింవబడడం వల్ల వానికొక నమతాస్టితి (equilibrium) ఏర్పడి, అవి 
వరన్చర పోషకంగా. ఉంటాయి. వినిర్మాణ సిద్ధాంతం కూడా కవిత 
విన్పవ్దమైన అర్థాన్ని ఇవ్వలేదని అన్నా, దాని కోనం నిరంతర అన్వేషణ 
సాగాలని అంటుంది; ఈ అన్వేషణకు ఫలితం ఎలా ఉన్నా, అక్కడ కూడా 
సాహిత్యవ్యూవాం వల్లనే కవిత ఒక నిర్మాణంలా నిలువ గలిగి ఉంటుం 
దంటుంధి. ఇలా అభినవ విమర్శకూ, వినిర్మాణానికి పెద్ద అగాధం లేదు. 
' అవి ఒక క్రమంలో వుట్టుకొని వచ్చినవే. 


వినిర్మాణం వల్ల సాహిత్యవిమర్శకే న ఏర్పడుతుందేమో నన్న 
అనుమానం ఒకటి ఉంది. వినిర్మాణ సిద్ధాంతంలో అనుశీలన ఫలితంగా 
లభించిన వ్యాఖ్యవల్ల మనకు ఎరుక కల్లదు, నత్యము అవగావాన లోకి 


308 


ఆధునికానంతర ధోరణులు 


రాదు. అభినవ విమర్శలో ఇది సాధ్యమనే భావింపబడింది. అయితే వ్యాఖ్య 

ఎట్టిదైనా దానికొక స్థిరత్వం ఉండక పోవచ్చునని అంగీకరింవ బడుతూనే 

ఉంది. ఒకానొక కవిత వలు విధాలయిన వ్యాఖ్యలకు అవకాశమిన్తుందన్న 

విశ్వానం విమర్శ న్వభావంలోనే ఉంది. అందుచేత వినిర్మాణాన్ని గురించి 
ఇట్టి అనుమానాలకు అవకాశం లేదు. 


వహ 


సాహిత్య విమర్శలో 1970 తర్వాత వచ్చిన మరొక ధోరణి "స్త్రీవాద 
సాహిత్య విమర్శ' (FeMinNist Literary Criticism). ఇది ఇతర మానవీయ 
శాస్తాలతో నంబంధమేర్పరచుకొని, మౌలికంగా లింగ విభేదం వల్ల ఏర్పడే 
అనుభూతినీ, అనుభవాన్నీ అనుశీలిన్తుంది. ఈ అనుశీలనకు పాతివదికగా 
రెండు అంశాలను అంగీకరించవలసి ఉంటుంది. మొదటిది : స్రీవురుమలలో 
గల అనమానతలకు కారణం జీవ నంబంధమైనది కాని, దైవ నిర్ణయం కాని, 
కాదు. ఈ అనమానతలు కేవలము నంన్క్యృతి కల్పించడం వల్లనే! ఏర్పడ్డాయి. 
అందుచేత వీని అధ్యయనం మానవీయ, శాస్తాల వరిధిలోకి వన్తుంది. 
రెండవది : విజ్ఞాన శాఖలలో రూపొందిన నమూనాలు, వద్ధతులు, అన్నీ 
వురుష దృక్పథం నుంచే ఏర్పడి, అవి విశ్వజనీన మైన వన్న భావాన్ని 
కల్గిన్తూ, పెత్తనాన్ని సాగిన్తున్నాయి. స్త్రీవాద పాండిత్యం ఈ లోపాలను 
నవరింవ వూనుకుంటుంది. వెనుక విశ్వజనీనమైన వనుకుంటున్న విశ్వానాలు 
ఒకానొక నంన్కృతి నుండి వుట్టాయి, వానికి పాక్షికమైన ప్రయోజనమే. 
ఉండడం వల్ల, వానిని వునః వరిశీలిన్తూ, వెనుకటి అవగావానను, 
వరికల్పనలను (౧0౧౦౭౪౧5 ను) ' స్త్రీవాదం ' నవరిన్తుంది. స్త్రీల అనుభవాలను, 
నంన్కృతికి స్త్రీలు అంజీచ్చిన అంశాలనూ వరిశీలిన్తూ, స్త్రీల దృక్పథం 
(perspective) నుండి, స్త్రీవాద పాండిత్యం విజ్ఞాన వరిధిని విస్తృత 
వరున్తుంది.. 


Simone de Beauvoir 1952 లో తన "The Second 54 అన్న 
గ్రంథంలో "ఏ ప్రాణి అయినా స్త్రీగా వుట్టదు, స్త్రీగా రూపొందుతుంది ; 


309. 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు 


నాగరికత మొత్తమంతా కూడి ఈ (ప్రాణిని నృష్టిన్తు ంది. “(10 అంటుంది. ఇదీ 
స్త్రీవాదానికి కేంద్రస్థితిని ఆ(క్రమించే నూత్రం. ఇది లింగవివక్ష నాధారంగా 
చేనుకొన్న సామాజిక నిర్మాణాన్ని, దానిని బలవరచే, సాంన్కృతిక 
రూపాలను వినిర్మాణ మొనరిన్తుంది. నమాజంలో స్త్రీని ఒక (ప్రక్కకు 
మళ్లించిన (Marginalize చెసిన) వరిస్థితుల నుంచి ఆమెకు విముక్తిని 
 కలించడానికి స్త్రీవాదం వూనుకుంటుంది. తద్వారా ఈ లోకాన్ని మరో 
దృష్టినుంచి వునర్వ్యాఖ్యానిన్లు ౦ది, దానిని మార్చవూనుకుంటుంది. 


సాధారణంగా లింగ వివక్షతను - - భేదాన్ని - ఆధారంగా చేసికొన్న 
సాంన్కృతిక వరమైన 'ఆదర్శ్భాలూ, భావాలూ అన్నీ వురుషాధిక్యాన్నే 
_ బలవరుస్తాయి. అది "నవాజమైని, "విశ్వవ్యావ్ల. మైన స్థితి అని ఈ 
ఆదర్శాలు నమ్మిస్తా యి. కాని అవి నిజానికి వచారం చేయబడ్డ సాంన్కృతిక; 
_ నాగరికతా భావాల వీజముల నుండి వుట్టినవే. స్త్రీ స్త్రీ పిల్లలను కంటం కనుక 
వారిని పెంచే బాధ్యత వ్రధానంగా ఆమెదే కాని, వారికీ జన్మనిచ్చిన తండ్రిది 
కాదనీ, ఇదే నవాజస్థితి అనీ విశ్వసింవబడుతోంది. ఈ భావాన్ని స్త్రి సీ వాదం 
తీవ్రంగా వశ్నిస్తో తది, లింగ వివక్ష స్త్రీని వతి(వతగానో, వతితగానో ఉంచ 
(వయత్నిన్తు ౦ది. రెండింటా లైంగికంగా స్త్రీ వురుమని ఆస్తి గానే 
 భావింవబడుతోంది. ఒక వంక పాతివ్రత్య భావం వల్ల వురుమడు తన 
అధీనంలోని స్రీశీలాన్నీ,. తన నంతతి మచ్చ లేనిదిగా  ఉండడాన్నీ, 
కాపాడుకుంటూ, మరొక ప్రక్క తన కామవాంభఛకు వతితను ఉపయోగించు 
కుంటాడు. పురుషస్వామ్య సామాజపుటాదర్శాలతో. స్త్రీ ఇలా 
దె ద్వైదాభావంతో తూడబడు తూ ఉంటుంది. (1 


'వ్రకృతి - నంన్కృతి ; రెండింటికీ ప్రతీకలుగా స్త్రీ ఉనే మంతి 
చూడడం . సాధారణమైపోయింది... నంన్కృతి వురుమనితో 


10. One is not bom, but rather becomes a woman .... it is civilization 25 a 
_ whole that produces this creature. - Simone de Beauvoir: గాం" Second 
“Sex - ౧ 301. వ. 

11. "Making a Difference : Feminist Literary గళం: Edited ల Gaye Greene 

_.. Coppéelia Kahn : p. 3. 


న. 


ఆధునికానంతర ధోరణులు 


నమికరించబడుతోంది. స్త్రీలు వురుమల కన్న ప్రకృతికి నన్నిహితులుగా 
భావింవబడుతున్నా రంటుంది Sherry B. Ortner. ఏమంపే స్త్రీ స్‌ శరీర 
నిర్మాణం, జీవిత చక్రం వురుమని శరీరం కన్న Be 
నంరక్షించడానికి ఎక్కువ ఉపయోగవడుతోంది. దీనివల్ల పురుషునికి 
వేటాడడానికి, యుద్ధం చేయడానికి, వనిముట్లను ఉవయోగించడానికి 
ఎక్కువ అవకాశం కల్లుతోంది. క స్త్ర పిల్లలను కనడమే గాక, వారిని సాకుతోంది; 
బొత్తిగా మానవతా న్‌ కనబడని ప్రాణులను సామాజిక స్థితిగతులకు 
అనువైన వ్యక్తులనుగా వారిని దిద్దుతోంది ; వారిని నంన్కరించి నమాజిక 
నంన్కృతి వారికి వంట బే టట్టు . చేన్తూ, వచ్చిగా ఉన్న వన్తువును వచన 
మొనరినూ, స్త్రీ స్త్రీ వ్రకృతికి. నన్నిహితంగా ఉన్నదన్న భావాన్ని కల్లిన్తు ంది. స్త్రీ 
వ్యక్తిత్వంలోని నవాజత్వం, ఆమె అనుభవాలు, అనుభూతి, వసా న్‌ ఇ 
కాక ఆత్మాళశయంగా ఉండడం, ఆమెను ప్రకృతికి నన్నిహితంగా ఉన్నట్టు 
చూవుతా యంటుంది Ortner. అయితే మాతృస్థానంలో ఆమె శిశువును 
ప్రకృతి నుంచి సాంన్కృతిక స్థితిలోకి మార్చే క్రియకు బాధ్యత వహిన్తుంది 
కనుక ప్రకృతికి - నంన్కృతికి మధ్యగా ఆమెకొక నమన్వయ స్థితి 
ఏర్పడుతుంది. ఈ రెండింటికి మధ్యగా నన్న ఆమెస్టితి వల్ల ఆమె వురుమని 
కన్న ఎక్కువ కట్టుబాట్లకు లోనవుతుందని Ortner య (12) స్త్రీవాదం 
ఈమె 'ఈ అభిప్రాయాన్ని. అంగీకరించక, దానిని తీవ్రంగా నిరసిన్తుంది. 
Ortner రూసో ' భావాలను అంది వుచ్చుకున్నట్టు కనబడుతుంది. రూసో 
అవగావానలో మానవుడు ప్రకృతిని అర్థం చేసికొని, దానిమోద 
ఆధివత్యాన్ని సాధించి, దానిని తనదిగా చేనుకున్నాడు. స్త్రీ స్తి కూడా వ్రకృతి 
నూత్రాలనే తనలో ఇముడ్చుకున్న దనడం. కూడ వురుషాధిక్యతను 
బలవరచడమే. అందుచేత ప్రకృతి - నంన్మృతులకు _ అనురూవంగా 
స్త్రీ - వురుమలను భావించడమే నరియైనది కాదు. - 





12. “is Female to Male as Nature is to Culture?" - Shenry రి. Ortner : 
p 9-11. er 


311 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు 


ఇక ఉత్తమ ప్రామాణిక గ్రంథాలని సాహిత్య విమర్శ నిర్ణయించిన 
వన్నీ "విశ్వజనీనమైన మానవీయ నత్యాలనుీ ("UNIVersal human 
truths" ను). ఇముడ్చుకున్నవే. అయితే ఈ (గంథాలలోని నత్యాలను, 
విలువలను "స్త్రీవాద విమర్శ' ప్రశ్నిస్తోంది. సాహిత్యమూ, భావ జాలమూ, 
ఆదర్భాలూ (ideology) ఏర్పరచుకొన్న నంబంధాన్ని అది వ్రశ్నిస్తోంది. 
అది ఎవరి అవనరాలను తీరుస్తో ౦దని అడుగుతోంది. వానిలో అక్కడక్కడ 
ఉన్న ఖాళీలను, వదలిన అంశాలను, పాక్షిక నత్యాలను, వరన్సర 
విరుద్ధాంశాలను, వెలికి తీన్తూ, అవి (వచారం చేసే ఆదర్శాలకు 
ఆకర్షణీయమైన. కొడుగు నవి ఎలా తొడుగుతున్నాయో ' ఈ విమర్శ 
వరిశీలిసోంది. ఇక్కడ స్త్రి సీవాద విమర్శ వినిర్మాణ వద్దతికి నన్నిహితమై 
ఉంటూ, దానిని ఆ(శయిన్తూ, ఉత్తమ (గంథాలనబడే వానీలో పొత్తు కుదరని 
అంశాలకూ, వైరుధ్యాలకూ, సాహిత్యరూవ కల్పనవల్ల ఆకర్షణీయమైన 
రూవమెలా లభిన్తుందో అన్వేషింవ బూనుకుంటుంది. 


_ Elaine Showalter స్రీవాద విమర్శను రెండు విధాలుగా విభజించ 
వచ్చు నంటుంది. మొదటి దానికి "చదువరిగా నున్న వనిత ("//0గ౫౫౧ ఇ9 
[82der") తో ప్రమేయం ఉంటుంది. ఇందులో వురుమని రచనలకు స్త్రీ ఎలా 
(వ్రతిన్సందిన్తుందో అనుశీలింవ బడుతుంది. ఇది చరిత్రాత్మకమైన వరిశీలనగా 
ఉంటూ, సాహిత్యం ఎట్టి ఆదర్శాలను, ఆశయాలను మ! 
వరీక్షిన్తుంది. ఇది సాహిత్యంలో స్త్రీ సీలు ఎలా చిత్రింవ బడుతున్నారో, స్త్రీ 
పాత్ర లెట్టి మూనలోకి- పోతపోయబడి ఉన్నారో, వరీక్షిన్తుంది. సాహిత్య 
విమర్శలో స్రీ స్రీలకు 'నంబంధించిన అంశాలలో చెప్పక వదలిన వానిని, 

చెప్పిన వానిలోని పౌరపొచ్చాలను, విమర్శకుని అవగావాన లోని 
లోపాలను, వురువనిర్మిత సాహిత్య చరిత్రలో మధ్యమధ్య ఏర్పడ్డ ఖాళీలను, 
అగాధాలను ఎత్తి చూవుతుంది, సాహిత్యమే కాక, జనరంజక నంన్కృతీ, 
సినిమాలూ స్త్రీల నెలా ఆకట్టు కుంటాయో కూడా ఇది వరిశీలిన్తుంది. 
ఇందులో ప్రతీకాత్మక రచనలలో స్త్రీ ఎట్టి నంకేతంగా వరిణమిస్తోందో 
కూడా వరిశీలింవ బడుతుంది. A 


312 


ఆధునికానంతర ధోరణులు 


ఇక రెండో రకమైన స్త్రీవాద విమర్శకు 'రచయితి' వ్రమేయ 
మవుతుంది. నమన్త వక్రియలలోనూ రచనలను సాగించే ఈ రచయిత్రుల 
సాహిత్యానుశీలనలో స్త్రీ నృజనాత్మక శక్తి, దానికి (పేరణగా నున్న 
మనన్తత్వం, స్త్రీవాడే భాష వైయక్తికంగానూ, సామూహికంగానూ ఆ 
సాహిత్యం అవతరణ, ఆవిష్కరణ, దాని పెరుగుదలలో కనబడే మార్పులు, 
చరిత్ర మున్నగు అంశము లుంటాయి. ఈ ప్రక్రియకు. ఆంగ్లంలో ప్రత్యేక 
పారిభాషిక వదం లేక పోవడం చేత, త వదాన్ని వతు దీనిని. 
“gynocritics" అంది.[3 


Showalter ఆంగ్ల స్త్రీసాహిత్య చరిత్రను మూడు భాగాలుగా 
విభజిన్తుంది. తొలిదశలో అవ్పటికి అభివ్యావ్తమై ఉన్న రచనా విధానాన్ని 
అనుకరించడం' కనబడుతుంది. అవ్బటి సాహిత్య ప్రమాణాలు, సామాజిక 
విలువలు ఇందులో వ్రతిబింబిన్తూ ఉంటాయి. తర్వాతి దశలో నాటి. 
(ప్రమాణాలను విలువలను 'తిరన్కరించడం,” అల్ప నంఖ్యాకులు వాక్కుల, 
విలువల కోనం వాదించడం, ప్రచారం (&ఇ6/00216) చేయడం కనబడుతుంది. 
తుదిది 'ఆత్మదర్శని (86॥-6415900/80/) దశ ఇందులో ఎవరిమోదా, 
దేనిమోదా ఆధారవడక, సీ లోచూవుతో న్వయం వ్యక్తిత్వాన్ని (a 
search for identity") అన్వేషించుకుంటుంది.. (14) 


సామాజిక శాన్రం మానవుని సామాజికంగా అభిలషించిన శకస 
మలచడానికి సాధ్యమవుతుందంటుంది. అంచేత సామాజిక వ్యవస్థను 
కూడా మార్చగల్లుతాము. అయితే సామాజిక శాస్త దృష్టిలో నమాజం 
మౌలికంగా నువ్యవస్థితం గానే ఉన్నదనే భావం ఉంది; దానిని మరికొంత 
బాగు వరచడానికి అవకాశం లేకపోలేదనీ, దానిని సాధించడం సాధ్యమే 
నని కూడా భావిన్తుంది. కాని మార్కి సన్లు దృక్పథంలో సామాజికంగా 
13. Elaine Showalter : ‘Towards a Feminist Poetics* :  “సీతురామన్‌ 

వర్ధనం లన చూడండి. . 


14. Showalter : * A Literature of their Own : British Women Novelists from 
Bronte to Lessing “ (1977) ౧. 13. ల 


313 


పాశ్చాత్య సాహేత్య విమర్శ : చరిత్ర జ సిద్దాంతాలు 


అనమానతలు ' ఉన్నాయనీ, వానిని వ్రతిఘటించడాన్ని అణచివేసే 
ప్రయత్నాలు జరుగుతాయనీ విశ్వసింవ బడుతుంది. స్త్రీ వాద ఉద్యమ 
ఆశయాలు వనితా వర్గం అణగ ద్రొక్కబడి ఉండడాన్ని వ్రతిఘటిన్తాయి. 
నమకాలీన సామాజిక వ్యవన్ధ ప్రభుత్వం ఆ ఉద్యమాన్ని అదువులో 
నుంచ వ్రయత్నిస్తాయి. అందుచేత స్త్రీవాదవిమర్శ స్త్రీల ఉద్యమాలతో 
 నంబంధాలను ఏర్పరచు కుంటుందని Judith Fettery అంటుంది. 
అత్యుత్తమ మైన స్త్రీ వాద విమర్శ ఒక రాజకీయ చర్య. దాని ఆశయం 
ప్రవంచాన్ని వ్యాఖ్యానించడమే కాదు, దానిని మార్చడం కూడా ; దానిని 
వరించే వారి . అంత్త్వశ్చెతన్యాన్ని, దృక్పథాన్ని మార్చడం వల్ల లోకంలో 
మార్చు సాధింవ బడుతుందని Fetterly . భావిన్తుంది. 15 అందుచేతనే 
Showalter కూడా 'స్త్రీవాద- విమర్శ ప్రధానంగా - మౌలికంగా - 
. రాజకీయంగానూ, వాడో పనోకాలనే (పేరేపించేది గానూ ఉంటూ, సిద్దాంత 
వరంగా మార్కిసన్లు సామాజిక, ఆలంకారిక దృక్పథానికి నన్నిహితంగా 
ఉంటుం దంటుంది. (అయితే తాను ప్రతిపాదించిన “గ్ర/౧౦౦గ|౦౪' అంతకన్న 
న్వయం. నంవూర్ణంగానూ, వ్రయోగాత్మకంగానూ, ఉంటూ, స్త్రీవాద 
వరిశోధనా వద్ధతులతో. నంబంధాన్ని కల్గి ఉంటుందని అంటుంది.) 


స్త్రీ వాద విమర్శ గతాను' గతికంగా వన్తూన్న నంవ్రదాయాన్నీ, 
సాహిత్య వ్యాఖ్యలనూ వ్రశ్నిన్సుంది. ముఖ్యంగా జీవితంలో వురుమడు 
కేంద్రమైన దృక్పథాన్నీ (౧౧౭|౦౦౭౧౪15గ), వురుషాధిక్యతను ప్రతిపాదించే. 
రచనా విధానాన్నీ (phallogocentrism) తిరన్కరిన్తుంది. ఇదీ వినిర్మాణం 
లాగే. కొత్త. దృక్పథం. ఇదీ వివిధ మానవీయ కాస్టాలతోనూ, 
మనన్తత్వశాన్రంతోనూ నంబంధమేర్చరచు కుంటోంది. శాస్త్రీయైన విమర్శ 
సాధ్యమైనంతవరకూ ఆత్మాశయమైన అంశాలకు తొలగి ఉండడానికీ, 
'తొలగించడానికీ, (వయత్నిస్తే స్త్రీవాద విమర్శ అనుభవాన్ని _ అందల 





15. - Judith Fetteriey .: "A Feminist Approach to American Fiction" (1978) p viii 
quoted in ౧.౬౦. p. 40. 


314 


ఆధునికానంతర ధోరణులు 


మెక్కిన్తుంది. మార్క్సిజం, 514014129౧) రెండూ కూడా స్త్రీవాదానికి 
బానటగా ఉంటాయన్న నమ్మకం లేదు. ఏమంటే ఈ రెండు కూడా 
శాస్త్రీయతను అంటిపెట్టుకొని ఉంటాయి. అయితే Showalter దృష్టిలో 
స్త్రీవాదానికీ శానశ్తమీయదగిన నమాధానాలను దూనుకొని పోయినవి 
చర్చనీయాంశా లవుతాయి. 


స్త్రీవాద విమర్శకులు మేధనూ, అనుభూతినీ - తర్కాన్నీ, 
ఆవేదననూ - అస్తిత్వాన్ని గురించిన అనుమానాలనూ (scepticism నూ), 
దర్శనాన్నీ - నమైక్య మొనరించే కొత్త భాషను, వఠన వద్దతులను కనుకొన 
వలసి ఉంటుంది. ఈ కికృషి స్త్రి స్రీలకే! వరిమితం కానక్కర లేదు. మరొక్క 
మాట ప స్త్రీవాద విమర్శ చుట్టవు చూవుగా రాలేదు. 'ఇది ఇక్కడ 
స్థిరవడడానికే ౩ వచ్చిం ధంటుంది Showalter. అంచేత దానికి తగిన వనతిని 
కల్పించాలి, దానిని పన్నకించ వీలులేదు. 


315 


అధా్యాయం 25 


కొత్తగా ఒక కావ్యాన్ని (వాయ బూనుకున్న కవి అభివ్యక్తిలో 
నూతనత్వాన్ని అభిలషిస్తాడు. ఇది వెనుకటి కావ్యాలకన్న ఏకొంచెమో, 
మరింతో, భిన్నంగా ఉంటుంది. దాని అనుకీలనకు విమర్శకుడు వెనుకటి 
వ్రమాణాలను, మారాలను నవరించుకొని, ఈ నూతన వరిస్థితులకు 
పతిస్పందించవలసి నూక అందుచేత కవిత్వం. నూతనత్వాన్ని 
నంతరించుకుంటూన్నంత కాలం వి మర్శకూడా [కొత్త మార్తాలను 
అన్వేషించుకుంటూ, మున్ముందుకు సాగి పోవలసిందే. ఒకానొక త 
చెవ్వుకోదగ్గ క్రొత్త కావ్యం వుట్టక పోయినా, వెనుకటి కావ్యాలను 
అనుశీలించే టవ్పుడు కూడా విమర్శ'స్తబ్ధమై పోదు. ఆకావ్యాలు ఆనాటికి 
లా |వన్తుత మైనవో, నమకాలీన నవాదయులు వాని కెలా, ఎందుకు 
(వతిన్సందించ గల్గుతున్నారో ఆలోచిన్తుంది. కాగా నచేతనమైన విమర్శ 
వెనుదిరిగి చూనుకుంటూ, వెనుకటి వారు లోచూవుతో దర్శించిన 
సిద్ధాంతాలను నమకాలీన వరిస్థితులకు ఎలా అన్వయించు కోవాలో, 
అన్వయించుకోవలిసిన అవనర మున్నదో, ఎలా మార్చుకోవాలో 
వరిశీలిన్తూ, వురోగమిన్తుంది. నేటి, నిన్నటి, మొన్నటి. సాహిత్యాన్ని 
అనుశీలించడంలో నేర్చరి అయిన విమర్శకుడు సాహిత్య మేదిశగా 
వయనిస్తోందో ఊహించ గల్లుతాడు. ఇక్కడ కవీ, విమర్శకుడూ నన్ని హితులై 
ఉంటారు. కవిలోని విమర్శకుడూ, కనకం లోని కవీ, సాహిత్యాన్ని 
వురోగమింవ చేస్తారు. 


అంచేత విమర్శ తన్ను తానెవుడూ ఉవనంవారించుకునే స్థితిలో 
ఉండదు. విమర్శ వ్రస్థానానికి,ఉవనంవోర మనేది ఉండదు. కాని విమర్శకు . 


316 


ఉవనంవోరము 


ముందుచూవు ఎంత అవనరమో, వెనుదిరిగి తానంత వరకూ సాధించిన 
దేమిటని చూనుకోవడం కూడా అంతే అవనరం. 


పాళ్చాత్య సాహిత్య విమర్శకు బీజాలు వోమరు కావ్యంలోనే 
ఉన్నాయని గమనించాము. అకిలిస్‌ డాలు మోద చిత్రింవ బడిన ఆకృతి 
"బంగారము ' తో కూర్చబడినా, అది దున్నబడ్డ 'నల్లటి ' నేలనే 
తలపిస్తోందనీ, కళ అట్టి "భాంతి ని కల్పించడం అద్భుతమైనదనీ, అంటాడు 
వోమరు. "ఒడిస్సీ కావ్యవఠనం శోతలను “నమ్మోవా” వరచేది. ఆకావ్యం 
ఏదో 'నత్యాన్ని' ఇముడ్చు కున్నందు వల్లనే, మనల నది అంతగా 
ఆకర్షిస్తోందన్న భావం (కోతలకు కల్లి ఉండాలి. తర్వాతి కాలంలో 
యురిపిడిస్‌, ఆతని సమకాలీనులు, కావ్యవయోజనం (పజలను 
నచ్చీలురనుగా చేయడమని నమ్మారు: కాగా, కావ్యం భ్రాంతిని కల్లిన్తుంది, 
అలరిన్తుంది, నత్యా న్నిముడ్చు కుంటుంది, ఉవదేశిన్తుంది. పాశ్చాత్య 
సాహిత్య విమర్శ అంతా ప్రత్యక్షంగానో, వరోక్షంగానో, ఈ అంశాలనే 
ఆధారంగా చేనుకొన్నది. 


'ప్లేటో అనుశీలనలో కూడా వీని (వ్రనక్తి ఉంది. ఆతడు కళలన్నీ 
అనుకరణాత్మకమైనవే అంటాడు. అయితే ఈ అనుకరణ వస్తువు 


నత్యన్వరూపాన్ని చూవ అనమర్థమైై, అది నత్యానికి రెండింతలు దూరాన 


ఉంటుందని ఆతడు భావించినట్లు గమనించాము. ఇక కావ్యం మానవుని 
అలరిన్తూ ఆతని ఉద్రేకాలను రెచ్చగొడుతుంది. (గీక్‌ పౌరుడు నత్పురుమడు, 
నచ్చీలుడు, శాంత మనన్కుడు అవవలసిన అవనరముండగా, కావ్యంవాని 
ఉద్రేకాలను రెచ్చ గొడుతుంది. కావ్యం ప్లేటో ఆశించిన నత్పొరుని దిద్ది 
తీర్చదు. కనుక దానిని దేశాన్నుంచి బహివ్యరించ వలసిందే. అయితే -ప్లేటో 
వాదాన్ని అరిస్తాటిల్‌ అంగీకరించలేదు. కావ్యంలోని అనుకరణ వన్నువు 
యథాస్థితిని నిరూపించడం గాక దానిని వునన్సృష్టి చేయడమన్నాడు. ఈ 
వునన్సృష్టి "నంగతి నూత్రం మోద ఆధారవడి ఉంటుంది. దీని వల్లనే 
కావ్యం చరిత్రకన్న భిన్నమవుతోంది. కావ్యం - ముఖ్యంగా విషాద 


317 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు 


రూవకం ఉద్రేకాలను రెచ్చగొడుతుందని భావించడమూ నరియైనది కాదు, 
వానిని క్షాళన మొనరిన్తుందంటాడు అరిస్తాటిల్‌. ఈ ఫ్రకహాలకో పాటు 
ఆతడు కావ్యంలో ఇతివృత్తం, పాత్రలు, ఆలోతసోధాక మున్నగు వానిని 
కూడ చర్చించాడు. ఆతని "పోయిటిక్స్‌' పాశ్చాత్య సాహిత్య విమర్శకు 
గురుస్తానంలో ఉంది. అది భారతీయులకు భరతుని 'నాట్యశాన్రం' వలె 
ప్రామాణికమైన (గ్రంథ మయింది. 


చిత్రంగా, నాట్యశాస్తా నికీ, "పోయిటిక్స్‌' కూ కొన్ని 
పోలికలున్నాయి. రెండూ ప్రధానంగా నాటకాన్ని గురించే చర్చించాయి. 
"పోయిటిక్స్‌' లోని విషాదరూవకానికి ఇచ్చిన నిర్వచనంలోని "ఇమిటేషన్‌ 
"కథారిసిన్‌ న్‌ న్‌ అన్న వదములకు అర్థనిర్ణయం కష్టమైంది. అలాగే" నాట్యశాన్రం' 
లో రనమునకు ఇచ్చిన నిర్వచనంలో 'నంయోగం' "నివృత్తి శబ్దములు 
వివాదాలకు కారణమయాయి. 
'నాట్యశాస్తా' నికీ "పోయిటిక్స్‌ " కూ ఇలా కొన్ని పోలికలు 
కనబడినా,వాని అంతన్సున తేడా ఉంది. అరిస్తాటిల్‌ రూవకంలో ఆరు 
అంశాలను పేర్కొన్నాడు. అవి Plot, Character, Thought, Diction, 
Song, Spectacle. ఇందులో మొదటి మూడూ వన్తునంబంధమైన వనీ, 
తర్వాతి రెండూ మాధ్యమికానికి చెందిన వనీ, చివరిది ౧౧౧6౯ కు 
నంబంధించిన దనీ అంటాడు. ఈ ఆరింటిలో అరిస్తాటిల్‌ చర్చించినది 
ప్రధానంగా. మొదటి మూడే. నాట్యశాస్త్రంలో, సోటకం నంగీతంతో, 
నాట్యంతో నమైక్య మొనరింవబడింది. (1 భారతీయరూవకం కవితాత్మకంగా 
ఉంటూ, అందులో నాట్యము, నంగీతము ముఖ్యమైన అంగములుగా 
ఉండేవని V.Y: Kantak అంటాడు. భారతీయ నాటకమంపే కవిత్వాన్ని 
వ్రదర్శించడమన్న మాట. (అభిజ్ఞాన శాకుంతలం లోని చతుర్గాంకాన్ని 
చూడండి.) అందుచేత దాని నంవిధానం (technique) వేరుగా ఉంటుంది. 


hg ణం Criticism: European and Indian Traditions” -Editor:C.D. Narasimhaiah 
- అందులోన V.Y. Kantak వ్యానం క్ష Aristotle and Bharata: Westem and Eastem 
Dramatic Modes “ను చూడండి. టి 


318 


ఉవనంవోరము 


ఇతివృత్తాన్ని 'మానవచర్యలతో' కూర్చడమే ముఖ్యం కాక పోవడం వల్ల 
. ఇందులో గ్థలైక్యత, కాలైక్యతలను గురించిన చర్చ ఉండదు. ఇందులోని 
“అనుకరణ ప్లేటో కాని, అరిస్తాటిల్‌ కాని ఊహించిన iMitation కాదు. ఈ 
అనుకరణ "సాదృశ్యం ' మోద *ప్రమాణంి మిద. ఆధారపడి 
ఉంటుందంటాడు. KanNtak. - ఇందులో 'సాదృళ్యం' అంటే .ఉవమా, 
రూవకాలలో మనం ఆశించే సాదృశ్యం ; . అది ఒకానొక వన్తువు 
అంతన్సును వట్టుకోవడం. 'వద్మనయని అన్నవ్వుడు మనం నయనాలను 
గుడ్డతో కాకుండా. పద్మాలతో సాక్షాత్కరింప చెనుకుంటున్నాము. 
సాదృశ్యం వల్ల నయన.న్వరూవ మందలి అంతన్ఫును వట్టుకుంటాము. 
అనుకరణలో "సాదృళ్యం” తో పాటు 'వమాణం'” కూడా కూడి ఉంటుంది. 
ప్రమాణం సంప్రదాయంగా వచ్చే ఆకృతులతోనో (వతీకలతోనో 
నంవదిన్తుంది. ఒకానొక నాయిక వ్రనక్తి వచ్చేనరికి కవి ఆమె ముగ్గ 
అయిఉంటుందా? మధ్యా? ప్రొఢా? అని ఆలోచిస్తాడు. అప్పటి స్థితిలో 
ఆమె వ్రవర్తనను మానసిక స్థితినీ విశ్లేషణ చేనుకుంటాడు. అమె కొక 
రూపాన్ని కల్పిస్తాడు. . పః 


ఇక అనుకరణ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి లోక ధర్మి, 
మరొకటి నాట్యధర్మి. లోక ధర్మిలో లౌకిక వను. ప్రదర్శన వాస్తవానికి 
నన్నిహితంగా - ఉంటుంది. నాట్యధర్మి లౌకిక. వన్తువు అంతన్సును 
'కవిత్వీకరిన్తూ ఆవివ్కరిన్తుంది. ఇది సాధ్యమవడానికి. కవి తానై వన్తువు 
నత్యన్వరూపాన్ని దర్శించ గల్లాలి. అవ్వుడు కవి నృష్టి కర్తకు (వతి నృష్టిని 
_చేయగల్లిన వాడవుతాడు. కవి చేసే వునన్సృష్టి కేవలము - లోకాన్ని 
ట్రతిబింబింవ చేయడం కాదు. లోకంలోని వన్తువు అంతన్తత్వాన్ని 
దర్శించడం, దానిని కవితాత్మక మొనరిన్లూ ప్రదర్శించడం. భరతుని 
రనసిద్ధాంతంలోని ఆనందం నవ్యాదయుని కొక (వశాంత మనసి స్థితిని. 
కల్గించేది. ఇందులో ఆవేగం, కొట్టుకొని పోవడం, ' ఉండవు. అడి ఒక 
సాత్విక నమతా మానసిక స్థితి (901102 equilibrium). అందుకే భరతుడు 


319 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్దాంతాలు 


నాయకులు ధీరోదాత్త, ధీరోద్దత, ధీర లలిత, ధీర శాంతులుగా 
ఉండాలంటాడు. (అరిస్తాటిల్‌ సాము సాధారణ మానవ |వకృతుల 
కన్న ఉత్తములుగా గాని, నీచులుగా గాని ఉండాలంటాడు.) భరతుని 
నాయకు లందరిలోనూ ధీరత్వం సామాన్య లక్షణ మవుతోంది. దానినుండి 
వుట్టిన. ప్రవర్తనా విధానంలో ఒకానొక మానసిక సై సై ర్యం (పాతివదికగా, 
పునాదిగా ఉంటుంది. అందుచేత మృత్యువు హతకా కీ ముగింవు.అవదు. 
"షేక్స్‌పియర్‌ "76౧౧6౪౪ వంటి చివరి రూవకాలలో ఈ లక్షణం 
కనబడుతుంది. (అభిజ్ఞాన శాకుంతలం' నాటకంలో ముగింవు వివావాంతో 
కాక, వునన్సమాగమంతో అవడం ముఖ్యం. _ పాశ్చాత్య మోదాంత 
రూవకాలు చివర వివావాంతో అంత మవడాన్ని అభిలషిస్తాయి.) 


అరిస్తాటిల్‌ శాస్త్రీయ దృక్పథం ఆతనికి ఆనాటికి అందుబాటులో 
నున్న గ్రీక్‌ విషాద రూవకాలను విశ్లేషించగా వుట్టినది. భరతుని 'నాట్యశాన్త్ర 
దృక్పథాన్ని నిర్ణయించినవి రామాయణ, మవోభారతాలు, నాటి జానవద 
సాహిత్యాలు, నృత్యనంవ్రదాయాలు - అయిఉంటాయి. రామాయణ 
మవోభారతాల అంతన్సుకూ, గ్రీక్‌ విషాద రూవకాల అంతన్సుకూ ఉన్న 
తేడాయే నాట్యశాస్తా నికీ, పోయిటిక్స్‌ కూ. ఉంది. 


అరిస్తాటిల్‌, భరతుడూ - ఇర్వురూ కూడా ఇతివృత్త నిర్వవాణను 
గురించి చర్చించారు. భరతుడు ఇతివృత్తాన్ని అధికారికము, ప్రానంగికము 
అని రెండు విధాలుగా విభజించాడు. అరిస్తాటిల్‌ అధికారిక మైన దానిని 
గురించే చర్చించాడు. ఇందులో నంఘటనలతో నూటిగా కూర్చిన (5॥M- 
ple) ఇతివృత్తం కన్న నంశ్లివ (00౫౧౧160 ఇతివృత్తం ఉత్తమమైన 
దంటాడు. రెండింటా ప్రధాన పాత్ర కార్యాచరణమే ప్రాముఖ్యాన్ని 
వహిన్సుంది. తర్వాత పాశ్చాత్యదేశవు రూవకాలలో వ్రధానేతి వృత్తాలే 
కాకుండా వానికి అనుబంధేతి వృత్తాలు కూడా వచ్చాయి. వీనిని గురించి 
క్‌ అరిస్టాటిల్‌ వ్రత్యేకంగా ఏమో చెప్పినట్టు లేదు. వీని నిర్వవాణ కూడా తృప్తి 
కరంగా లేక పోవడం చేత 16, 17 శతాబ్దాలలో వీనిని విమర్శకులు 
తిరన్కరించారు. అభుజే "షేక్స్‌పియర్‌ హాతకలలో ఈ అనుబంధేతివృత్సాలను 


"320 


ఉవనంవోరము 


స్వీయమైన (వతిభతో కూర్చాడు. వానికి (వధానేతి వృత్తాలతో నంబంధాన్ని 
సాధించాడు. ఈ నంబంధాన్ని క్రమంగా తర్వాతి విమర్శకులు గుర్తించారు. 
భరతుని నాట్యశాన్తంలో (పానంగికేతివృత్త (వ్రనక్తిలో అనుబంధేతి 
వృత్తమెలా నిర్వహింవబడాలో కూడా నూచింవ బడింది. 


ఇక భరతుడు నూచించిన కార్యావస్థలు, అర్హవకృతులు, 
నంధ్యంగములు - కావ్యశిల్ప విశేషములుగా "వునర్వ్యాఖ్యానించుకో 
వలసిన అవనరం ఉంది. 


-2- 


వోౌొరేస్‌ కావ్య ప్రయోజనాన్ని చర్చిన్ఫూ దానిలో ఉవదేశం, 
మనోరంజనము - రెండూ కూడా ఉండాలని అన్నాడు. దీనిని గురించిన 
చర్చ ఎన్నటికీ నమసి పోదు. అది రగులుతూనే ఉంటుంది. -ఉవదేశం 
వధాన మన్నవారు వను ప్రధాన వాదులు; మనోరంజనం (ప్రధాన 
మవడమంటే అకృతి వ్రధాన మని భావింవ బడుతోంది. ఈ వాదోవవాదాలు 
ఈ శతాబ్దం వరకూ సాగుతూనే ఉన్నాయి. నర్‌ ఫిలిప్‌ సిడ్నీ కావ్యాలు 
అవినీతిని ప్రోత్సాహిస్తాయన్న ఆనాటి వ్యూరిటన్ల వాదాన్ని తిరన్కరిన్తూ, 
కావ్యంలోని ఆదర్శ వ్యక్తుల వ్రవర్తనా విధానాన్ని మనం అనుకరిస్తా మనీ, 
దుమలనేవగించు కుంటామనీ, అన్నాడు. కావ్యం మనకు మనోరంజనాన్ని 
కల్పించడమే కాదు, అది మనలను కదిలిన్తుందని కూడా సిడ్నీ అంటాడు. దీని 
వల్ల కావ్యాన్ని అనద్విషయానికై ఉవయోగించడం సాధ్యమే అయినా, అది 
కళను మానవుడు దుర్వినియోగ వరచుకోవడమే అవుతుంది, కాని అదే 
నద్విషయాలు వైవుకు వ్రనరిస్తే, అది మవోవకారంగా వరిణమిన్సుందని . 
సిడ్నీ అంటాడు. కావ్యంలో. ఎవరి కర్మను బట్టి వారు భలితాన్ని 
అనుభవిస్తారు. దీనిని కావర్షన్యాయం (poetic: justice) అన్నారు. ఇదీ 
కావ్యాన్ని ఉవదేశాతాత్మకంగా చేన్తుంది. 


కావ్యం. ఉవదేశాతాత్మకంగా ఉండడానికి షెల్లీ కవితాత్మకమైన 
కారణాన్ని చూపాడు. సిడ్నీ దృష్టిలో కావ్యం వ్రతిపాదించ దగ్గ నైతిక 


321 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్దాంతాలు 


విలువలను నూచించే వారు మతగురువులూ, రాజకీయ నాయకులూ, 
నమాజమూ కావచ్చు. షెల్లీకీ వీరి అవనరం కనిపించలేదు. ఆతనికి కవిత్వ 
మంతా భావనాశక్తి అభివ్యక్తి. కవిత్వం నవృాదయుని లోని భావనాశక్తి 
వరిధిని విన్తరింవ చేన్తుంది. భావనాశక్తి వల్ల చదువరికి వరగత నుఖ దుః 
ఖాల' న్వరూవం అవగత మవుతుంది. దీని వల్లనే మనిషికి సానుభూతి, 
నవోను భూతి కల్లే అవకాశం ఉంది. ఇదే మానవుని నైతిక విలువలను 
వరిరక్షించే సుత. కనుక, కావ్యం కావ్యంగానే ఉంటూనే, వంకల న 
మవుతుందంటాడు షెల్లీ. 


కళ కళకోనమే అన్న వాదానికి కారణమైన కాగి. P08 ఈ ఉవదేళ 
ఛాందసాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆతడు కావ్యంలో కనబడవలసింది 
అచ్చమైన కవిత అన్నాడు. అనలు దీర్షమైన కవిత ఉండడం అనంగత 
మన్నాడు. వాన్వమైన అచ్చమైన కవితల వల్ల ఆత్మోన్నతి క ల్లుతుందంటాడు. 
బోది లేర్‌ భావనాత్మకతతో . సౌందర్యాన్ని నంతరించుకున్న అచ్చమైన 
కవితలో. కవి ప్రయత్నం లేకనే, నీతి కవితతో నహజీవనాన్ని 
నెరవుతుందంటాడు. మాథ్యూ ఆర్నాల్డ్‌ నైతిక విలువలను అలక్ష్యం చేసే 
కవిత జీవితాన్ని అలక్ష్యం చేసే కవిత అవుతుందన్నాడు. టాల్‌స్తాయ్‌ కళ ఒక 
విలానవన్తువైపోయిందని దానిని తీవ్రంగా అభిశంసించాడు. మానవాళిలో 
సోదరభావాన్ని కల్లిన్తూ, దైవం వట్ల పితృభావాన్ని కల్పించడమే కళ ధర్మమై 
ఉండాలి. రస్కిన్‌ కు సౌందర్య భావ మెంత ముఖ్యమైన దయినా, ఒకానొక 
కళాఖండంలోని ఉదాత్తభావాలే ఆకళాఖండాన్నిఖుట్టి భావాలు నిండుకున్న 
మరొక దానికన్న ఉత్తమ మైనదిగా భావించడానికి అవకాశాన్ని కలిన్తుంది. 
ఈ వాదాలన్నింటికీ తీర్పుగా ఈ శతాబ్దంలో టి. యన్‌. ఇలియట్‌, ఒకానొక 
రచన సాహిత్య. మవునో కాదో నిర్ణయించేది సాహిత్య ప్రమాణాల కాని, 
దాని గొవృతనం సాహిత్యేతర కరిపాలి వల్లనే నిర్ణయింవబడుతుందని 
అంటాడు. అయితే ఈ సాహిత్యేతర కారణాలేవో. ఆతడు టాల్‌స్తాయ్‌ లాగ, 
మార్కి నన్జుల. లాగ. వివరించలేదు. . అవి రాజకీయ, నైతిక, తాత్త్విక, 
ఆధ్యాత్మిక కారణాలు కావచ్చు. అందులో వేని కెంత విలువనీయాలో 


_ఊఉవనంవోరము 


మనకు తెలియదు. అందుచేత ఈ నమన్య విడివడిందని అనుకోవీలు లేదు. 

భారతీయాలంకారికులు ఈ నమన్యకు రెండు విధాల వరిష్కారాన్ని 
నూచించారు. భరతుని నాట్య శాన్ర్రంలోని తొలి అధ్యాయంలోనే దీని తలకి 
= 


నానా భావోవ నంవన్నం నానా వస్తాంతరాత్మకమ్‌ 
లోక వృత్తాను. కరణం నాట్య మేత న్మయీకృతమ్‌ || 
ఉత్తమాధమ మధ్యానాం నరాణాం కర్మనంశ్రయమ్‌ 

' హితోవదేశ జననం ధృతి క్రీడా నుఖాది కృత్‌ || 


ఇందులో నాట్యము నందలి లోకవృత్తాను కరణ మొకటి, ఉవదేశాత్మక 
మగుట మరొకటి - రెండు లక్షణాలు వివరింవబడ్డాయి. ఇది నర్వకర్మలతో 
కూడినదై ఉండడం వల్ల, హితోవదేశాన్ని కల్పించడం వల్ల, ధైర్యమును, 
(క్రీడను, నుఖమును కల్తిన్తుంది. ఉవదేశాత్మకత నై నెతిక, ఆధ్యాత్మికాది 
విషయాలను వ్రవచించడం వంటిది కాక్క మానసిక స్థితితో నంవాద 
మేర్పరచుకొని, మానవుల దుఃఖాదులను పోగొట్టు తుంది. ఇందులో 
ఉవదేశం ఎట్టిదైనా అది మానసికమైనదిగానే హర. కాని, మేధావరంగా 
ఉండదు. దీనినే తర్వాతి తళ కలు కావ్యం కాంతా నమ్మిత మైనదై 
ఉండాలని, అన్నారు. ఈ చర్చను ఇంతకంయె పొడిగించక, 
భారతీయాలంకారికులు కావ్యం అస్తిత్వాన్ని నిర్ణయించే వయత్నంలోనే 
నిమగ్నమైపోయారు. pay fs బోధించాలి, బోధించక పోతే అది 
అనత్కావ్యమవుతుం దంతే ఈ చర్చకు. దీని నొక 
భారతీయాలంకారికులు భావించి నట్టు కనబడుతుంది. 


పా? 


కవి కావ్యాన్నెలా (వాయగల్గుతున్నాడన్న ప్రశ్నకు నమాధానంగా 
దివ్యావేశ వ్రనక్తి వచ్చింది. క సామాన్యుల నుండి వేరువడి, దైవదత్తమైన 


ia 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్దాంతాలు 


ఆవేశానికి లోనవడం చేత, ఆతని రచన కొక ప్రామాణికత ఏర్పడుతుంది. 
దానిలో ఆధ్యాత్మికాది విలువలు కూడా ఉంటాయన్న భావం ఏర్పడడానికి 
అవకాశం ఉంది. కాని ఇది పేటో అవహేళనకు గురి అయింది. కవికి 
దివ్యమైన (పేరణ లేకపోతే శక్తిహీను డవుతాడు. అట్టిపేరణ ఉంకే 
ఎవరైనా కావ్యాన్ని వ్రాయగల్లుతారన్నమాట. అంచేత కవికొక నంస్కారం, 
పాండిత్యం, జీవితానుభవం ఏమో అక్కర లే దన్న అర్ధం వస్తోంది. కవి ఒక 
మాధ్యమికంగా మిగిలి పోతాడు. ఆతని విశిష్టత ఏమో లేదు. అంచేత కొంత 
కాలానికి ఈ అభిప్రాయానికి నన్నిహితమై ఉంటూ, కవిని మరీ 
మాధ్యమికంగా చేయక, ఆతనికి కావలసింది దైవదత్తమైన ప్రత్యేకమైన ప్రజ్ఞ 
(6౧109) అన్నారు. మరి కొంత కాలానికి దీనిని భావనాశక్తి (IMagination) 
అన్నారు. ఇదీ జన్మతో లభించేదే, అంచేత దైవదత్త మైనదిగానే భావించ 
వచ్చును. అయితే ఇది దివ్యావేశం వలె క్షణంలో వుట్టి మరుక్షణంలో 
ఆరిపోయేది కాదు. ఇవ్బ్పుడు వెనుదిరిగి చూనుకొంటే అతీంద్రియతా 
(intuition), భావనాశక్తీ - రెండింటి ఏకీకరణము దివ్యావేశం అనుకోవచ్చు. 


_ పాశ్చాత్య సాహిత్య విమర్శలో భావనాశక్తి వ్రనక్తి. వరోక్షంగా, 
వ్యక్తావ్యక్తంగా, చిరకాలం నుంచీ వినవచ్చేది. డ్రైడన్‌ కాలంలో దీనికీ 
విలానమునకూ (fancy కీ) ఉన్న తేడా విన్పష్టం కాలేదు. ఈ రెండింటినీ 
విడదీసి, భావనాశక్తిని నుమవైన తాత్తి్వ్షికమైన వునాదులతో అనునంధించి, 
' వరిశీలించిన వాడు కోల్‌రిడ్డి. ఈతడూ; వర్డ్స్‌ వర్త్‌ , భావనాశక్తి వల్లనే 
కావ్యనృష్షి సాధ్యమవుతోందని గుర్తించారు. భావనాశక్తి విరుద్ధమైన 
అంశాలను (భావాన్నీ - బింబాన్నీ, కృతకమైన దానినీ - నినర్గమైనదానినీ) 
నమన్వయ మొనరిన్తు ందంటాడు కోల్‌రిడ్డి. భావనాశక్తి బింబాలను నృష్టించే 
దని భావించే స్ధితి దాటిపోయి, సాహిత్య, నృష్టికి కవియందలి భావనాశక్తి యే 
కారణ మవుతోందన్న భావం స్థిరవడింది. 


భారతీయాలంకారికులు _'స్తావించిన వతిభ భావనా శక్తికి 
తుల్యమైనదని ఇటీవల భావింవ బడుతోంది. ఈ ట్రతిళ. ద్విధా 


324 


ఉవనంవోరము 


ఉంటుందన్నాడు రాజశేఖరుడు. మొదటిది కారయిత్రీ ప్రతిభ, రెండవది 
భావయిత్రీ వ్రతిభ. కారయిత్రీ వ్రతిభ కవిచేత కావ్యాన్ని (వ్రాయిన్సుంది. ఇది 
నవాజ, ఆవోర్య, జొవదేశిక మని మూడు విధాలుగా ఉంటుంది. జన్మాంతర 
నంస్కారం వల్ల లభించేది నవాజ వ్రతిభ. (కోల్‌రిడ్డి దీనిని గురించే 
భావించినట్లు కనబడుతుంది). అంతకన్న తక్కువ స్తాయిలో నున్నది 
ఆవోర్య వ్రతిభ ఇది వ్యుత్పత్తి వల్ల లభించేది. బౌవదేశీక ప్రతిభ మంత్ర 
తంత్రాదుల వల్ల లభించేది. ఇది మూడింటిలోనూ (క్రింది స్థాయిలో 
ఉంటుంది. 


భావయి శ్రీ (ప్రతిభ భావుకునికి కవిని అవగావాన చేనుకొనుటకు 
ఉవయోగ వడుతుంది. కవి వ్రాసిన కావ్యము భలవంత మగుటకు దానికి 
ఒక భావుకుడు ఉండవలసిన అవనరం ఉంది. ఈ భావుకుడు నవాదయుడై 
ఉండాలి. నవృాదయుని లక్షణాన్ని అభినవగువ్చుడు వివరించాడు. ఈతడు 
కావ్యానుశీలనమును తరచుగా చేయడం వల్ల, ఈతని వ్యాదయమనే 
దర్పణం నిర్మలంగా ఉంటూ, తశ్మయత్వాన్ని పొందడానికి యోగ్యంగా 
ఉంటుంది. నవాదయునిలో రెండు లక్షణాలు ఉన్నాయన్న మాట. (9) 
ఆతని వాదయం నిర్మలంగా ఉండోలంకే, ఆతడు నూతన కావ్యాంశళలను 
ఆవ్వోనించ గల్లి ఉండాలి, అవి ఆతని వ్యాదయంలో (వతిబింబించాలి. 
ఆతడు అనూయావిమడు కారాదు. (1) ఆతడు నిరంతర కావ పఠన శీలుడు 
కావడమే కాక్క కావ్యాను శీలన శీలుడు కూడా కావాలి. కావ్యానుశీలన 
కాతనికి కావలసినది భావయిక్రీ వ్రతిభ. అంచేత అతనిలో విమర్శకుని అంళ 
కూడా ఉంటుంది. ఇదీ భారతీయాలంకారికులు 'CయంMpetent reader అని 
తరచు వినవచ్చే వానికి ఇచ్చిన లక్షణం. ఇన్ని లక్షణాలు ఉన్నవాడు కవితో. 
నమానమైన ధర్మం, (ప్రతిభ కలవాడవుతాడు. అట్టి నవ్మాదయుజ్లి 
ఆలంకారికులు కవి నరనన కూర్చో పెట్టారు. ఒక విధంగా డెరీడా చేసిన వనీ 
ఇదే. కాగా భావనాశక్తికి నమానార్థక వదం అయినా, కాకపోయినా, 
(వ్రతిభలో భావనాశక్తి ఇమిడి ఉంది. వ్రతిభలో ఒక పార్శ్వం కవినీ, 


325 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్దాంతాలు 


మరొకటి. భావుకునీ అంటి పెట్టుకొని ఉంటుంది. ఇవి రెండూ కవినీ, 
విమర్శకునీ నన్నిహిత మొనరిన్తున్నాయి. 


ro 


 భోవనా శక్తిని గురించి కోల్‌ రిడ్డి ee ఆతనికి విమర్శకులలో 
విశిష్ట స్థానాన్ని కలిస్తే, Richards, Empson శబ్దాన్ని గురించి, అర్గాన్ని 
గురించి “చేసిన వరిశీలన వారికీ అట్టి స్థానాన్ని కల్గిస్తోంది. EMps$On 
అర్థంలో నందిగ్గత (ambiguity) ఉం అది ఏడు రకాలనీ అన్నాడు. 
Brooks విరోధాభాసాత్మక మైన భావను గురించీ (the language of 
paradox), irony ని గురించీ చర్చించాడు. శె శెలీ శాస్తం, కవితలో శెలి 
అన్నది, సాధారణ భావకు, సాధారణ వాక్య నిర్మాణానికి, వాక్యార్ణానికి 
భిన్నంగా ఉండడం వల్లనే, ఒకానొక వక్రత వల్లనే, సాధింవ బడుతుందని 
భావిన్తుంది. ఇట్టి భావాలన్నింటికీ నన్నిహితంగా ఉన్నది కుంతకుని 
"వక్రోక్తి ’ అని 'భావింవబడుతోంది. (2 వక్రోక్తి జీవితమ్‌ లో కుంతకుడు 
వకోక్తి అంటే వైదద్ధ్య భంగి. భణితి అన్నాడు. వ్రసిద్ధముగా నున్న 
అభిధానము కన్న ౪ బోధించెడు విధానము కన్న = వ విచిత్రమైన 
అభిధయే వక్రోక్తి. ఇదియే కావ్యనిర్మాణమందలి కవి కౌశలము వలన 
వెలువడు వదవిన్యానము. ఈ వక్రత ఆరువిధాలుగా ఉంటుందని కుంతకుడు 
అంటాడు. అవి వర్ణవిన్యాన వక్రత, వదవూర్వార్థ వక్రత, వ్రత్యయ వక్రత, 
వాక్యవ క్రత, ప్రకరణ వక్రత, ప్రబంధ వక్రత అన్నాడు. 


వక్రతను పాశ్చాత్య విమర్శకులు చిరకాలం నుంచీ క నప 
దానిని కవిత్వాంశగా వివరించడం ఇటీవలనే (ప్రారంభమయింది. వర్డ్స్‌వర్త్‌, 
కోల్‌రిడ్డి సాధారణ | వన్తువును అసాధారణమైన దానిలా వ్రదర్శించా 
లన్నారు. అభినవ విమర్శకులు. కవి "వాడే భాష సాధారణ భావకన్నా 
భిన్నంగా ఉంటుందనీ, అందులో. -paradox, irony. మున్నగు నవి 





2. Vakroktiand Stylistic Concepts". - ౧. 72. : R.S. Pathak. 


326 


ఉవనంవోరము 


ఉంటాయనీ అంటారు. కుంతకుడు చెప్పిన ఆరు రకాల వక్రతలలో కొన్ని 

కావ్య శబ్దాన్ని ఉవయోగించడానికి, కొన్ని వాక్య నిర్మాణానికి, కొన్ని 

కావ్య వన్తు నిర్మాణానికి నంబంధించి ఉన్నాయి. Structuralists పేర్కొన్న 

Defamiliarization లో భాషనూ, వన్తువునూ రెండింటినీ అవరిచితమైన 

__ సరిక్రొత్త వానిగా వ్రదర్శించ మన్నది ఇమిడి ఉంది. వక్రోక్సిలో ఈ రెండింటి 
- నక్తి ఉన్నదని అనుకోవడానికి అభ్యంతరం ఉండకూడదు. 


వక్రోక్తి, ధ్వని టైస్థానాలు రెండూ కూడా శబ్బార్లాన్ని అన్వేషించ 
పూనుకున్నాయి. అభిధా లక్షణా వ్యంజనా వృతుల విశ్లేషణ వల్ల 
_'భారతీయాలంకారికులకు కావ్యాత్మను అన్వేషింవ సాధ్యమైంది. అభిధ 
. నంజ్ఞా మాత్రమైన శబ్దశక్తినే నూచించగా, లక్షణ, వ్యంజన లు ప్రకరణ 
a వశమున శబ్దము సాధారణార్థాన్ని అధిగమించి, అనేక మైన ఇతర 
1. నంవర్కాలతో. విశేషమైన అర్ధాలను న్ఫురింవ చేన్తాయి.. వ్యంజకత్వము 
._ వలన వ్యంగ్యము వ్రధాన మెతే దానిని ధ్వని అంటారు. ఆ ధ్వనిని 
అలంకారికులు వస్తు, అలంకార, రనధ్యనులని మువ్విధాలుగా 
ఉంటాయన్నారు. ధ్వనియే కావ్యాత్మ అన్నారు. అభినవ విమర్శకులు 
ధ్వనిని ($1ggestion ను) ఆధారంగా చేనుకొని. కావ్యార్థం కోనం 
ప్రయత్నించా దనుక వలరక 


ఎరడు. 

19 వ శతాబ్దం “వరకూ పాశ్చాత్య కావ్యతత్త్వ విచారం 

ఇంచుమించుగా ఒకే మార్గాన, ఒకే దిశగా వయనిన్తూండగా, గత నూట 
యోబై, యేండ్లలో . కావ్యవిలువలలో, రచనలలో, విమర్శలో ఎన్నో 
మార్పులు వచ్చాయి. కవిత్వం ఉవదేశాత్మకం కానక్కర లేదనీ, అనలు 
కళ ప్రకృతి ననుకరించడం కాదు, ప్రకృతే కళను అనుకరిన్తుందనీ, ప్రకృతిని 
_ మించిన సౌందర్యాన్ని కళ వ్రసాదిన్తుందనీ, కళ కళ కోనమే ననీ భావింవ 
బడింది. ఈ ఆలోచనల (వ్రభావం వల్ల అచ్చమైన కవితా మార్గంగా 
(వతీకోద్యమం' వచ్చింది. వీనికి ప్రతిగా విజ్ఞానశాస్తాలలోని నూతనాంశాల 


327 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు 


వల్ల, వరిణామ వాదం వంటి వాని వల్ల, ప్రాకృతిక వాదం వచ్చింది. Sainte 
- Beuve కవి జీవితం కావ్య న్వరూపాన్ని మనకు వట్టి ఇన్తుందన్నాడు. 
Taine కవిని తీర్చిదిద్దే అంశాలు జాతి, సామాజిక వర్యావరణం, కావ్యం 
నిర్మింవబడ్డ క్షణమూ అన్నాడు. మార్కిిన్లు విమర్శ మరింత ముందుకు 
పోయి నమాజాన్ని కదిలించే అంశాలన్నీ మౌలికంగా ఆర్థిక స్థితిగతుల 
మోద ఆధారవడి ఉంటాయనీ, ఈ ఆర్థిక స్థితులు 'ఉవరిత్తలాంశము లయిన! 
సాంన్సృతిక సాహిత్యాది అంకాల మిద ప్రభావం చూవుతాయనీ 
అంటుంది. వివర్యంగా ఉవరితలాంశాలు ఆర్థికాది పునాదుల మోద కూడా 
ప్రభావాన్ని చూవుతాయి. కాగా, సాహిత్యాని కొక సామాజిక ప్రయోజనం . 
వాంఛనీయ మవుతుంది. కావ్యం సామ్యవాద వాన్తవికతను ప్రతిబింబించాలి.. 
ఈ శతాబ్దం ఆరంభంనుంచి అజ్ఞాత మననును శోధించగా బయల్పడిన 
రవాస్యాలు నృజనాత్మక సాహిత్యం మోదా, విమర్శ మోదా ప్రభావాన్ని 
చూపాయి. ఫ్రాయిడ్‌ సైకో అనాలినన్‌ ఒక వంక కవులను, నవలా 
రచయితలను ప్రభావితులను గా చేయగా, మరొక వంక సాహిత్యానుశీలన 
కది యొక వరికరమైంది. ప్రాగ్రూవ విమర్శ వైయక్తిక అజ్ఞాత మనన్సును 
కాక, సామూహిక సామాజిక అజ్ఞాత మనన్సును. అరా చేనుకొన్నది. 


అంతకు ముందునుంచీ అభినవ. విమర్శకులు కావ్యాను ఫీలనకు 
క్రొత్త వద్ధతులను వ్రవేళపెట్టారు. కావ్యాని కొక న్వతంత్ర ద్రతివత్తి 
ఉన్నదన్నారు. అర్హాన్ని ౩అన్వేషించడా సక్తి; Semantics ను ఆధారంగా 
చేనుకున్నారు. ఈ శతాబ్దంలో వచ్చిన అత్యంత శక్తిమంత మైన విమర్శ 
ధోరణి ఇది. తర్వాత వచ్చిన Chomsky, ననూర్‌ భాషా శాస్త్రజ్ఞుల 
వరిశోధనలు శబ్దాన్ని గురించి, అర్ధాన్ని గురించి, ఆలోచించడానికి కొన్ని 
వరికరాలను అందచేసాయి. వీని వల్ల Structuralism ముఖ్యమైన సాహిత్య 
విమర్శగా రూపొందు తూండగా, డర్‌ మవోవ్రభంజనం వినిర్మాణాన్ని 
సాహిత్యాను శీలనలో ప్రవేశ పెట్టింది. వినిర్మాణంలో విమర్శకుడు కవి 
నరనన ఉంటాడు. అతడూ కావ్య నిర్మాణంలో పాలు వంచుకుంటాడు. 


328 


ఉవనంవోరము 


కాని వినిర్మాణ కార్యక్రమం వూర్తి అయే నరికి. మిగిలేది ఒక్కొక్కవ్వుడు 
నినృవా, ఒక అగాధాన్ని నమిపించడం, ఒక పద్మవ్యూవాంలో 
చిక్కుకోవడం. 


గత ఇరవై యేండ్లలో సాహిత్య విమర్శలో వచ్చిన మరొక శాఖ 
స్త్రీవాద విమర్శ. దాని కింకా గమ్యమూ, మార్గమూ స్థిరవడాలి. అది క్రొత్త 
ఉవకరణాల కోనం అన్వేషిస్తోంది. . 


పాశ్చాత్య సాహిత్య విమర్శ వచ్చే శతాబ్దం నాటికి ఎటువైవు 
వయనిన్తుందో చెవ్పడం కష్టం. కాని వ్యాకరణం తోనూ, భాషాశార్తం 
తోనూ ఇంత వరకూ నతమత, మవుతూన్న సాహిత్య విమర్శ ముందు 
ముందు వైయక్తిక కావ్యాలలోని శిల్పం వట్ల దృష్టిని సారించవచ్చు. ఏ 
కావ్యశిల్పమైనా తత్కావ్యానికే వరిమితము కాకుండా, అది ఇతర కావ్యాల' 
వల్ల వభావితమై, ఈ కావ్యశిల్పం ఇతర కావార్టలను ప్రభావితం చేసే 
అవకాశం ఉంది. వైయక్తిక కావ్యశిల్పం, నమన్తకావ్యాల శిల్పాన్ని 
ఇముడ్చుకున్న విరాట్‌ కావ్యశిల్పాన్ని వ్రతిభలించాలి. అలాగే ఏకావ్యమైనా 
కవిత్వ. - శిల్పాల వరన్చర రాపిడుల వల్లనే వుడుతుంది. ఆ రాపిడి ఎట్టిదో 
పరిశీలించే అవకాశం లేకపోలేదు. రాబోయే విమర్శలో 
తత్త కిశాన్రం, మనన్తత్వ శాన్త్రం, anthropology, భాషాశాస్త్రం, 
చరిత్ర, సాంన్మ్యృతిక అంశాలు ఉండడమే కాక, అవి నమైక oss 
అవకాశం ఉంది. 

ar. 

ఈ నంక్షివ పాశ్చాత్య సాహిత్య విమర్శ చరిత్రను ముగించే ముందు 
ఈ శతాబ్దవు ఆసియా సాహిత్యవిమర్శకులలో ఎందరినో ప్రభావితం చేసి 
విశిష్టస్థానాన్ని ఆక్రమించిన ఆనందకుమార స్వామి, అరవిందుల 
దృక్పథాలను జ్ఞప్తి కి తెచ్చుకోవడము నముచితంగా ఉంటుంది. 


329 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు 


ఆనంద కుమారస్వామి సింవాళంలో వుట్టాడు. తండ్రి తమిళుడు. 
తల్లి ఆంగ్ల వనిత. విద్యాభ్యానం ఇంగ్లాండులో ఆతని అభిరుచి నమన్త 
కళలకూ వ్యాపించింది. ఆతని కళా సిద్ధాంతాలు ఆధునిక పాశ్చాత్య 
విమర్శకుల అభిప్రాయాల కన్న భిన్నంగా ఉంటాయి. భారతీయ శిల్పం 
పట్ట, చిత్రలేఖనం వట్ల పాశ్చాత్యులకు ఏవగింవుతో కూడిన విడూర మైన 
అభిప్రాయాలు ఉన్నాయి. వానిని నరిదిద్ద వూనుకున్నాడు కుమారస్వామి. 

ఆనంద కుమార స్వామి ఆసియాలోని కళారూపాలను గాఢంగా 
అధ్యయనం చేసాడు. ఆతడు భారత దేశంలోని ఆధ్యాత్మిక అనుభవాన్ని, 
ఉవనివక్‌, బౌద్ధమత బోధనలను, నమన్వయవరచాడు. దీని వల్ల లభించిన 
నత్యాన్ని దర్శించాడు. |వ్రకృతి వెనుకనున్న వరమ వాన్తవమే నత్‌, చిత్‌, 
ఆనందాల కలయిక. అదే బ్రవ్మాం. ఇది మానవునకు బాహిరమైనదే కాదు, 
ఆతని అంతన్సున ఉన్నది కూడ. ఈ ఆత] ్రిసాక్షాక్కారంమానవ జీవితానికి 
వరమ లక్ష్యమవాలి. 


బ్రవ్మోనందం అంపే బవ్మాను సాక్షాత్కరింవ చేనుకొవడమే. క 
లక్ష్యసాధనకు, ఈ సాక్షాత్కారానికి, నంగీతము, చిత్ర లేఖనము, శిల్పము, 
సాహిత్యము అవలంబనాలు. కళాకారుడు అట్టి కళారూపాన్ని నృష్టించడానికి 
యోగం. వల్ల, నమాధి, వల్ల, దివ్యత్వాన్ని సాధించాలి. కళాకారుడు 
వరమమైన' నత్య స్థితినే లక్షిస్తాడు కనుక, ఆతని ఆకృతులు (వకృతికి 
నకలుగా ఉండవు. కళ ఎట్టిదైనా అది కళాకారుని వరమమైన దర్శనాన్నే 
(వతిఫలిన్తుంది. వరమశివుని నాట్యం కాలంలో ఎప్పుడో జరిగిన నంఘటన 
కాదంటాడు కుమారస్వామి. అది విశ్వచైతన్యానికి కాలావధికం కాని 
అజరామరమైన వ్రతీక. రాజవుత్ర చిత్రాలు వట్టి వలవును, మ. 
చిత్రించవు. అవి జీవాత్మ (రాధ) వరమాత్మ (కృష్ణుని )తో అదె ద్వ్వైతస్థితి 
పొందడానికి వైయక్తిక జీవుని గవేవణకు (వలీకలు. భారతీయ కళ అంతా 
ఇలా ద్రతీకాత్మకమైనదే. ఇట్టి కళ మనోరంజనానికై ఉద్దేశింవబడినదిగా 
భావించకూడదు. ఆధ్యాత్మిక జీవితంలోని భాగంగానే దానిని దర్శించా 


ఉవనంవోరవం 


 లంటాడు కుమారస్వామి. (3) 


అరవిందుడు మానవజీవిత మంతా ప్రావంచిక విలువలకు 
ప్రొముఖ్యాన్నిన్తూ, చివరకు నిరాశ నినృవాలకు లో నవుతోందంటాడు. 
మానవ మేధ అద్భుతాలను సాధిస్తోందని భావిన్తూ, మానవుడు తన 
అంతన్సును న్చృశించ లేక పోతున్నాడు. కవిత్వ మొక్కకే ఈ మేధ పిడికిలి 
నుండి అవ్వుడవ్వుడు విడివడ గల్లుతోంది. 


కావ్యవాక్కు చైతన్యానికొక వావాకం, అది చెతన్యవు టభివ్యక్తికి 
నిర్దేశింవబడిన మాధ్యమికం. అంతరాత్మ చైతన్యమందలి దర్శనంలో కొని, 
అనుభూతిలో కాని, వచ్చిన మార్పులు కావ్యవాక్కులో . ట్రతిభలించా 
_లంటాడు అరవిందుడు: భాషణం ($09601) తన వురాతన మైన అలవాట్లను 
మార్చుకోలేదు, నూతనచైతన్యాన్ని ఇముడ్చుకో లేదు. కాని అది తన 
వైశాల్యాన్ని వినృత మొనర్చు కోవాలి, మార్పునకు లోను కావాలి. అది 
_సాధ్యం కాక పోతే దానిని వరిత్యజించి నూతన అభివ్యక్తి కై అన్వేషించాలి. 
చైతన్యం నిరంతరము నూత్న జీవశక్తిని వుంజుకో చూన్తు ౦ది. మానవుని 
మనను, మేధ అంత తొందరగా వచ్చే మార్చును వరిణామాన్ని అంగీకరించక, 
వెనుకటి సాహిత్యవ్రమాణాలను, అభివ్యక్తిని, అంటిపెట్టుకొని ఉంటుంది. 
మార్పుకు, వరిణామానికి అడ్డుకోవడం వతనానికి దారితీయడ మవుతుంది. 
నజీవంగా ఉన్న సాహిత్యాలన్నీ + ఈ మాలకు, పరిణామానికి 
వ్రతిన్నందిన్తూనే ఉంటాయి. 


కవిత్వనృష్టి 'దర్శనాత్మక, అనుభవాత్మక మైనదే కాని, మేధకు 
సంబంధించినది కాదు. మేధ వను సృవును, కాని, భావాన్ని కాని 
వినృష్టమొనరించడానికి భావనొక వరికరంగా భావిన్తు ంది. ఏ అంశాన్నైనా 
శక్తి మంతముగా, ఆకర్షణీయంగా వివరించ డానికి అది ఒక సాధన మని 


3. DV. Murthy : "Studies in Indian Aesthetis. and Criticiem" & "Three Modem 
—. Writers on Art Experience" అన్నవ్యానం. 


పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు 


భావిన్తుంది. కావ్య దృక్పథం దీనికన్న భిన్నమైనది. ఆత్మ చైతన్యవు 
న్పందనకూ వాక్కునకూ మార్మికమైన నంబంధం ఉంటుంది. కవి కర్మ 
భావాన్ని విన్పవ్షంగా శక్తిమంతంగా అందచేయడమే కాదు, శబ్దానికి ప్రాణ 
(వతివ్ష చేయాలి. దానికై కవి. శబాని కున్న వ్యంజనాత్మక శక్తి శక్తి ని వరివూర్తంగా 
ఉవయోగించుకోవాలి. అందులో మేధను కదిలించే. అంశాలేకాక, వన్నువుకు 
నంబంధించిన భావో డ్రేకాలనూ, మానసిక ప్రతిన్సందనలనూ, మనకు 
అందచేయాలి. వన్తువు సాక్షాత్కార మవాలి. వ్రవంచంలోని వన్తువులతో 
వలెనే కావ్య వాక్కు దర్శింవచేసిన వను పు వుతో మనం నవాజీవన మొనరించ 
గలాలి. వైదిక సిద్ధాంతంలో శబ్దం వల్లనే చైతన్యం ఈ లోకాలను నృష్టిన్తుంది. 
నృజనాత్మక శబ్దం వల్లనే కవి క వన్తువులతో, 'అనుభూతులతో 
కూడిన జగత్తు ను నృష్పిస్తా డు. నృష్టి రవాన్యం లాగే కావ్య నృష్టి రవాన్యం 
అగమ్యమైనది. తన మంత్ర శక్తి రవాస్యాన్ని తానే యెరుగని మాంత్రికుని. 
వంటి వాడు కవి అంటాడు అరచందుడు. (4). 


కొన్ని: వను ్కువులను, తాకాపక నూచించడానికి, ఏర్పడిన నాదాత్మక 
నంకేతం కాదు శబ్దం. అది ఒక శక్తి ' , అదే -వాక్కు' ; అది నత్యాన్ని 
అభివ్యక్త మొనర్చ నమర్థమైనదై, ఆ దర్శనాన్ని మనకు కల్లచేన్తుంది. అట్టి 
వాక్కుకు భర్హృవారి, తాంత్రికులు వరా, వశ్యంతీ, మధ్యమ, వైఖరీ దశలను 
ఊహించారు.."వైఖరీ' దశలోనే మనకు వాక్కు శ్రవణ గోచర మవుతుంది. 
"మధ్యమ ' దశలో మనకు కర్ణగోచరము కాని. శబ్దార్థము లుంటాయి. 
వశ్యంతిలో శబ్దార్థములు అవినాస్టితిని కల్లి ఉండడమే. గాక నమైక్యమై 
ఉంటాయి. క "శప్దము యొక్క. వరమమైన స్థితి, దీనినే బ్రవ్మాముగా 
భావించారు. 'బ్రవ్మామంటే నత్‌, బెక్‌ ్రనకద వల నమైక్య స్థితి. ఈ. 
ద్రమాణంతో అరవిందుడు ఉత్తమోత్తమ సాహాను వరిశీలింవ 
వూనుకున్నాడు. 


4. యం. Criticism" Ear: Vs. Seturaman ) లో sri Aurobindo 19 “The 
Word and the Spirit". 


332 


_ఉవనంవోరము . 


ఈ దృష్టిలో ఉత్తమోత్తమ కవితా న్వరూవం మంత్రమే. వర 
చైతన్యం నుండి .కవి అంతరాత్మ ఆనందవు టకలుషిత, వఏశ్వావ్యాప్ర 
సౌందర్యాన్నందుకొని, దానికి లయాత్మక శాబ్దిక రూపాన్నిన్సుంది. కాని 
నిరవధిక శుభ్ర న్ఫటిక కవితాస్రవంతి వేద మంత్రాలలో, మవార్లుల 
వాక్కులలో మాత్రమే ఉంటుంది. తర్వాత ఈ అతిలోక చైతన్యన్ఫూర్తి 
వోమర్‌, వాల్మీకి. కవులలో నిరంతరము కాకపోయినా, తరచుగా 
గోచరిన్తుంది. అట్టి చైతన్యాంశమే మరికొంత తక్కువ స్థాయిలో డాంటే, 
వర్దిల్‌, "షేక్స్‌పియర్‌, కాళిదాను వంటి వారిలోనూ కనబడుతుంది. కాలవు 
తాకిడికిని తట్టుకొని నిలిచే ఇతర కవులలోనూ ఏదో కొంత ఈ అతిలోక 
చైతన్యాంశ కనబడుతూనే ఉంటుంది, వారిని కదిలిన్తూనే ఉంటుంది. 
భారతీయాలంకారికులు కవిత్వం యొక్క అంతస్సారాన్ని "రనం అన్నా 
రంటాడు అరవిందుడు. వారి దృష్టిలో అది సాంద్రమైన అభిరుచి, భావావేశం 
యొక్క చైతన్యసారం, భావము స. స న. అకలంకమైన 
ఆత్మానందం. అ కీ 


అరవిందున దొక మవాదర్శనం. 'ఆస్థితి నుంచి చూడడం ఏ ఏ కొద్ది 
మవోకావ్యాల విషయంలోనో సాధ్యం కావచ్చు కాని, సాధారణ కవితలు, 
కావ్యాలు ఈ ప్రమాణానికి ఎంతో దూరాన ఉంటాయి. అది 'ఒక' ఆదర్శం. 
దానిని: అందుకోవడానికి ఎంతో ఆత్మోన్నతిని సాధించవలసి ఉంటుంది. 
అంత వరకూ ప్రాక్‌ వశ్చిమ దేశాలన్నీ కావ్య జగత్తును os 
ఉండాలి. వాక్కుకు అతీంద్రియ మ్‌ తెరవాలి. 


333 


BIBLOGRAPHY 


Abrams, M.H: The Mirror and the Lamp; A Goss of Literary 
Terms; *The Deconstructive Angel. 


Addison, Joseph: Spectator Papers. 


Allen, Gay Wilson and Hayden, Clark Harry: Literary Criticism: : 
Pope to Croce. 


Aristotle: Poetics (Trans: (i) Leon Golden (ii) 5.11. Butcher.) 


Atkins, J.W.H: Literary Criticism in Antiquity: Voll and ll; English 
Literary Criticism: Voll, Il and Ill. 


Aurobindo: Future Poetry. 

Berman, Art: From the New Criticism to Deconstruction న 
Bodkin, Maud: Archetypal Patterms in Poetry. 
Bosanquet, Bernard: A History of Aesthetic. 

Boswell, James: Life of Johnson. 


Briton, Crane; Christopher, John B; and Wolff, Robert Lee: A 
History of Civilization: Pre-history to 1715. 


Brooks, Cleanth: The Well- Wrought Um. 


Burke, Edmu nd: A Philosophical Inquiry into the Origin of Our 
Ideas of the Sublime and the Beautiful. 


Butcher, S.H: Aristotle's Fheory & Pa 





Caudwell, Christopher: Iusion and Reality. 
Coleridge, S.T: Biographia Literaria. 
Crane, R.S: ed. Critics and Crem, 
Croce, Benedetto : Aesthetic. . ల్‌ 


Culler, Jonathan: Struoturalst Pootis; On Deconsrl 
and Criticism after Structuraliem... 





Daiches, David: Critical Approaches to Literature. 

De Beauvoir, Simone: The Second Sex. 

Derrida, Jacques: Of Grammatology (Trans. Gayatri Spivak). 
Didion, Joari: Some Dreamers of the Golden Dream. 
Dryden, John : Essay of Dramatic Poesy; Preface 0 the Fables. 
Durant, Will: The Story of Philosophy. . 0 


Eliot, 1.5: The Sacred Wood; Selected Essays; The Use ofPoety 
and the Use of Criticism; On Poetry and Poets. 


Empson, William : Seven Types of Ambiguity. 


Fish, Stanley: ‘s There a Text in This Class? 
Frazer, F.G: The Golden Bough. 


Freud, Sigmund: Creative Writers and Day Dreaming. 


i Frye, Northrop: The Anatomy of Criticism. 


Greene, Gayle and Kahn, Coppella: ed. Making a Difference: 
Feminist Literary Criticism. 


Handy, William J. and Max Westbrook: Twentieth Bent 
Criticism: The Major Statements. 
Hariyanna, M: Art Experience. 
Hartman, Geoffrey: Beyond Formalism. 


Hulme, T.E: * Romanticism and Classicism. 


Jakobson, Roman: Linguistics and Poetics. 
Johnson, Samuel : Lives of the Poets. 
Jones, Ernest: * Hamlet : The Psycho-Analytic Solution. 
Jung, Carl, G: * Psychology and Literature. 


Kant, Immanuel: The Critique of Judgment. 

Keats, John: Letters. 

Lampriere’s Classical Dictionary. 

Lessing, G.E.: Laokoon. 

Lodge, David : ed. 20th Century Heat Criticism: A Reader. 
Longinus: On the Sublime (T rans: Havell, H.L). 

Lu kacs, Georg: The Meaning of Contemporary Realism. 


Miller, J. H; Paul de Man; Geoffrey Hartman; and Harold 
Bloom: Deconstruction and Criticism. 


Murthy, D.V.K : Studies in Indian Aesthetics and Criticism. ! 


Narasimhaiah, C.D: (Ed) a Criticism: European and Indian 
Traditions. 


౦) Connor, William Van: An Age of Criticism: 1900-1950. 
Osborne, Harold: Aesthetics and Criticism. 


‘Pater, Walter: On Romanticism; Studies in the ao of Renais- 
sance. 


Pathak, R.S: Vakrokti and Stylistic Concepts. 
Plekhanov, Georgi: Art and Society. 


Poe, Edgar Allan: The Poetic Principle; The Philosophy of 
Composition. 


Pope, Alexander: my Man; £5520౧ Criticism; Epilogue to 
Satires. 


Pound, Ezra: * A Retrospect. 


Ransom, J.C: = Criticism, Inc. . . 
Read, Herbert: * * Psycho-Analysis and Criticism. 


Richards, LA: Science and Poetry; Principles of LRerary 
Criticism; Practical Criticism; The Foundations of Aesthetics (With 


C.K. Ogden and James Wood). 


Saintsbury, George: A History of English Criticism. 
Santayana, George: The Sense of Beauty. 
Scott-James, R.A: The Making of Literature. 
Seturaman, V.S: Contemporary Criticism: An Anthology. 
Shelley, P.B: Defence of Poetry. 


Showalter, Elaine: A Literature of Their Own; British Women 
Novelists from Bronte to Lessing; *Towards a Feminist Poetics. 


Sidney, Sir Philip: An Apologie for Poetrie. 


Taine, Hippolyte Adolphe: History of English Literature. 
Tolstoy, Count Leo: What is Art? 
Trilling, Lionel: The Liberal Imagination. 


Valery, Paul: * Poetry and Abstract Thought. 


Wellek, Rene: Concepts of Criticism; A History of Moaem Criti- 
cism: (1750-1950) Vol. / to VI; Theory of Literature (with Austin 
Warren). 


Wilde, Oscar: Preface to the Picture of Dorian Gray; Intentions. 
Wilson, Edmund: * Marxism and Literature. 
Wimsatt, W.K: The Verbal Icon: Studies in the Meaning of Poetry. 


Wimsatt, W.K., and Brooks, Cleanth: Literary Criticism : A Short 
History. 


_ Wordsworth, William: Prelude; Preface to Lyrical Ballads. 
Yeats, W.B: * The Symbolism of Poetry. 
Zola, Emile: The Experimental Novel. 





* ఇవి వ్యాసాలు. 


